శ్రీరఘునాథభూపాల |పజీత 
నలచరి[తము 


(ద్విపద కావ్యము) 


పరిష్కరణ 


ఆచార్య మద్దూరి నుబ్బా రెడ్డి 


రాగసుధా [ప్రచురణలు 
గ్‌ 18. బాలాబీకాలనీ, . 


తిరుపతి 


1992 


' NALACHARITRAMU’ OF. 
RAGHUNATHA BHUPHALA 


FRoF. M. SUBBA REDDY 
[2 rE “iL ' గ్గ] JE 1 =. a fr తుం క 


pees ౨ అతల అలల ఆటదదిదబధిఆ౦ంఆంలి ధల భతి ఆతాధ దాక ' 





(పథమ ముద్రణ | 1992 


(పతులు | 1000 


రః కావ్యం తెలుగు విశ్వవిద్యాలయం & 
తిరుమల తిరుపతి చేవస్థానం, తిరుప ౩ 
వారి ఆర్థిక స హాయంతో (వచురితం 







క నాన అసమ జతర కతత ల. 
Rel జట్టు NIKE TESWARA, |! 
వెల: రూ. 80-00 rr ౬2౫౩౯ ఈ 


a i hie సళ 4 ay Po జోళ్ళు (ఓ శీ చ్‌ లు! Nj TE డ్డ 
| WE Se rT GE ’ 


|పతులకు ; 
క్త విటి. దల అచట గిల్‌ దత 


రాగనుధా (ప్రచురణలు ; eT ల sey 
518, బాలాబీకొలసీ, తిరుసతిాాొాాొొొొ 


ముఖచిత్రం: డా॥ సేట శ్రీ 


ము దణ ; 


120, | పకొశంరోడ్డు, తిరుపతి. 


కృతజ్ఞతలు 


ఆచార్య మద్దూరి సుబ్బారెడ్డిగారు చాలాసంవత్సరాలక్రితం సేకరించిన 
రఘునాథభూపాలుని ద్వివద 'నలశరిత్ర కు ఇది ముద్రణరూపం. వారు 
ఆ కావ్యాన్ని ' పరిష్కరించి, పీఠికరాసి, ముద్రణ పూర్తి అవుతున్న 
సమయంలో పరమపదించారు. వారు చేపట్టిన ఈ కార్యాన్ని నిర్వహించడంలో 
ఆదినుండి ఎందరో తోడ్పడ్డారు. వారందరికీ కృతజ్ఞతలు తెలపడం (ప్రచురణ 
కర్తగా నొ కర్తవ్యం. 


ఆము(డ్రిత[గంథ (ప్రచురణలో ఆతిముఖ్యమైనపనులు శుద్ద పతిని 
తయారుచేయడం. పరిష్కరించడం. . వె కార్యాల్లో సపహృదయతతో 
సహకరించిన మితులు డా॥ కె.జి. కృష్ణమూర్తి గార్కి జ 


శుద్ద| పతిని సిదంచేయడంలో తోడ్పడిన డా॥ జి. చలవతిగార్కి = 
ధ ధి | 


పీఠికా ము[దణలో ను, ముఖపత్ర నిర్ణయంలోను, (గ్రంథ ము[ద్రణ 
లోను, అడుగడుగునా సహకరించిన డా॥ పి. నరసింహారెడ్డి, డా॥ ఎలవర్డి 
చం(దమౌళిగార్లకు జ 

అద త్న ఖో అష ళో ఎట్‌ 

సముచిత మైన రీతిలో ముఖప తాన్ని తీర్చిదిద్దిన డా॥ పట శ్రీకి = 

డా॥ రామాపంతుల లక్ష్మీ కామేశరరావు పరిష్కరించిన 'నలచరితి 
(|పభుత్వ (పచురణ] నుండి అవశ్యకాలై న పాఠాంత రాల్ని నిరయించీందుకు 

చాల వం 


విసియోగించుకొన్నందుకు జనరల్‌ ఎడిటర్‌ డా॥ వి.వి. కృష్ణళాన్త్రిగారికి - 
౬9 


గంథముద్రణకి ఆర్థిక సహాయం చేసిన తెలుగు విశ్వవిద్యాలయంవారికి, 
(పత్య్యేకించి నొటి ఉ పొధ్యతులు డా॥ నీ, నారాయణరెడ్డిగారికి ల 


తిరుమల తిరుపతి దేవస్థానం, తిరుపతివారకి. కార్యనిర్వహణాధికొరి 
శ్రీ ఎం, వి. యస్‌, (పసాద్‌ గార్కి, తక్కువ వ్యవధిలో ముద్రణ పూర్తి 
చేసిన బాలాజీ (పింటర్స్‌ యాజమాన్యానికీ, కారి కవర్షానికీ - కృతజ్ఞతలు, 
ల్‌ ఈ ౧ షో 


శ్రీమతి మద్దూరి రామకోటమ్మ. 


విషయసూచిక 


తిలకం: 


కవి _ కృతిరచనో దైశం - రచనాప్మకియ = కథాసంగహం _ కథా 
సంవిఛానం = కవితావై శిష్ట్యం ఎ పరిష్కరణ బు పూర్యము[ద్రణలు, 
పొఠాంతరాలు, 


(పథ మాశ్వాసము | 


ఇష్టదేవతా ప్రార్థన _ కులస్వామి _ గణాధిపతి _ చతుర్ముఖ|బిహ్మ 
శారదాదేవి _ పరమశివుడు - శై లేందప్పుతి - మహాకవి వినుతి = కొకవి 
తిరస్కృతి జ కావ్య పశ సి ఎ స్వప్నసాకొత్కారము = షష్యంతములు 
కథా[కమము _ ధర్మ్శసూనుని(పశ్న - బృహదశ్వుని సమాధానము = 
నలచక్రవ'ర్తి మహిమ - నలుని కీర్తి, (పతాపములు = నలరాజు 
చక్కదనము - విదర్భరాజు సంతతి - దమయంతి అందము - యౌవన 
కళ - నలసాందర్యవార్త - మన్మథుని (పతాపము - పంచకల్యాణి = 
సలునివాహా్యళి - ఉధ్యానవివోరము - మధ్యాహ్న వేళ _ రాజహంస - 
జొలిపలుకులు - ఆశ్వాసాంతము - గద్య - _పథవమాళ్వాసపాఠలాంత రములు 


ద్వితీయా శ్వాసము 39 


హంస సంతోషము - కృతజ్ఞతాగుణము - దమయంతి రూపురేఖలు - 
చక్కని యీడు జోడు - నలుని పొగడ్త, హంస దీవెన _- రాయంచల 
పయనములు = కుండిన నగరము = (పమద వనములో దమయంతి = 
దమయంతి (పయత్నము - హంస మధురోక్తులు - నలుని స్వరూప 
గుణసంపద - హొంసనై పుణ్యము - దమయంతి కోర్కె - రాయంచ 


ii 


వ|క్రో కులు - బై మిమనస్సు - ఓదార్పులు, దీవెనలు = ఆశ్వాసాంతము _ 
గద్య = ద్వితీయాశ్వాస పాఠాంతరములు, 

తృతీయాశ్వాసము : 14 
దమయంతి మదనతాపము - చెంగల్వబావి - జలకేళ€ - శిశిరోపచార 
ములు = మన్మ థారాథన అ రతీశ స్తుతి త సాయంసంధ్య - తారకలు, 
చందమామ - చందోపాలంభము _ మన్మథ. సమీరదూషణము _ 
దమయంతి మదనవేదన - స్వయంవరము చాటింపు - నారదుని రాక, 
దేవేం్యదుని పశ్న - ఇం[దాదులు పయనమగుట - నలునితో పరిచయము 
అం(దుని కోరిక - నెజదాతల నీతి _ నలుని స్వగతము = కుండిన 
నగరము - అంతఃపురము _ ఆంగనాద్వీపము ౬ వెలదుల వెరపు - 
దమయంతి సౌధము - ఆశ్వాసాంతము గద్య - తృతీయాశ్వాస 
పావాంతరములు. 


చతుర్హాశ్వాసము 110 
గ్‌ 


పీళావాదన విలాసము _ దిక్పాల దూతికలు = ఇం[దదూతిక పల్కులు 
దమయంతి సరసోక్తులు _ సురదూతిక సమాధానము _ నలుని 
దమయంతీ"సౌంద ర్యాస్వాదనము - నలుని సొత్షొళ్కారము, కౌంతల 
కళవళము - నలదమయంతుల సంభాషణము _ నలుని మన శుద్ది a 
స్వయంవరాహ్వానము, రాకుమారుల ఆగమనము _ కర్కోటకుడు - 
వోసుకీ = ఇం దాగ్ని య మనరుణులు - నలుడు - సభావై భవము _ 
భీమరాజు శారదను సన్నుతించుట - సావొత్కురించిన శారద - 
స్వయంవర వధువు - రాజుల అచ్చెరవు : మెచ్చుకోలు! _ వాగ్రేఏ 
వాగ్టాటి ! = ఉరగపతి వాసుకి - పుష్కర ద్వీపాధివకి - శాకద్వీపాధి 
పతి - |కొంచద్వీపాధిపతి - కుళద్వీపాధిపతి - శాల్మ లద్వీపాధిపతి - 


ఢీ 
దీ 


క ట్వపాధిపతి-అంగరాజు, లాట, కౌంభోజ, కుంతలాది డోణీశులు _ 


ఇటీ 
య 
a) 


పంచనథీయము - దమయంతి |పార్థనము .- దిక్సాలవగుల పము 


ఆశా సాొంత్రనము అ గద్య షీ చతుర్తాశ్వాస పొాఠాంతరములు, 
యి 


పంచమాశ్వాసము ; . 158 
ఇం(దాదుల స్యగతము - దేవతాన్తీల పరిహాసములు - కలిసేన = 
శృంగోరకాముడు - భీషణ[కోధుడు - దైన్యలోభుడు - దంభ 
మోహుడు - సాహాసమదము - 'కలిరాజు భటులు - వందిమాగధులు = 
కలిబంట్ల దుర్చోధలు - ఇం[దాదుల ఆ(గవాము - కలిరాజు - కుశల 
(పళ్నలు - డిక్సాలకులు - కలి - దిక్పాలకులు - కలి - నలుని పుణ్య 
కోకత - కలిరాజు (ప్రతిన _ నిషధదేశ [ప్రదేశము - కలిరాజు పాటులు _ 
తాండ్రచెట్టుపె నివాసము . నవదంపతులు, గృహపవేశపు వేడుకలు = 

' నలదమయంతుల శృంగార విహారములు _ ఆశ్వాసాంతము - గద్య - 
పంచమాశ్వాస పాఠాంతరములు. 


షష్టాశ్వాసము : 190 
౮ 

కలిగహణము - దమయంతి హితబోధ - పౌరుల నిరాశ - రాజ 

| ఆర వస్‌ 

భండారము, రొక్కపు లెక్కలు - ఖభైమి ఆలోచన, య 

ఆచరణ - నై పధుని ఓటమి - పుణ్యళ్లోకునకు పురినుండి వెలి - (ప్రజల 

వరి వేదన - నలదమయంతుల యిక్కట్లు _ అరణ్యములో ఆదిగర్భేశ్వ 

౧m 
రులు = రచ కొట్టము -. నలుని తెగువ - దమయంతి దుఃఖము - 
_ పెనుబాము (పమాదము - ఆశ్వాసాంతము _ గద్య - షషా శ్వాస 
| థ్‌ 


పొఠాంతదరములు, 
స ప మాశొ6ంసము ; 225 
అంటీల చం గ 


నతి శాపము = మహాగమనము - (క్రూగన్భాగ విహారములు - దమ 
యంతి పరితాపము _ అనుయోగము ఆ న్వేషణ ఎ మునిపల్లి _ సార్ట్‌ 
వాహుల పరిచయము ._ సార్ధవాహుల పయనములు - సగ్వతో భద 
తటాకము - చం[దోదయము - ఏనుగుల తొక్కిసలాట - చేదిపు 
(ప వేశము _ రాజమాత ఆదరణ - నలునకు 'బాపహుకి రూపము = 
అయోధ్యలో అశ్వశక్షక పదవి _ జీవలుని (ప్రశ్న - ఫీమరాజు ప్రయత్న 


జ అ tg ల 
ములు - సుదెవుని రాక - రోజసళత సం_పశ్నను న పుట్టుమచ్చ 


క్ష. 
తిలకము = రాజమాత అనునయము - దమయంతి నమాధానము - 
ఆళ్వాసాంతము = గద్య = స్తమాళ్వాస పొాతాంతరములు, 


అస్షమాళశ్వాసము : 270 
ళు థి 


నలాన్వేషణ, భై మి వ్యాజో క్తులు - బాహుకుని సమాధానో కులు = 
పుసస్స్వయంవర (ప్రకటన - బాహుకుని సమాధానము - బుతుపర్దుని 
నియమము - నలుని తలపోత - బుతుపర్గుని యా(గహము - వార్టేయుని 
భావన - బుతుపర్దుని గణిత కౌళశలము = కలి నిష్క్రమణ స పండిన 
(ప వేశము, రథఘోపషము - భె మి భాకనలు - భీమరాజు సత్కారము = 
దమయంతి చింత - కేశిని. బాహుకుల సంభాషణము _, బాహుకుని 
ఆద్భుత చర్యలు - నలపాకపు రుచులు - భైమి కన్నీరు - సుతుల జూచి 
శోకించిన బాహుకుడు - భీముని పనుపుస బాహుకుని రాక _ భైెమి 
[పశ్న - నిషధేందుని ఉత్తరము - నలుని (పక్న - దమయంతి 
సమాధానము -- ఆకాశవాణి పలుకులు, పుష్పవృష్టి - నలుని నిజ 
రూపము = పుణ్యద ౦పతుల సమాగమము = బుతుపర్జుని వినయో క్రి = 
అశ్వహృదయాపదేశము _ పునర్ద్యూత నిమిత్తము - నలుని పిలుపు - 
పుష్కరుని గర్వో కులు _ నైషధుని యా[గహము, కృపామహిమ - 
(పజల ఆశ్చర్యానందములు ! (ప్రశంసలు! - పురి అలంకరణము = 
ఖై మి అగమనము - పుర్మప్రవేశ వైభవము _ నలుని రాజ్యము - 
నిత్యక ల్యాణము 1 _ (ప్రజాసంక్షే మము _ పచ్చతోరణము 1 _ ఫలశ్రతి- 
అశ్వాసాంతము _ గద్య ప అష్టమాశ్వాస పాళాంతరములు. 


తిలకం 


1. కవిః 


ద్విపద వాజ్మయ సరస్వతికి మనో జ్ఞాలంకారంగా వెలసిన ఈ అమూల్య 
కృతిరత్నాన్ని సృజించిన కవి(బహ్మ రఘునాథభూపాలుడు. సంగీత. 
సాహిత్య విద్యావిశారదుడు, సరస సారస్వత కళాభొజుడు, “రెండవ 
శ్రీకృష్ణదేవరాయలు” అయిన ఈ కవిరాజు Eu శ॥ 1614-1888 మధ్య 
తంజావూరు రాజ్యాన్ని (పజారంజకంగా పరిపొలించాడు, 


ఈ రాజన్యుని మూర్తి మత్వాన్ని చాకే చేమకూర వేంకటకవి పలుకులు 
ఈ సందర్భంలో 'పేర్కోదగినవి,. 


“మాటల నేర్పులా! సరస మార్గములా ! కొలువుండు రీతులా! 
పాటల గంధులా! కళల భాగ్యములా | బహుదాన నీలలా | 
నాటక శాలలా ! యొకటన్నన్‌ వలదెన్నిటం జూడ నన్నిటన్‌ 


మేటియుం, గిర్రిలోలుండు, జుమీ ! రఘునాథ నృపాలు. డిమ్మహిన్‌ , 


తారస పృష్టమై6 (దితి పదంబున జాతియు వార్తయున్‌ జమ 
ల్కారము నర్ధగౌరవము6 గల్ల ననేక కృతుల్‌ (ప్రసన్నగం 
ఫీరగతిన్‌ రచించి మహిమించినచో ని(క శ క్తులెవ్వగ 

యా 1 రఘునాథ భూపరన్‌కాగణికిన్‌ జెవిసో(కం జెప్పగన్‌. 


i 
ఎందును విద్యమేలెణు(గ రెన్వ; రెజింగిన. గొంతమ్మాత మే; 
యందును సాహితీరస మహాత్య మెజుంగ; రెణింగిరెనియా 
యంద మెజుంగలే; రెజీంగి నప్పటికిన్‌ విని మెచ్చి యయ; ర 
న్నందగు నచ్యుతేంద రఘునాథ విభుం (పవీణుండన్నిటన్‌ .** 


_- విజయ విలాసావశారిక _- 28, 31 & 56 పద్యాలు, 


ఉభయ భాషా కవిత్వ కుశలుడు, విద్వత్క_ విశేఖరుడు అయిన రఘునాథ 
రాయలు పన్నెండు కృతుల్ని రచించినట్లు పరిశోధకులు వెల్ల డించారు. అవి: 
య ౧m 


1. పారిజాతాపహారణము (అలభ్యం): 


రఘునాథుడీ (ప్రబంధాన్ని తండి ఆచ్యుతప్పనాయకుని కోరిక వై 
క్ష 


రెండు జాములకాలంలో అత్యాశువుగా రచించి, అతనిచేత కనకాభిషే 
గొరవం పొందాడట. 


- గజేం(ద మోక్షము (అలభ్యం) 
రుక్మిణీ వి వివొహము _ యకగానం (అలభ్యం) 
జానకీ కళ్యాణము - చాటు కావ్యం (అలభ్యం) 


ఆ; యమా CoD ఫం 
త a 


. అచ్యుతాభ్యుదయము - ద్విపదకావ్యం (అలభ్యం) 


రఘునాథనాయకుని తంగడి అచ్యుతప్పనాయకునిజీవితం ఇందలి 
ఇతిన్న త్తం, ఈ కోప్యరచనద్వారా రఘునాథుడు దక్షిణ దేశీయా [ధ 
వాజ్మయంలో నాయకాభు కదయ కావ్యరచనా రీతికి శ్రీ కారం చుట్టిన 


ఖీ 


వాడయ్యాడు, 


6. నల చరితము; 
(పస్తుతం ముదితమై ఉన్న ద్విపద కావ్యం, దీనిని గూర్చిన విపుల 
పరిశీలనం తరువాతి పుటల్లో చూడగలం. 


11 

1 సావిత్రీ చరితము : 

పద్య (చంపూ) కావ్యం. అసంపూర్ణంగా లభించిండి. లభించిన 
(గంథభాగాల్లో రఘునాథుని రచన అని పేరో_డానికి స్పష్ట మైన ఆధారాలు 
లేవు. ఇది “శృంగార సావి తి” అన్న "స్ట్‌ ర్రుత్రో ముడింసబడిండి. 
8. రఘునాథ రామాయణము: 

పద్య (చంపూ) కావ్యం అసమ|గంగా లభించింది. ఈ కవిరాజు 
రామభ క్రికి, రమణీయరసవదనువాదరీతికి ఇది చక్కని ఉదాహరణం, 
ఇది ముదితం, 
9, వాల్మికి చరితము 3 

సద్య (చంపూ) కావ్యం. ఈ (ప్రబంధం రఘునాథుని రచనలన్నిటిలోకి 
తలవొనికం. ఇది ము[డిత౦. 
10. రామాయణసార సం[గహః ; 

ఇది నంస్కృత ౦లో రచింపబడిన సంగ్రహ కావ్యం. అము (డితం, 
దీవి రాళ ప్యత పతి తంవావూరు సరస్వతీ మహాల్‌ [గంఖాలయం లో ఉంది, 
11. భారతసార సం గవాొః : 

ఇడి కూడా మై దానిలాగానే సంస్కృతంలో రచింపబడిన సం గహ 


కావ్యం, అసమ్మగం. అము దితం. తాళపత్ర ప్రతి తంజాపూరు. 


(గంథాలయంలో ఉండి, 
120 “సంగత నుభ 


సంస్కృతంలో రచింపబడిన సంగీతళాస్త్ర గంథం, అసంపూర్ణంగా 


ga 


ఉండి. దీని అవతారికాభాగాన్ని రఘునాధునికోరిక (పకారం మహో 
మనీషి,  మంత్రివర్యుడు గోవిందదీకీతుడు రచించిఉండవచ్చునని 
సరిళోధకుల అభి[పాయం. 


1v 


“సి కవితా విలాసము గణింప నుధాగసధారకం"చె నించె కనిపించు” 


అని ఇషదెవం 
రు దా 


శ్రీ రామచందునిచేత కొనియాడ బడిన రఘునాథ కౌరి నిజంగా 


నాయకమణి! ఈ సంగీత సాహితీ సమరాంగణ సార్వభౌముడు రచిం చిన 


ఆంధ కృ తుల్లో 


అత్యంత విశిష్టమైన రచన నలచరిత్రం. 


9 కృతిరచనో దేశం థ్‌ 


ఈ ద్విపద కావ్యాన్ని రచించటంల్‌ ఈ క ఏశ్వరుని ఉద్దేశం ఈ క్రింది 


పంకులో చక్కగా (పకటింపబడింది. 
ఆతి (౧ 


త ల అచ్యుతాభ్యుదయ (పదింధ 
నిర్మాణమున మాకు నిఖిల దేశముల 
నిర్మల సత్కీ_ ర్తి నెగడె( గావునను 
అటువలేె ద్విపద కాన్యము 'పఏపయొకటి 
ఘటియి౭ చి సత్కీ_ ర్రి( గయికొ ందువనుచు 
మత్రినెంచి రసగర్భ మధుర సందర్భ 
వితత కవిత్వ తాత్ర్వికత య్యపొద్దు 
కుతుకంబు( బుట్టింప6, గోరి పురాణ 
వితతి సత్క థ లెల్ల వివరించి, యిందు 
నేకథ( జెప్పిన నిహపర సుఖము 
చేకూరు, నేకథ( జెప్పిన( గీరి 
గట్టిగా భువి నిల్చి కలుషంబు దొల6గు 
నటి సత్క_థ యెటి*? దని విచారించి 
ఠి న్‌ . రు 
కలిదొవహారమును, కలి పుప్వ్యైక 
ఫలమునై నది నలోపాఖ్యానమనుచు 
నరసి యీ కథ తొలి వ్యాస మహారి 
యి యి 
వరు6 డె యాద్యంత ముల్‌ వ్యక్త ౦బుగా(గ 
బలికె6; బిమ్మట నట్లు పలుకంగ లేక 
యలసులై యేమొ శ్రీ నార్జాది కవులు 
పూర్వభాగము( జెప్ప బూనిరి గాని, 


సర్వంబుం జెప్పంగ. జాలర రెందు 


Vy 


బూర్యో త్తర కథాంశములు సకలంబు 
నిర్వహించెదనంచు నెమ్మది నేను 
దలంచి, యిందుల కిష్టదై వంబు కరుణ 
గలుగంగవలెనంచు( గాంకింపుచుండ,”* 


— నలచర్శితము, 1 ఆభ్యా, LAs = [72 పంక్తులు, 


పైన ఉదాహరించిన ద్విపద పంక్తుల్నిబట్టి, సత్కీర్తి, శివేతరక్షతి 
ర్‌ ద్‌ ఆ పంద జ wa సహ ము బటి గ డు నా 
(కలిద్‌ ష ణం పుణ్య లబ్ది) అన్న రెండు (పథాన పయోజనాల్ని 
ఉదేశించి రఘునాథుడు ఈ కావ్యాన్ని రచించినట్లు విశదమౌకుంది. 


ఇదేవిధంగా ఈ గంఖెంతంలోని ఫల శుతివాక్యాలుసై తం ఈ కాన్య 
రచనో దేశాన్ని, (పయోజనాన్ని చాటుతున్నాయి. 


“నానాధినవ శోభన నిధానమైన 
యీనలోపాఖ్యాన మెవ్వరు భక్తి 
వినిన, (వాసిన(, జది వినవారలెల్ల 
ఘనతరారోగ్య భాగ్య ములుల్ల సిల్ల 6 
బ్యుత మిత కళ్తతపూర్ణ్చులై యెపుడు 
ఛాతిపై యశము, (ప్రతాప, సంవదల( 
జాలవర్తిల్లుచు, సరవినెల్తిడ ల 
బాలు పొంగిన భంగి బహుళ భోగముల 
వెలయుదు; రిది విన్న వెనుక సద్భక్తి 
దలంచి కర్కోటకు, దమయంతి, నలుని, 
జు తు పర్ద్య పిభుని బల్‌ రూఢి గిర్మింప, 
సతతంబు పాజ్యరాజ్యముం. గోరునతండు 
దాయాదులను గెల్వం దలంచిన యతండు 
పాయక యీ కావ్య పఠనంబు( జేయ 
సకలదాయాదుల కణమె జయించి 
యకలంకముగ భూమినెల్లను నేలు; 
నిడియగా దీకావ్య 'మెవ్వండేం జాల 


vi 


పదిలంబుగా( జూచి (ప్రతిపదార్థంబు 
దెలిసికొన్న సరస్వతీ |ప్రసాదంబు 

గలిగి, యఖిలకావ్య కర్తయౌొనతండు, . 
ఈ కృతి యెవ్వాని యింటిలో మె జయు 
శ్రీ కొంత వోనింట6 జెల(గుదునుండు.”” 

= నలచరితము, $, ఆశ్వా, 1285 = 1256 పంక్తులు, 


తెలుగు _జాతీయచ్ళందం ద్విపదను తొలిసారిగా కావ్యరచనలో 
వినియోగించిన మహాకవి పాల్కురికి సోమనాథుడు, ఆప్పటినుండి తెలుగులో 
ద్విపద కృతులు అసంఖ్యాకంగా వెలువడి, ఒక (పత్యేక వాజ్మయశళా ఖగా 


(పశ సిగాంచాయి, 
pre ) 


[గ్రంథ స్వరూపంలో మొదటినుండి చివరిదాకా ఒకే ఆకృతి కలిగి 
ఉండడంవల్ల , ద్విపద కేవలం ఒకే ఛందోఖేదంగనే కాకుండా, (పత్యేక మైన 
వాజ్మయ (పక్రియగా కూడా వరిగణింపబడింది. 


అంతేకాకుండా తెలుగు ద్విపద సంస్కృతంలోని అనుష్టుప్‌ ఛందస్సు 
లాగా “పా శ్యేగేయేచ మధురమ్‌” అనే లక్షణాన్ని పుణికిపుచ్చుకొని మధుర 
కవితాకోటి నధిరోహించింది. 


తనకు పూర్వం నన్నయభట్టు, శ్రీనాథ మహాకవులు నలచ[కవ ర్తి 
పవిత్రగాధను వి స్తరకవితా మార్గంలో వ్యాపింపజేసి ఉన్నారు. మధుర 
స్నిగ్గసారస్వతుడై న రఘునాథుడు రామకథతో సమానంగా భావించిన ఈ 
పుణ్యశ్టోక చారి. తాన్ని పండిత పామర హృదయరంజకరగావింప దలచి 
ద్విపదలో తీర్చిదిద్దాడు. 


4.0. కథాసం(గహం ; 


ఎనిమిది ఆశ్యాసొలతో ఎనిమిది వేలకు నె బడిన ద్విపదల పరిమితిలో 
విస్తరించి ఉన్న ఈ కావ్యంలోని కథ సంగ్రహంగా ఇది; 


Vv 


బూర్యోో త్తర కథాంశములు సకలంబు 
నిర్వహించేదనంచు నెమ్మది నేను 
దలంచి, యిందుల కిష్టదై వంబు కరుణ 
గలుగంగవలెనంచు( గాంకీంపుదుండ, 


— నలచరిత్రము, 1 ఆశా, lisa 172 పంక్తులు, 


పైన ఉదాహరించిన ద్విపద పం క్రుల్ని బట్టి, సత్కీ_ రి, శివేతరక్షతి 
ర్‌ ద్క వ లో 4 అ \ నా అల జ a ర 
( విద ణం పుణ్య లబ్ది) అన్న రెండు పథాన పయోజనాల్ని 
ఉదేశించి రఘునాథుడు ఈ కావ్యాన్ని రచించినట్లు విశదమౌకుంది. 


ఇదేవిధంగా ఈ (గంఛాంతంలోని ఫల(శుతివాక్యాలు'సై తం ఈ కాన్య 
రచనో దేశాన్ని, (వయోజనాన్ని చాటుతున్నాయి. 


“నానాధినవ శోభన నిధానమైన 
యీనలో పాఖ్యాన మెవ్వరు భక్తి 
వినిన, (వాసిన(, జదివినవారలెల్ల 
ఘనతరారోగ్య భాగ్య ములుల్ల సిల్ల 6 
మత మిత కళ త్రపూర్ణులై యపుడు 
ఛాతిపై యశము, (ప్రతాప, సంవదల 
జాలపర్టిల్లుచు, సరవినెల్తిడ ల 
బాలు పొంగిన భంగి బహుళ భోగముల 
వెలయుదు; రిది విన్న వెనుక సద్భక్తి ( 
దలంచి కర్కోటకు, దమయంతి, నలుని, 
బుతుపర్దు పిభుసి బల్‌ రూఢీ గీర్తింప, 
సతత ంబు (పొజ్యరాజ్యుము, గో రునతండు 
దాయాదులను గెల్వం దలచిన యతండు 
పాయక యీ కావ్య పఠనంబు. జేయ 
సకలదాయాదుల క్రణమె జయించి 
యకలంకముగ భూమినెల్లను నేలు; 
నిడియగా దికొవ్య మెన్వండేం జాల 


vi 


పదిలంబుగా( జూచి (ప్రతిపదార్థంబు 
దెలిసికొన్న సరస్వతీ |ప్రసాదంబు 
గలిగి, యఖిలకౌవ్య కర్తయౌ్ననతండు, 
ఈ కృతి యెవ్వాని యింటిలో మెటయు 
(శ్రీ కాంత వొనింట6౬ జెల(గుచునుండు.”” 

_. నలచరితము, $, ఆశ్వా, 1285 - 1256 పంక్తులు, 


రీ, రచన్నాష్మ క్రియ : 

తెలుగు జాతీయచృందం ద్విపదను తొలిసారిగా కావ్యరచనలో 
వినియోగించిన మహాకవి పాల్కురికి సోమనాథుడు. అప్పటినుండి తెలుగులో 
ద్విపద కృతులు అసంఖ్యాకంగా వెలువడి, ఒక (పత్యేక వాజ్మయశా ఖగా 


(పశ సిగాంచాయి. 
ఆయిలీ 


(గ్రంథ స్వరూపంలో మొదటినుండి చివరిదాకా ఒకే ఆకృతి కలిగి 
ఉండడంవల్ల, ద్విపద కేవలం ఒకే ఛందోభేదంగనే కాకుండా, (పత్యేక మైన 
వాజ్మయ (ప్మక్రియగా కూడా వరిగణింపబడింది. 

అంతేకాకుండా తెలుగు ద్విపద సంస్కృతంలోని అనుష్టుప్‌ ఛందస్సు 
లాగా 'పా ఠ్యేగేయేచ మధురమ్‌” అనే లక్షణాన్ని పుణికిపుచ్చుకొని మధుర 
కవితాకోటి నధిరోహించింది. 


తనకు పూర్వం నన్నయభట్టు, (శ్రీనాథ మహాకవులు నలచ్మక్రవ ర్తి 
పమిిత్రగాధను విస్తరకవితా మౌర్గంలో వ్యాపింపజేసి ఉన్నారు. మధుర 
స్నిగ్ధసారస్వతుడై న రఘునాథుడు రామకథతో సమానంగా భావించిన ఈ 
పుణ్యళ్లోక చారి. తాన్ని పండిత పామర హృదయరంజకంగా వింప దలచి 
ద్విపదలో తీర్చిదిద్దాడు. 


4.0. కథాసం(గహం 3 


ఎనిమిది ఆశ్వాసొలతో ఎనిమిది వేలకు వై బడిన ద్విపదల పరిమితిలో 
విస్తరించి ఉన్న ఈ కాన్యంలోని కథ సంగ్రహంగా ఇది; 


vil 
4,l. (పథ మాశ్వాసనం : 


వె శంపాయనుడు జనమేజయునితో ఘనవాగ్విశేష వైఖరితో ఇలా 
చెప్పాడు. 


దై ఇతవనంలో తమ్ములతో, ద్రౌపదితో, (బాహా శ్ర సమూహంతో 
నివసిస్తున్నాడు ధర్మరాజు. జూదంటో రాజ్యాన్ని కోలోయి అడవిలో 
కష్టాలు అనుభవిస్తూ చింతి స్తున్నాడు, ఆ సమయంలో తాపసముఖ్యుడై న 
బృహదళ్వుని చూచి “'వావత జూదమున సంపద గోల్పోయి కష్టములు 
సొందువారు భూమిలో గలరా ?' _ అని (పశ్నించా డు. అప్పుడు బృహదశ్వ 
మునీందుడు ధర సుతుని చూచి ఇలా అన్నాడు. 


“ఓ కౌంతేయ ముఖ్యా! నీవు మరల రాజ్యుభో గములనందగలవు. నీకీ 
చింతవలదు. నలుడను రాజచం|దుడు జూదమున సర్వస్వము గోల్పోయి, 
భారశనెడబాసి, పలుకష్టములపాలై_, చివరకు సతితోగూడి రాజ్యమును 
పరిపాలించెను, ఆ రాజకిలకుని కథలు చెప్పశక్యముగానిపి”. అని చెప్పగా 
ధర్మజుడు “ఆ నలుచరిశమును సవిస్తరముగా నానతింిడని (ప్రార్థించాడు. 
విబుధహీతుడు, విహితావధానుడు అయిన బృహదశ్వుడు ఇలా చెప్పడం 
(పారంభించాడు, 

శ్రీరమ్యుడు, మన్మథచారుమూర్తి, సకల సద్గుణ సంపన్నుడు, 
పీరసేనుని కుమారుడు శక నలుడు అనే చ్మకవర్షి నిషధదేశాన్ని పరి 
పాలిస్తుండేవాడు. అతడు పణ శ్ర కుడు. “నల” _ అనే ఆతని నామాకషీర 
ద్వయం రామనామంలాగా సకల కలుషాలను తొలగించి సమస్త వాంఛితాలను 
చేకూర్చెడి. చేదాలు అ మహారాజు మహిమల్ని వేనోళ్ళ కొనియాడు 
తుంటాయి. వివిధ దేశాలలో, వివిధ లోకాలలో ఆ చ్యకవర్తి సౌందర్యాన్ని, 
గుణగణాల్ని గూర్చిన వార్తలే అధికంగా వ్యాపించి ఉండేవి. 


విదర్భదేళాధిపతి సమరాజు సంతానంకోసం దమనుడనే మహార్షిని 
ఉపాసించాడు. అతని వరంవల్ల దముడు. దాంతుడు, దమనుడు = హై 
ముగ్గురు కుమారులు. దమయంతి అన్న కూతురును పొందాడు. దమయంతి 


viil 
అందం సాటిలేనిది. ఫీమరాజు ఆ బాలికని అంతఃపురంలోని శృంగారవనం 
నడుమ 'తొమ్మిది నిలువులు మెజయు నెలజాల జగతి పన్నిన వెడిమేడ” లో 
ఉంచాడు, వేయిమంది చెలికత్తెల నిచ్చి, అల్లారుముద్దుగా 'పెంచుతుం దేవా డు, 
చెలుల ద్వారా నలుని గూర్చి వినిన దమయంతికి ఆ మహారాజు పై అనురాగం 


అంకురించింది. అదేవిధంగా ఆ_ప్పజనులవల్ల దమయంతి సౌందర్యాన్ని 
గూర్చి వినిన నలుడు ఆ కన్యారత్నంపట్ల అనురాగపరప శుడయ్యాడు, 


దమయంతీ విరహత పడన నలుడు అశ్యరాజంమీద వాహ్యాళి వెళ్లి 
ఉద్యానవనం చేరాడు. సరోవరంలోని రాజహంసలలో ఒకదానిని మెల్లగా 
రెండు చేతులతో పొదివిపట్టుకున్నాడు. పట్టు విడిపించుకోడానికి విఫలయత్నం 
చేసి, ఆ పక్షీ దుఃఖిస్తూ మనుష్యభాషలో ఇలా విన్నవించుకొండి, 


4.2. ద్వితీయాశ్వాసం : 

ఆరాజహంస సరోవరం నుండి వచ్చిన నలువి చేతుల్లో వాలింది. 
"చేత జిక్కిన నన్ను చంపకవదలి మహోపకారము గావించినందులకు, 
చేతనైన  (పత్యుపకారమొనరింతు' అని పల్కుతూ. విదర్భరాజకన్య 
దమయంతి అందచందాలను గురించి నలునితో ముచ్చటించింది, “నీచక్క 
దనము, కాంతిని గూర్చి దమయంతి చెంత కీర్తించి, ఆ చెలువ నీయందే 
అంతరంగము నిల్పునట్లుగజేసి వచ్చెదను. నన్ను దూతగా బంపుము” _ 
అని నలునీ అనుమతి పొంది, ఆ హంస విద గృ రాజధాని కుండిన నగరానికి 
వెళ్ళింది. అక్కడ (పమదవనంలో చెలులతో విహరిస్తున్న దమయంతి 
దగ్గర సపరివారంగా వాలిండి. అక్కడ దమయంతి చేతికి చిక్కకుండా, 
ఒక పొదరింటిలోనుండి, నలుని గురించి ఆ రాజకన్యక మనసుకి ఎక్కేలాగా, 
మాటనేర్పు ఉట్టిపడే విధంగా పలికింది దమయంతి పలుకుల్నిబట్టి ఆమెకి 
నలునివట్ల నిజమైన అనురాగం ఉందని తెలిసికొంది. ఆ రాజహంస మళ్లీ 
నలుని దగ్గరకి వచ్చి, ఆ విషయాన్ని చెప్పి "ఉభయులకు శుభమగుగాక 1” 
అని దీవించి వెళ్ళింది. తరువాత నలుడు హంసని కొనియాడుతూ, శన 
నగరు పవేశించి సుఖంగా ఉన్నాడు, 


vil 
4,l. (పథమాశ్య్వాసం : 


వైశంపాయనుడు జనమేజయునితో ఘనవాగ్విశేష వైఖరితో ఇలా 
చెప్పాడు, 


దై కతవనంలో తమ్ములతో, (దొపదితో, (బాహా శ్ర సమూవా౨తో 
నివసి స్తున్నాడు ధర్మరాజు. జూదంలో రాజ్యాన్ని కోరోయి అడ విలో 
కష్టాలు అనుభవిస్తూ చింతి స్తున్నాడు. ఆ సమయంలో తాపస ముఖ్యుడైన 
బృహదళ్వని చూచి “వావత జూదమున సంపద గోల్పోయి కష్టములు 
పొందువారు భూమిలో గలరా?) __ అని (పన్నించాడు. అప్పుడు బృహదశ్వ 
మునీందుడు ధర్మప్పత్రున్‌ చూచి ఇలా అన్నాడు. 


“ఓ కౌంతేయ ముఖా! నీవు మరల రా జ్యభో ములనందగలవు. నీకీ 
చింతవలదు. నలుడను రాజచం|దుడు జూదమున సర్వస స్యము గోల్చోయి, 
భార కనెడబాసి, సలుకష్టములపాలై , చివరకు సతితోగూడి రాజ్యమును 
పరిపొలించెను ఆ రాజతిలకుని కథలు చెప్పశ క్యముగానిపి". అని చెప్పగా 
ధర్మజుడు “ఆ నలుచరితమును- సవి స్తరముగా నానతింిడని (వార్జించాడు. 
విబుధహీతుడు, విహితావధానుడు ఆయిన బృహదశ్వుడు ఇలా చెన్పడం 
(సారంభించాడు, 

శ్రీ రమ్యుడు, మ,న్మథచారుమూ ర్తి, సకల సద్గుణ సంపమ్నడు, 
పీరసేనుని కుమారుడు అయిన నలుడు అనే చృకవర్తి నిషధదేశాన్ని పరి 
పాలిస్తుండేవాడు. ఆతడు ప్పణ్యళ్లాకుడు. “నలి” _ అనే ఆతని నామాక్షర 
ద్వయం రామనామంలాగా సకల కలుషాలను తొలగించి సమస్త వాంఛితాలను 
చేకూర్చేడి. వేదాలు ఆమహోరాజు షహిమల్ని వేనోళ్ళ కొనియాడు 
తుంటాయి. వివిధ దేశాలలో, వివిధ లోకాలలో ఆచ్మకవర్తి సౌందర్యాన్ని, 
గుణగణాల్ని గూర్చిన వార్తలే అధికంగా వ్యాపించి ఉండేవి. 


విదర్భదేశాధిపతి ఏమరాజు సంతానంకోసం వమనుడ నే మహర్షి ని 
ఉపాసించాడు. అతని వరంవల్ల దముడు, దాంతుడు, దమనుడు = ఆన్న 
ముగ్గురు కుమారులు, దమయంతి అన్న కూతురును పొందాడు. దమయంతి 


vii 
అందం సాటిలేనిది, భీమరాజు ఆ బాలికని అంతఃపురంలోని శృంగారవనం 
నడుమ “తొమ్మిది నిలువులు మెజియు నెలజాల జగతి పన్నిన చెడిమేడి లో 
ఉంచాడు. వేయిమంది చెలికత్తెల నిచ్చి, అల్లారుముద్దుగా పెంచుతుం డేవాడు. 
చెలుల ద్వారా నలుని గూర్చి వినిన దమయంతికి ఆ మహారాజువై అనురాగం 


అంకురించింది. అదేవిధంగా ఆ_ప్పజనులవల్ల దమయంతి సౌందర్యాన్ని 
గూర్చి వినిన నలుడు ఆ క న్యారత్నంపట్ల అనురాగపరప శుడయ్యాడు, 


దమయంతీ విరహత ప్లుడెన నలుడు అశ్వరాజంమీద వాహ్యాళి వెళ్లి 
ఉద్యానవనం చేరాడు. సరోవరంలోని రాజహంసలలో ఒకదానిని మెల్లగా 
రెండు శేతులతో పొదివిపట్టుకున్నాడు. పట్టు విడిపించుకోడానికి విఫలయత్నం 
చేసి ఆపక్షి దుఃఖిస్తూ మనుష్యభాషలో ఇలా విన్నవించుకొండి. 


4.2. ద్వితీయాశ్వాసం : 

ఆ రాజహంస సరోవరం నుండి వచ్చిన నలువి చేతుల్లో వాలింది, 
"చేత జిక్కిన నన్ను చంపకవదలి మపహోపకారము గావించినందులకు, 
చేతనైన (పత్యుపశార మొనరింతు” అని పల్కుతూ విదర్భరాజక న్య 
దమయంతి అందచందాలను గురించి నలునితో ముచ్చటించింది, “నీచక్క 
దనము, కాంతిని గూర్చి దమయంతి చెంత కీర్తించి, ఆ చెలువ నీయందే 
అంతరంగము నిల్పునట్టుగజేసి వచ్చెదను. నన్ను దూతగా బంపుము” _ 
అని నలుని అనుమతి పొంది, ఆ హంస విదగ్భ రాజధాని కుండిన నగరానికి 
వెళ్ళింది. అక్కడ |ప్రమదవనంలో చెలులతో విహరిస్తున్న దమయంతి 
దగ్గర సపరివారంగా వాలిండి. అక్కడ దమయంతి చేతికి చిక్కకుండా, 
ఒక పొదరింటిలోనుండి, నలుని గురించి ఆ రాజకన్యక మనసుకి ఎర్కే లాగా, 
మాటనేర్పు ఉట్టిపడే విధంగా పలికింది, దమయంతి పలుకుల్నిబట్టి ఆమెకి 
నలునివట్ల నిజమైన అనురాగం ఉందని తెలిసికొండి, ఆ రాజహంస మళ్లీ 
నలుని దగ్గరకి వచ్చి, ఆ విషయాన్ని చెప్పి “ఉభయులకు శుభమగుగాక 1 
ఆని దీవించి వెళ్ళింది, తరువాత నలుడు హంసని కొనియాడుతూ, తన 
నగరు [ప్రవేశించి సుఖంగా ఉన్నాడు, 


IX 

4.8. తృతీయాశ్వాసం - 

దమయంతి త్మీవమైన విరహవేదన అనుభవిస్తూ ఉంది. శిశిరోసపచారాల 
చేత, మన్మధుని ఆరాధించటంచేత, చెలిక తెలు ఆమె తాపాన్ని ఉపశమింప 
లేకపోయారు. కూతురు పరిస్టితి గమనించి ఫీమరాజు స్వయంవర ముహూర్తం 
ఏర్పాటు చేయించాడు,  (తిలోకసంచారి ఆయిన నారదముని ద్వారా 
దమయంతీ స్యయంవర వార్త విని ఇం|దాగ్నియమవరణులు కుతూవాలంతో 
కుండిన నగరానికి పయనమైవచ్చారు. 


అలా భూలోకానికి వచ్చిన డిక్సాలకులు దారిలో నలుని కలుసుకొని, 
మాటలాడి దదుయంతి దగ్గరకి రాయబారిగా పంపారు. ఇం దాదులు 
ఉపదేశించిన తిరస్క_రిణీ విద్యాప్రభావంవల్ల నలుడు ఇతరుల కంటపడకుండా 
దమయంతి నివసించే సౌధాన్ని చేరుకున్నాడు. ఆ స్వర్హసాధంలోని రత్నాల 
కూటంలో చెలీక తెలు సేవలు చేస్తుండగా బంగారుగ ధ్రైమీద ఇ కం. కమీడి 


శ్రీ 
శ్రీ దేవిలాగా = (పకొశిస్తూ ఉండే దమయంతిదేవిని నలమహారాజు దర్శం చాడు. 
4,4. చతుర్ధాళా సం న్‌ 


కా నల్యురలో సయొక్కం రినై నను వరింపవలసిన' దన్న డికొలకుల 

యు యీ 
సందేశాన్ని నలుడు దమయంతికి తెలిపాడు. అందుకు దమయంతి 'ఆ దేవతల 
సాక్షిగా స్వయంవరమున మిమ్మేవరింతు' నస్‌: సనళుస్‌ 


కు 


ల్‌ 


స 
ta) సలి హ్‌ లా ల 
అపింది. ఖీమరాజు పొార్టింపగా ఖభావతదెవి దివినుండి భువికి దిగివచ్చింది 


స్వయంపరానికి వచ్చిన రాజుల్ని వేగు చేరుగా చతుర వాగై 


న 


లే 
పరిచయం చేసింది. స్వయంపర సభలో నలునిరూపం ధరించి ఆసీనులై 
ఉన్న నలుగురు దేవతల్ని దమయంతి మనసారా (పార్చించిండి. వారి 
అను(గహంవల్ల నలుని గుర్తించింది. ఆయన MS మధూకమాలికని 
సేసి వరించింది. వివాహాం అయిన తరువాత నలుడు దమయంతీ సమేతంగా 
నిజనగరాన్ని చేరుకున్నాడు. అశ్వమేధం వంటి అనేక యజ్ఞాలు నిర్వహిస్తూ 


ray. న న జ 1 3 
శాశ్వత శ్వర్యు డై సుఖంగా ఉన్నాడు. 


శీర్‌, పంచమాళ్వాసం : 

కలిపురుషుడు దమయంతీ స్వయంవర వృత్తాంతాన్ని మార్గమధ్యంలో 
తెలుసుకొన్నాడు. తాను రాకముందే దమయంతి నలుని వరించినందుకు 
తేలుకుట్టిన కోతిలాగా మండిపడ్డాడు, “ఆ దంపతులిరువురకు ఎడబాటు 
కలిగించి వేధింతు నని (వతిజ్ఞచేసి కామ, [కోధ, లోభాడి పరివారంతో 
నిషధ దేశం (ప వేశించాడు. నలుడికి ఈ విషయం తెలియదు. దమయంతితో 
కలిసి మందిర అరామసీమల్లో, కేళ్లీగిరుల్లో, సౌధరాజాల్లో విహరిస్తూ 
సాంసారిక సౌఖ్యాలననుభవిస్తు న్నాడు. 


4.6. షషూశ్వాసం ; 

కలిపురుషుడు నిషధరాజధానిలో ఒక ఉద్యానపనంలో మారుమూల 
ఉన్న ఒక తాం(డ్రచెట్టు తొరలో పన్నెండు సంవత్సరాలున్నాడు. ఒకరోజు 
నలుడు కాళ్లు కడుక్కోకుం డా సంధ్యావందన విధిని అశుచిగా నిర్వ ర్తిస్తున్నాడు. 
దాన్ని అవకాశంగా తీసికొని కలి ఆ మహారాజుని ఆవహించాడు. దాయాది 
అయిన పుష్క రుడు కలి పేరణతో నలుని జూదానికి ఆహ్వానించాడు, 
ద్వాపరుడు లోపల (ప వేశించి ఉన్న పాచికలతో జూదమాడి పుష్కరుడు 
నలుని సర్వస్వాన్ని హరించాడు. దమయంతి వార్డేయుడశే సారధిని తోడుగా 
పెట్టి కూతురిని, కొడుకుని రథంలో పుట్టింటికి పంపింది. వార్షయుడు 


లం 
ఆ కార్యాన్ని నిర్వహించి అయోధ్యరాజు బు తువర్లుని కొలువులో సారథిగా 


దమయంతితో ఆరణ్యాలుపట్టిపోతూ నలుడు కలి సేరణవల్ల నిదురి స్తున్న 
దమయంతిని వదలి తన దారిని తాను వెళ్ళాడు. దమయంతి మేల్కొని 
నలునిగానక కలవరిస్తూ అడవిలో వెళ్తుండగా, కొండచిలువ ఒకటే ఆమెని 
పట్టి మింగసాగింది. దమయంతి ఆర్తనాదం విని సమీపంలోని ఒక 
కిరాతుడు కొండచిలువను చంపి సెలయేటి నీటితో ఆమెకి స్నానం చేయించాడు. 
ఆప్పుడు ఆ రాజవత్ని రాహువు న్నొటినుండి బయటపడిన చంద్రకళలాగా 


భాసిరి ౦ది, 
య 


x1 


త? సప్రమాశ్వాసం : 

కొండచిలువబారినుండి దమయంతిని కాపాడిన కిరాతుడు మోహ 
పరవశుడై ఆమెనుద్దేశించి నీచంగా మాట్లాడాడు. పకివత అయిన ఆమె 
కోపించి శపింపగా వాడు మంటల్లో పడిన మిడుతలాగ మాడిమసయ్యాాడు. 
తరువాత దమయంతి చీమలు దూరని చిట్టడవిని, కాకులు దూరని కారడవిని 
బడి మూడు అహోర్మాతాలు పయనించి ఒక మునిపల్లె చేరింది. అక్కడి 
మున్నిశష్టులు ఆమె దయనీయమైన కథను విన్నారు. “శుభగ్నాతీ: త్వరలో 
నీవు నీపతిని గూడి, ఎప్పటివలె సుఖములొందగలి వని ఓదార్చారు. 
ఉన్నట్లుండి ఆ మునిపల్లె అద్భశంకౌగా దమయంతి ఆశ్చర్యపడింది, అక్కడ 
నుండి చేదిదేశమందలి సుబాహుప్పరానికి వెళుతుండిన సార్థవాహుల గుంపుని 
కలుసుకొనింది. 


. ఆవర్హ్తకుల గుంపు అర్థరాత్రి ఎనుగులదాడికి గురయ్యింది. అందులో 
హత శేమలై నవారితో ఆమె సుబాహుపురం చేరింది. ఆక్కడ అంతఃపురంలో 


రాజవాతచేత ఆదరింప బడి, సెరం్మధిగా జజ్ఞాత వాసంచేస్తూ ఉంది. 


దమయంతిని వదలివెళ్లి న నలుడు, దావాగ్ని మధ్యన చిక్కి ఆర్తుడై. 
వేడుకొంటున్న కరో_టకుడనే నాగేందుని రక్షించాడు. అతనిచేత కరవబడి 
నిజరూపాన్ని కోల్పోయి వికృత రూపం ధరించాడు. ఆనోొగేందుని హితోప 
దేశంవల్ల అయోధ్యపతి బుతుపర్లుని అసానం చేరుకున్నాడు. అక్కడ 
లం : ౯ డె ౮ 
బాహుకుడు అన్న పేరుతో వంటలవాడుగా, అశ్వపాలకుడుగా స్థిరపడ్డాడు, 


ఖఫమరాజు కూతురుని, అల్లుని అన్వేషంచ డానికి ఏ|పులని నానాదేశాలకి 
పంపాడు. వారిలో సుదేవుడన్న (బాన్మాణుడు సుబాహుపురంలో సైరంధి 
వేషంలో ఉన్న దమయంతిని గుర్తించాడు. దమయంతి వెంటనే, తన 
పెద్దతల్లి అయిన ఆ రాజమాత దగ్గర సెలవు తీసికొని పుట్టినింటికి వెళ్ళింది. 
కూతురుని తన ఇల్లు చేర్చినందుకు ఫీమరాజు సుదేవుని ఘనంగా సన్మానించాడు, 


4.8. అషమా శాషసం న 
లా 
భీమరాజు నలుని ఎదికేందుకోసం (బాహ్మణుల్ని పంపాడు. దమయంతి 


వాళ్లతో “అడవిలో సహధర్మ చారిణిని ఒంటరిగా వదలినవాడొక్కనలుడు తప్ప 


X1i 


వేరెవరైన కలరా ?' . అని ఆయా సభల్లో పలకవలసిందని చెప్పి పంపింది. 
నలుడు ఎక్కడున్నా. ఆ మాటలకి (పత్యు త్రరం ఈయగలడని ఆమె నిశ్చయం: 
వారిలో అయోధ్యపతి బుతుపర్దుని కొలువుకి వెళ్లి న పర్హాదుడన్న |బాహ్మణుని 
పలుకులకి బాహుకుడు (పతుగుత్తరమిచ్చాడు. _“పతివతలు పతిదొ షములను 
గణింపి దనే ఆతని. సమాధానాన్ని బట్టి, అతడే నలుడయి ఉంటాడని 
దమయంతి అనుమానించింది. 


దమయంతి కోరికా సుజెవుడు అయోధ్యకి వెళ్ళీ “దమయంతీ 
ద్వితీయ స్వయంవరము జేపు కుండిన నగరమున జరుగనున్న” దని బుతు 
పసర్లునితో పలికాడు, బుతుపర్జుడు తక్షణమే బాహుకుడు పూన్చిన రథ మెక్కి 
వార్దేయునితో కలిసి కుండినపురానికి బయలుదేరాడు. బాహుకుని రథం 
నడిపే నేర్చనకు ఆశ్చర్యపడ్తూ “ఈతడు శాలిహో(తుడో, మాతలియో, 
నలుడోయైయుండు నని బుతుపర్దుడు అనుకున్నాడు. మార్గమఛ్యాన బుతు 
పర్దుడు బాహుకునికి' '“అకవాదయముి నుపదేశించాడు. ఆ విద్య (ప్రభావం 
వల్ల కలిపురుషుడు కర్కోటక విషాన్ని కక్కుతూ నలుని శరీరం నుండి 
వెలువడ్డాడు. అలా వెలువడిన కలి నలుని శరణువేడి, ఆ సమీపంలోని 
తాండ్రచెట్టును ఆ[శయిం చాడు, 


దమయంతి బాహుకుని విడిదికి కేశిని అనే చెలిక తైను పంపి, 
అతడు వండీన పదార్థాలు తెప్పిందుకొని, రుచి చూసింది. తరువాత కొదుకు, 
కూతురుని బాహుకుని దగ్గరికి పంపి, అతని సర్రనని గుర్తించింది. చివరికి 
అతడు తన పతి నలుడే అని నిశ్చయించింది తం(డిచేత బాహుకుని 
రాచ నగరికి పిలిపించింది. నలుడు కర్కోటకుడు ఇచ్చిన రెండు వస్తా౦ల్ని 
ధరించి మునుపటి స్వరూపాన్ని పొందాడు. భార్యా ప్పుతుల్ని కూడి అమ:దా 
నందం పొందాడు. తరువాత బుతుపర్లునికి 'ఆశ్యహృదయము' నువదేశించి 
సగౌరవంగా సాగనంసాడు. 


Na ME qu a 2 వ ళ్‌ స ఇ 
ఇన లం పుష్కరుని ఓడించి నలచ[క్రవర్తి సమస్త సామా జ్య 
సంపదలూ పొందాడు. దమయ ౦తిని, పిల్ల అను తన దగ్గరకి ఏలిపించ 


కన్నాడు. పజారంజకంగా రాజ్యపాలన చే స్తూ ఉన్నాడు, 


X11 
నానాభినవ శోభన నిధానమైన ఈ నలోపా ఖ్యానాన్ని ఎవరు విన్నా, 


(వాసినా, చదివినా, అట్టివారందరికీ సకలసుఖాలు చేకూరుతాయని 
కావారాంతంలో ఫలశుతి చెప్పబడింది, 


pa కథాసంవిధానం : 


కథ అన్నది కావ్యానికి శరీరం వంటిది. “వస్తువు”. ఇతివృ త్రం”. 
అనేవి కథకి నామాంత రాలు. ““ఇతివృ త్తంతు కావ్యస్య శరీరం పరికీ ర్తితమ్‌” ' - 
అని భరతముని నిర్వచించాడు. (పతిభావంతుడై న కవి కావ్యప స్తువుని 
స్వయకవితామహిమతో రసపూర్ణంగా మలుస్తాడు. మహాకవి (పతిభకి 
ఉదా త్తరమణీయమైన తప్పా తం తోడైతే. బంగారానికి సువాసన అబ్బి 
నట్టుంటుంది, 


(పస్తుత కా వ్యేతివృ త్త తమయిన నలచ[కవరి పుణ్యచరిత రామాయణ 
కథలాగా (పసిద్దమయింది, ఉదా త్తమయింది, రమణీయమైంది. దీనికి 
రఘునాథకవిరాజు కవితాకౌశలం తోడై (పకాశించింది. 


సంస్కృత మహాభారతంలో అరణ్యపర్వంలో నలో పాఖ్యానపర్వం 
అనే పేరుతో ఇంచుమించు ము ప్పై అధ్యాయాల్లో నలకథ రచింపబడింది. 
ఆదికవి నన్నయ ఈ ఉపాఖ్యానాన్ని ఆంధమహాభారతం అరణ్యపర్వం 
ద్వితియా శ్వాస ంలో 281 పద్యాల్లో ఆం ధకరించాడు. 


రఘునాథభూపాలుడు తన రచనకి కావలసిన కథావ స్తువుని సంస్కృత 
మహాభారతంలోని నలోపాఖ్యానపర్వంనుండె స్వీకరించాడు. దాన్ని కావ్యో 
చితంగా, మనో జ్ఞంగా ద్విపదలో దిద్దితర్చాడు. కథలోని (పఛాన 
సంఘటనల్ని దృష్పలోవె పెట్టుకొని రసపోమణ (Development of Rasa) కి 
అనుగుణంగా రఘునాథుడు ఇందులో అళ్వాసవిభజన పాటించాడు, 
ఆశ్యాసవిభజనలో ఈకవికి (శ్రి నాథుని శృంగారనై షధం కూడా మార్గ 
దర్శకంగా వెలసింది. శృంగారనై షధంలో లాగానే ఇందులో కూడా 


ఎనిమిది ఆశా్యసాలున్నాయి., 


XIV 


నలచ(క్రన ర్తి కథ పూర్వభాగం (పూర్వనై పధం), ఊఉ త్తరభాగం 
(ఉక్తరనై వధం) - అని అనూచానంగా రెండు (పధానభాగాలుగా 
పరిగణించటం ఉంది. భట్టహర్లుని నై మధ సంస్కృత కావ్యానికి ఆంధ్రీకరణ 
మైన శృంగారనై పధం ss వయంకుల పరిణయం వరకు ఉన్న పూర్వ 
నైషధ కథనే ఎనిమిదాశ్వాసాలుగా వర్ణించాడు శ్రీనాథుడు... ప్రస్తుత 
ద్విపదకావ్యంలో నలుని పూర్వో(త్త తర కరం తత అన్నీ ఎనిమిదాశ్వాసాల్లో 
_ఆవిష్కరింపబడ్డాయి. ఇడి ఈ కృతిలో కథాసంవిధానా (Plot Building) 
నికి సంబంధించిన ఒక ముఖ్యమైన అంశం. ఇందులో తొలి నాలుగా శ్వాసాల్లో 
పూర్యభాగ కథాంశాలు, మలి నొాలుగా శ్వాసాల్లో ఉ త్తరభాగకథాంశాలు 
సము చితరీతిలో వర్తి ౦పబడ్డాయి. నలకథని సమ గంగా వివరించే కృతులు, 
తెలుగులో మరికొన్ని. వెలువడినా, అవేవీ (ప్రస్తుతరచనలాగా పూర్వో త్తర 
భాగాలకి సమానమైన, సముచితమైన (ప్రాధాన్యతని పాటించి రచింపబడినవి 
కావు, 


ఈ కావ్యేతివృ త్తం 1) నాయికానాయకుల పూర్వరాగం, 11) రాజ 
హంస దొత్యం 111) నలుని రాయబారం 1౪) స్వయంవరం = వివాహం 
౪) పుర ప్రవేశం_వేడుకలు 1) ద్యూతం-పరస్పర వియోగం ౪1) ఆరణ్యంలో 
కష్టాలు అనుభవించటం = అజ్ఞాతవాసం vii) పునస్సమాగమం - రాజ్య 
సం|పా ప పి. ఆనే మ ఖక బకత ఉ కలిగి, చక్కని ఉప|క్రమము. — 
క థాంశవిస్ఫృతి. ఆహ్లాదకరమైన ఉపసంహోరం కలిగి, మనో “జ్ఞ మైన 
OT విలన్‌ల్లుతోంది. 


OD కవితావై శిష్ట్యం : 

నలచరిత్రలోని కవితావై శిష్ల్యాన్ని గురించి పరిశీలించే సందర్భంలో 
రఘునాథనాయకుడు కవిత్వవిషయంగా వ్యక్తంచేసిన అభి పాయాల్ని 
గమనించటం సముచితంగా ఉంటుంది. నలచరిత్ర కావ్యావతారికలో ; 


“ఇది భావసం వేద్య మిడి యనవద్య 
మిడి చాల విద్యత్క_ ఏం|ద హృద కంబు 
ఇది రసోచిత బంధమిడి శబ్దగంధ 


KV 


మిది (పబంధములకు నెల్ల భూషణము 
ఇడి యచుంబితరీతి యిది మంచిజాతి 

ఇది కవిత్వవిభూతి కిరవౌనటంచు. 
(బతిపసదంబున కవుల్‌ [పస్తు సుతి సేయ 6 
గృతులు చెప్పిన మంచకీర్తి యుం గలుగు” 


_ నలచర్నితము, 1 ఆశ్వా, 185 = 142 పంక్తులు. 


అని ఈ రాజకవిశేఖరుడు ఉత్తమకృతి స్వరూస స్వభావాల్ని గురించి 
సూలంగా నిరేశించాడు. 
సు 2 


ఇస్ర వాల్మీకి చరిత౦లో ఈ కవిరాజు = 
““చెప్పవలె. గప్పురంబులు 
కుప్పలుగా. బోసినట్లు, కుంకుమ ప్పైవె( 
గుప్పిన(క్రియ, విరపొట్ల ము 
విప్పినగతి ఘుమ్మనంగవిత్వము సభలో 


““చెవులకుంజవులైై చల్ష (గ 

గవులకుందవులై . సమ స్తకావ్యకళా బం 
ధువులై , రససింధువులై 

యవురా! యనంగవిత లవని నలర(గ వలదా ?”” 


కా వాల్మీకి చరితము, 1 ఆశ్యా, 12, 18 పద్యాలు. 


వై ఉదాహరణలని బట్టి “చెవులకు చవులూరిస్తూ, రసస్ఫూర్తితో 
విల ల్లుతూ, ఆకగ్గణీయం, ఆహ్లాదకరం, సదా ఆనందసంధాయకంగా 
ప్ర. ఉత్తమ కవిత్వం " _ అనే అభిిపాయం వ్యక్తమౌతోంది. “కుల 
సామి” : “కృతిస్వామి' ఆయిన శ్రీ రామచం(దుడే “సీ కవితా విలాసము 
సుధారసధారక౦ క నింపె కనిపించు నని కొనియాడిన గఘునాథనాయకుని 
రచనలు నిజంగా కమనీయ కవితా రస సింధువులు : 


రనప్పష్తితో అలరారే రఘునాథుని కృతుల్లో 1) జాతి 11) వ 
111) చమత్కారం iv) అర్ధగౌ గొరనం'- ఆనే లక్షణాలు Pot 


xvi 


ఉంటాయని విజయవిలాసకర్హ |పశంసించాడు. ఈ (ప్రశస్త గుణా 
“నవరసచి[త' మైన నలచరిితలో ఉన్న విధానాన్ని స్థాలీపులాకంగా చు 
వలసి ఉండి, 


6.1. జాతి; 


ఆలంకొరికులు “కాతీ” ని ఇలా నిర్వచించారు, 


ళ్‌ 


సహృదయ హృదయంగమమై 
మహినున్నడి నున్నట్ల మొటల తే(టరల్‌ 
౧౧౦ 
బహుళ౦ంబులుగా. జెప్పిన 
మహితో క్రియె జాతియయ్యె మహినెట్రన్నన్‌*” 


కావ్యాలంకార సం|గహుము, న్స ఆశా, 112 : 


దీన్ని బట్టి, వస్తువు స్వరూప స్వభావాలను సహృదయ వ్యాదయంగ 
మైన రీతిలో, సనాజసుందరంగా తేటతెల్లంగా వర్తించే విధానాన్ని “జా 
అని చెప్పవచ్చు, 


కిరాతుడు . దమయంతిని త మపల్లెకి అవ్వానించే సంద్భంః 
బోయపల్లి వరన ఇందుకు చక్కని ఉదాహరణం. 
య లం i 


“పడతి! యీ యడవిలోపల నుండనేల ? 
పడమట నదిగొ ! మావల్లై యచ్చోట 
బడలిక దీఅింగ( బదినాళ్లు కూదు 
గుడిచి, సీమగండున్న గురుతెవ్యరేని 
ఒనరం జెప్పిన జెంచులోబనియోన | 
కనుమ డా(టించి యగ్గడికాని కోడు 
గూరిచి యం పెద, గొమ్మరో | నమ్ము 

చారల పులియిందు6 జరయించు నొకటి 

యీడ నుండ(గవ లదిప్పుడే రమ్ము 
ఆడ నేమున్నడి యని యెంచవలదు 

ఏ వేళ మాకుంగాఖెను పెంట్ల పాలు, 


xvii 


అపుల పాలును నజచేతి దళము 
మీ (గడ గట్టంగ మెడల యంచులను 
కొంగులు నిండంగ( గొాంగుచునుండు 
వెలది యా యడవుల వీడెంబు సేయ 
దళమైన కమ్మని తమలపాకులును 
పచ్చిపో 6కలు చుటుపట నె కలవు 
థు ౧౧ 

పచ్చి కస్తూరి తెప్పలుగా గలదు 
కండ చక్కెరకన్నం గడుతియ్యనై న 
“కొండ మామిడిపండ్లు కొల్ల గాం గలవు 
ఎలనాగ : యున్నియు నెన్నంగశేల ? 
ప్పులిజున్ను గలదు మౌ పొలములయందు 
మాపల్లె క టువచ్చి మెసేద డిటి 
వమాపొండి పంటల మపహిమలు జూచి 
మలి పొమ్ము మగువ ! నీమగ(డున్న యెడకు 
గులు (తెలింగిన వానింగూర్చె వంపెదను 
ఉండంగవలదీడ సోయింతి: యల్ల 
కొండపక్కను బండిగురివెంద పొదల 
దండన షోయిండు తప్పకచూడు" 

(ల 


జ నలచగధి( తము, 7 ఆశా, 47. 7ీ గంరులు. 
అటే 


ళ్‌ 
_] 


యె 
చేమకూర వేంకటకవి పెర్కొన్న కవితా లక్షణాల్లో రెండోది “వా 


యా 


సముచితమయిన లోకోక్తులు, చక్కని సామెతలు, అన్వర్థాలైన జాతీయాలు 


pan 0) 
పలుకుబకళ్ల మొదలై నవాటితో కూడిన నుడికారపు సాంపువాగ రః నుడి 
mn) 
'పసోయగం "దేశకాల లవా (తాను గుణంగా కావ్యాల్లో నెలకొనిషఉండీి 
టి. 


ఇ తివృ తానికి ఒకానొక న నవ్యత్యాన్ని (పసొడి స్తూ ఉంటుంది. 


నలునికి పట్టుబడిన రాజహంస దుఃఖిస్తూ స్వవివ యాల్ని నలునికి 
విన్నవించిన సన్ని శం ఇందుకు మనో జమున ద్భకా రతం ల 


శ! 

రను బంజరగందబులోనన యుంచి పెంచ 
మనమున: దలంచితో మనుజేశ ? యైన 
ఒంటిగాండన ? నొకు నూరంత బలగ 
మింటికెల్లను గ ర్హనేనొక్క రుండ 
నాతలి యెంత మన్నన గలదయ్య 

య 
ఆ తల్లి కూటికి నవయదెన్నడును 
నూ జేండ్ల సండు కన్నులుగానడిపుడు 
గారాబుపట్టి యొక్కరుండ నేనరయ 
నులి జూడకున్న ( గన్నరవొందునడియు 
న్‌ నేమగు నొక్కొ. వెతలచేం బొగిలి 2 
ఇల్లాలు కడుగోల యెండక న్నెజు(గ 
(ap) 
దలివిరిగ నుండునటిడి, యేను 
గం na: ళు 
ఇంటికీ రాకున్న 'నేమెమొ తల(చి 
కంటికి నిద్దురగానక బడలి 
వనరుహాకరముల వంకల నరసి 
వనరుహాయని పుత్ర వర్గం బు6, దాను 
కొడుకులు (గుడ్డ లో కూనలు తన్ను. 
య 
బెడంబాయ రెన్నడు పెంచిన మమత 
విసఖండములు దెచ్చిపెట్టనందా(క 
దెసల6 జూచుచు నోరుదెజచి యుండుదురు 
కన్నవారికి జాలి గాన్సించు( గాని 
విన్నవారల కటివేదన లేడ ? 
రు 

దయ(జూడుమయ్య : సం స్తవనీయ చరిత 
నయ మెంచుమయ్య : యోనవనీత భావ | 
నిగహింపకుమయ్య : నిషధేశ : నన్న 
ను[గహింపుము చాల నుతులుగాంచెదవు”” 


© నలచరిత్రము 1 ఆభ్యా, 919 _ 944 పం కులు, 


XIX 


నలచరి[త్రలో ని నుడికారపు సొంపునకు ఈ కిందివి కొన్ని ఉదాహారణలు. 


1) పూవులమ్మి సయట్టి యంగళ్ల నె క శైఅమ్ముట (లోకో కి) 
11) కలిబోయనుట్ల వంక జూచుట ఫో 
111) జాదులు (పసాదమగు కరణి శేభిలుట న 
1౪) నిత్యక ల్యాణము పచ్చతోరణము ౪9 
1) వరోపకోరార్థ మిదం శరీరం a 
vi} ఆకలిగొన్న నల్ల పులి చందము {సామెత ) 

vi) జలగ వీర్పు గతి | శక 
111) నెయ్యిటోసిన చందము స్టే 
12) ఓడగట్టిన దూలము జాతీయము] 

x) మసిపాత ముడిచిన మానికము 99 
x1) కశ్‌తైరకు దూరరాని బివిరిగడ్డము (పలుకుబడి) 
x11} చంకలుదట్టుకానుట 4 


౫111) ఖండి మండిపడుట bu 
ri ge a: 
X1౪ తొల్లిటి (త వగా (తొక్కుచు నడచుట ఖే 


Xv) దృష్టి చీకట్లు గొనుట అ 
౫౪) మాటనేర్పులెగదా మహిలోన నరయ మేటి 
విద్యలకన్న మించు గల్పించు రఘునాథుని సూక్తి 


XV) భూతంబు సోకిన పోవచ్చు. గాక 
దూకత ౦బు సోంక నెందును మన రాదు a 
7111) శిలల లోపల వన్న చిలికిన కరణి  . (రఘునాథుని నామెత) 


ఇలా ఈ రాజకవీం(దుని మధుర సాహిత్రీ [సవంతిలో “కోడెసాలువలు, 
నుడతకాసు, కావలి కోట్టళ్లు, వీగమ్ముదలు, జగదీఫము, వెన్నెలదొమ్మ, 
'వెన్నబొమ్మ, కుసుమసాయకుని శివము, ఉంబకి, నిరద్ధము, ఘటికుడు, 
అల్లి” = వంటి అపూర్వ (ప్రయోగాలు; “దెసపడు, ఉబ్బసపడు, జళుకు 
పుట్టు, పదరు, శేఖరించు” _ వంటి (పత్యేక |కియారూపాలు; 'ఉల్ఫా. 
జమాయించు, రోజు, సంబళము = వంటి అన్యభాషీయాలు, మొదలై నవి 
నుడికారపు సొగసులీనుతున్న మరికొన్ని భాషా విశేషాలు. 


XX 


“వార్తి అనే పదానికున్న “లోకవ్యవవోర" మనే ఇంకొక ఆర్థం 
సైతం ఈ కావ్యంలో సర్వవిధాలా సార్థకమౌొతోంది. ఆచార్య మమ్మటుడు 
“కావ్యం యశసే. ౬ర్థకృతే, వ్యవహారవిదే, శి వేతరతతయే,...”” 


ఇత్యాదిగ నిర్వచించిన కావ్య _పయోజనాలలో 'ఈ లోకవ్యహార 
వేతృ్ళతి ఒకటి, 


ఈ కావ్యం పఠితలకు, శ్రోతలకు, సముచిత లోకవ్యవహార 
విజ్ఞానాన్ని (పసాదింపగలదనడానికి ఇందలి = నలుని అళ్యవి హారం, నలుని 
రాయబారం, దమయంతి వీణావాదనం, నలుని జూదం, సార్ధవాహుల 
( బలిజసెట్ల ) అటపీ పయా ణాలు, బుతుపరుని అక్షహృదయవిదా్యశచై పుణ్యం, 

లా కం పూ. (1 
నలుని అశ్వహృూదయ విద్యా పాఏణ్యం - మొదలయిన పెక్కు. సన్ని వేళాలు 
సదమల నిదర్శనాలు. 


న్‌ చమత్కారం : 


చేమకూరక వి పేర్కొన్న కవితాగుణం, “చమత్కారం, 
ల్‌ కో త్తరాహ్లాద జనకమగు రచనా రామణీయకముి చమత్కారం. 
చమత్కారం వల్ల సహృవయులకు చి త్తవిస్ఫృతి కలుగుతుంది. 
ఈ చమత్కారాన్ని 1) శబచమత్య్మారం 11) అర్థచమత్యారం 11) భావ 
చమత్కారం అని మూడు విధాలుగా విభజించవచ్చు. 


దమయంతి నలుని వెదకుతూ దట్టమైన అరణ్యంలో (ప్రవేశించింది. 

ఆ అడవిలో ఉండే పలురకాల చెట్ల పేర్ణని రఘునాథనాయకుడు ద్విపద 

. పంక్తుల్లో ఇమిడ్చాడు. తేటతెలుగులో ఉండే ఆ పేర్లన్నీ సముచిత రీతిలో 

గణ బద్దాలై ఉండి సహృదయహృదయాహ్లోదాన్ని సమకూరుస్తూ, ఆ వన 
సీమల్ని కండ్లకి కడుతున్నాయి, 

చూ 7 అశా$, 105 = 180 పంక్తులు, 


ఇందలి శబ్ద చమత్కారానిక్తీ ఘట్టం ఒక తార్కాణం, 


XX1 . 


ఈ కృతిలోని అర్థదమక్కా_ రానికి దమయంతి ఇం(దదూతిక తో సంభా 
వంచిన సన్నివేశం ఒక మచ్చుతునక. 


చూ... 4 ఆశ్య్వా;' 153 = 245 పం కులు, 


నాటకీయతని పుణికిపుచ్చుకొన్న ఈ సంభాషణలో ఇంచైన అర్థచమత్క్భతి 
తొశికిసలాడుతో ది... . 


స్వయంవర సభామండపంలో ఆయా రాజను్యల గురించి దమయంతికి 
వాగ్లేవి వివరించే సందర్భంలో భావచమత్క్శతి చాలా మనోహరంగా ఉంది, 


చూ. ఈ ఆశా; 742 ఆ 1028 పం కులు. 


6.4. అర్థగౌరవం : ? 

విజయవిలాసక ర్త పేర్కొన్న కవితాగుణాలలో నాలుగోది “అర్హ 
గౌరవంి. 'పొబ్బమాటలు లేకుండా సందర్భోచిత మయిన అరసం వదతో 
విలస్‌ల్లే పదాల కూర్పు “అర్ధగొరవం*. దమయంతీదేవి దర్శించిన బుష్యూ 
(శమవర్షన దీనికి చక్కని ఉదాహరణ. 


చూ. 7 ఆశా; 371 ~ 418 పంక్తులు 


అల్పాక్షీరాల 'అనల్బార్థస ము పేతం, ఆలోచనామృత మే కాకుండా, 
ఆ పాత మధురమైన ఈ కావ్యంలో ఇటి ఘటాలు కోకొల్లలు! 


ఖు అ 


6.5. (పసన్న గంభీరగతి ః 


చేమకూర వేంకటకవి చెప్పినట్లు రఘునాథుని రచనలు (ప్రసన్న 
. గంభీరగలికి _ అం కే మనోహరమైన శయ్యాసొభాగ్యంతో కూడిన కథాగమ 
నానికి _ పెట్టింది షం. ఈ విషయంలో లలితశ్లైలీ సముల్ల స ఈ 
సరసకావ్యమంతా ఉడాహరణీయమే 1 


6.6. రసపుష్టి : 
“నవరస చితంి గా. (పశ గి సిగాంచిన.. ఈ నలచరి తలో అఆంగిరసం. 
శృంగారం. ఉత్తమ నాయికానాయకుల్టైన దమయంతీ నలచ్నకవ రుల 


xxi 


వియోగ, సంయోగ. శృంగారాల్లు రెండూ ఇందులో" ఉదా త్త ౦గా, సుకుమారంగా 
పరిపోషింపబడ్డాయి. ఇందలి అంగరస్తాల్లలో ముఖ్యమైనది కరుణం, 
నగరం నుండి బహీమ్కృతులైై న తరువాత నలదమయంతులు పొందిన బహు 
కష్టాలు వర్తి ంచే ఘట్టాలలో కరుణరసం కమనీయంగా వెల్లి విరిసింది. 


సపరివారంగా వచ్చిన కలిపురుషుని ' వేపభాషల్ని వర్టించే సందర్భంలో 
సున్నితహాన్యం ఉంది. ఏనుగుల తొక్కిడికి గురైన చనుప పరిస్థితిని 
చిత్రించే సందర్భంలో భీభత్సం ఉండి. దమయంతిని కొండ చిలుక. కబళించే 
ఘట్టంలో, 'కొరుచిచ్చు కర్కోటకుని చుట్టుముట్టిన ఘట్టంలో భయానకం చోటు 
చేసుకుండి. దమయంతి కిశ్తాతుని శపించిన సన్నివేశంలో రౌద్రం, 
దమయంతి బు మో శ్రమాన్ని దర్శించిన సందర్భంలో శాంతాద్భుతాలు 
కనిపిస్తాయి. నలుడు సైన్యసమేతుడై పుష్కరుని దగ్గరకు వెళ్ళి “జూదము 
చెనను, యుద్ధమునకై నను సంసిద్ధడవుకమ్ము” ని తీవంగా హెచ్చరించిన 
సందర్భంలో: వీరం _ మొదలైన ఆంగరసాలు ఈ రచనలో అంగిరసానికి 
పరిపోషకంగా. ఉన్నాయి, 


6.7. అనువాద కౌశలం : 


కవియొక్క. కవిశావై శిష్టా కన్ని నిరూపించే విషయంలో అనువాద 
కొళ్ల'ల్రానికి విశేషమైన (పాధాన్యత 'ఉంది. మూలంలో సఆ|గహంగా ఉండే 
క థాంశాలను నరసంగా విస్తరించి కనులకుకట్టినట్లు చిత్రించడంలో కవి 
(పజ్జ స్ఫుటంగా గోచరిస్తుంది. రఘునాథనాయకుని అనువాద కౌళలానికి 
(క్రిండి మన్లోజ్ఞ సన్నివేశం. మచ్చుతునక, 


చేదిచేశ. రాజధాని సుబాహునగరం, అక్కడి రాజాంతఃపురంలో 
సై రం(ర్రీవేషంలో దమయంతి అజ్జాత౦గా కాలంగడుపుతూ. ఉంటుండి, 
దమయరితిని వెదకడానికి ఆమె తండి. భీమకుడు సుదేవుడశే (బ్రాహ్మణుని 
పంపిస్తాడు. అతడు చేరిరాజాంతఃప్పరానికి వెళతాడి, అక్కడ కనుబొమల 
నడుమ కనబడీకనబడని పుట్టుమచ్చద్వారా దమయంశ్లిని గుర్తుపట్టాడు. అలా 
గుర్పపట్టిన చై నాన్ని సుదేవుడు చేదిరాజమాతకు ' విళదీకరించే సందర్భ. లో 


అ ఖా 


నంత భారతంలో ఇలా ఉంది. 


Xxxiti 


తహ హాక్థిష ష |భువోర్మ టే న సహజః పిప్లురు త్త తమః 
ఇా్యమాయోకః” పద్మ సంకాళో అకికో౬ంతర్తి, తోమయా 
మలేన సంవృతో వ్యోస్యాళ్ళన్నా ౬ భే లేవ చ చం[దమాః 
చిహ్నభూతో 'విభూత్యర్థమయం౦ ధా(శ్రా వినిర్మితః 
(పతిపత్కలుష స్యేందో c కా నాతి విరాజతే 


అలల ఏహాలే ఎల అలల పలల ము ఎత్తుల అలల ఆదాన పటాని, జెషటి ౨6 పేలని అలతి 66 ఏటి 


సునందా శోధయామాస పిప్ణ్ట పచ్చాదనం మలం 
సమలేనాపకృైన పిపు ససా్యావ్యరోచత 
| CT) అటో! 
దమయంత్యా స్తదాం వ్య(భేనభ సేవ నిశాకర?ః'" 
షు ఆరణ్యపర్యం, 69 ఆ భ్యా; ర్‌. 11 శ్లోకాలు, 
పె ఘట్లానికి నన్నయ ఆంధ్రీ కరణం చాల సం(గహంగా ఉండి. 


టి 


““ఏ నిందులకు వచ్చిమీచేత సురక్షితయైయున్న యికో మలిం జూచి, 
దీని (భూమధ్యంబునంబద్మ(ప్రభంచైై విభూత ్యర్థంబుగా విధాతృ నిర్మిత దై న 
పుణ్యలక్ము ౦బు పొంసు పదిలచృన్నంటై యున్న పలక్షించి వా రాజపు[తింగా 
నెటీంగితిననిన, సునంద కుద్ది'ద క ౦బుల దాని (భూమధ్యంబు గడిగిన నది 


విస్సషంబగుడు నందఖు నాశ్సర్యంబందిరంత, 
(on) , 

య్‌ ఆరణ్యపర్వం: 9 ఆశా: 150 వచనం. 
నంస్కృత భారతంలోని చె ఘట్టానికి రఘమునొథుని అనువాద మిడి, 


“*మ్సదితకు (భూమధ్యమున నొక్క తిలక 
ముదితమైయుండు: బద్మోపమందిగుచు 
నా చిహ్నారేఖ: నేనందంద' యరిసి 
చూచియా భై మియంచు నెబటుంగుకొంటి 
ఇది (బహ్మ నిర్మిత; మిందు బింబమున 
చొదలు నంకము పొంకమున( గనుపట్టు 
పచ్చవొట్టునుగాదు, “బా గన పుట్టు 
మచ్చయేయిది మృగమద రేఖ జోంక( 


రక 


గనుపించు. బెంధూళీ గప్పిన కతనం 
గనరాడొకింత యక్కాంత యంగ౦బు 
మలినమైయుండియు మంచి బంగారు. 
కళ దేరుచున్నడి కను(గొనుమనిన 

. ఫాలభాగము తడిపావడ( దుడిచి 

జాళువా పలక సై జాతి కొందళుకు 
నీలంబు చెక్కిన నిగ్గున మెటియు 
ఫాలచిహ్నమున(గాంచి (పత్యయం బాత్మ 
నొనరుచుండ సునందయును, రాజహాత 
యును భై మిం గౌంగిట నుంచి లాలించి” 


= నలచరీతము, 7 ఆళ్వా, 1089 - 1100 పం కోలు. 
పై సంస్కృత మూలంలో ప్ప్లు మచ్చ మబ్బుచాటున మరుగుపడిన 
చంద్రరేఖలాగా ఉన్నట్లు చెప్పబడింది. నల్లని పుట్టుమచ్చని తెల్లని చంద్ర 
రేఖతో పోల్చడం సమంజసంగాలేదని కాబోలు, రఘునాథుడు దానిని చంద్ర 
బింబంలోని నలుపులాగా ఉందని మార్చాడు. దమయంతి ముఖం చంద 
బింబంగాను, పుట్టుమచ్చ చందబింబంలోని మచ్చలాగాను కనిపి స్తుందన్నది 
తాత్సర్యం: 


కమలం ఆకౌరంలోని ఆ పుట్టు మచ్చ పెనుధూళ. కప్పబడి ఉన్నందున 
కస్తూరి తిలకంలాగ కనిపిస్తోంది. రాజకుమారి సునంద దమయంతి ఫాల 
భాగాన్ని తడితో తుడిచింది. ఆ సందర్భంలో మూలంలో __ 


“దమయంత్యా స్తడావ్యభేనభసేవనిశాకరః** అని చం(దోపమానమే 
చెప్పబడింది, ఇది ఈ రాజకవి రచనలో మార్పు చెందింది. 


“వాలభాగము తడిపావడ( దుడిచి 

జాళువా పలకపె జాతి [కొందళుకు 
సీలంబు చెక్కిన నిగున మెజయు 
బ్బ ళ్‌ " 


ఉలి చిహ్నము, గాంచి... తశ చ 


2 


అంటే దమయంతి ముఖం అచ్చమైన అపరంజి పలకలాగాను, పుట్టు 
మచ్చ అందంగా చెక్కబడిన జాతినీలంలాగాను ఉన్నాయని భావం. ఈ 
విధంగా మూలానికి మెరుగుపెట్టి సన్ని వేశాలను జౌచితీమహి తాలుగా వినూర్నా 
లుగా (పకాశింపడే సే అనువాదకళలో రఘునాథభూపాలుడు సిద్దహస్తుడు. 


స. పరిష్కరణ ; 


(ప్రకృత కావ్య[పచురణకి అధారమైంది ఒక తాళపత్ర పతి, దని 
స్వరూపం ఇలా ఉంది, 


ఇది సమ(గ్రమై, సుస్టితి (good condition) లో ఉన్న [వాత పతి. 
దీనిలో. 3 శె థిల్యంగాని, [క్రిమిదష్షతకాని లేవు. ఇందులో [వాయసకాని 
(వాత తప్పులు చాల ఆరుదుగా ఉన్నాయి. (వాత గుం డంగా. చక్కగా, 
స్ఫుటంగా ఉండి మొత్తం 66 తాళ పతాలు ఉన్నాయి. వాటి వివరణ, 


| కొలతలు : 41 సెం.మీ. పొడవు *% 4 సెం.మీ. వెడల్పు, మొత్తం, 
12 పుటల్లో, పటికి 12 పం కులు లిఖింప బడ్డాయి. లేఖకుని పేరు, లేఖన 
కౌలం వంటి వివరాలు లేవు. 3 


ఇందలి వలపలగిలక; నిండు సున్నకు తరువాతి హల్లు ద్విత్వంకావటం; 
ఎత్వ, ఏత్వాల ఆభేదం, బుత్వ, రేఫల తార్మారు - వంటి (ప్రాచీన లేఖచ 
విథాలను, మరికొన్ని లేఖక దోపాలను ఆధునిక లేఖన పద్దతికి అనుగుణంగా 
సవరించటం జరిగింది. 


ఈ రాజక'ఏం|దుని లేఖిని నుండి వెలువడిన ఈ “మధుర కవితా [సవంతి' 
స్వరూపాన్ని య శాతథంగా ఆవిష్క_రించే [ప్రయత్నం జరిగింది. ఈ రచనలో 
సహజంగా ఉన్న సంధిరూపాలను మౌ తం స్వీకరిస్తూ (దుతసంధివంటి 
వ్యాకరణ కొర్యాలను కొత్తగా (పవ వేశ పెట్టకుండా పరిష్కరణ జరిగింది. అర 
సున్నలు, శకటరేఫలు, దంత్యచ.జలు మొదలై సవాటిని కూడా పె 
దృక్ప థెన్ననుసరించే (ప్రవేశ పెట్టలేదు, 


ఈ కృతిలో అక్కడక్కడ సందర్భోచితంగా. ఉప శీర్షికలు (5॥b- 
headings) పెటబగాయి,. “ఇషదేవతాప్రార్లని” మొదలుకొని “ఫల కుతి'' 
6 a శు @ 


 Xxvi 


వరకు 'వివిధ ఘట్లాల్లోని ఆయా ఉప శీర్షికలు రనజ్ఞాలైన పఠితలకు ఇంపునింప 
ప రము ©: 
గలవని ఆశయం. 


8. పూర్వ ముదణలు -పొఠాంతరాలు ; 

= రఘునాథరాయలు నలచరి(త కావ్యాన్ని It శ, 1926 సంవత్సర 
(ప్రాంతంలో కొవ్యక శా నిధి కీ శే॥ చెలికాని లచ్చారావుగారు “ఆం ధభాషా 
విలాసిని” ప తికలో భాగాలుగా చితాడ (శ్రీ రామవిలాస ముద్రాతరశాలలో 
_పచురించినట్టు తెలుస్తోంది, కాని, ఆ పత్రికా భాగాలు [ప స్తుత పరిష్కరణ 
నందర్భంలో పరిశీలించటం వీలుకొలేదు. ఆయినా అఆ ప;తికొ భాగాల ఆధారంగా 
.పరిష్కరింపబడి. ఇటీవల (|క్రీ॥ శ॥ 1984) కాకినాడ ఆం ధసాహిత్య పరిషత్‌ 
ప్రభుత్వ మూజియం ([పచురణ ((పచురణ సంఖ్య 2) గా (పకటింపబడిన 
నలచరిితను సంప్రదించడం జరిగింది. ఆ ముద్రిత (పతిలో అక్కడక్కడ 
(గంథపొతాలు, అర్థదృష్టితో ఎక్కువ పరిష్కరించదగిన పాఠాలు ఎన్నో 
కనిపించాయి. ఆ ముదిత (పతి.నుండి అఆర్థవంతాలు, సముచితాలు అయిన 
'పాఠాంతరాలు మాత్రం తీసుకొన్నాను... అవి ఇందలి (పతి ఆశ్యాసం చివరా 
ఇవ్వబడ్డాయి. ఆయా పాఠాంతరాలను ఆశ్వాసాల చివర -'ఇవ్వటంలోని 
కొత్తదనాన్ని పాఠకులు గుర్తించగలరు. 


ఈ కృతి పరిష్కరణ లో పాఠ నిర్తయానికి సంబంధించి ఒకటి రెండు 


ఉదాహరణలు ; 


1) స్వయంవర సభలో వధువు దమయంతికి సరస్వతీదేవి ప్ల 
ద్వీపాధిపతిని గూర్చి పరిచయంచేసే సందర్భంలో తాళపత్ర(ప్రతిలో ఇలా 
ఉంది, 


“కుసుమ సుగంధి 1 యీక్లోణీళ వరుని. 
యసిధేను వెప్పుడు నరికిరీటా(గ 

' మరకతాంకుర ఘనమండలి మెరసి 
ధరనిండ కీర్తి దుగ్గంబులు గురియుి* 


= చతుర్షా శ్వాసం, 
యాగ 1 


XXvil 
అంచి, ఫ్లకొదీశుని ఖడ్గం అనే ధేనువు శతురాజుల కిరీటా[గాలందలి 
గారుత్మత (గరుడపచ్చల) మణులకొంతులు ఆనే, గడ్డి మొలకల్ని మేసి, కీలరి 
అనే పాలను కురు స్తుంటుందని రూవకాలంకారంలో పేర్కో బడింది. అది 
సరస్వతీదేవి భావంగా వ్య క్త మౌతోంది. పె పం కల్లో ముఖ్యమయిం౦డి 
మూడోపాదంలో “ఘనమండలి మెరసి” అన్న చోట “గడ్డిమొలకల 
సమూహాన్ని మేసి' = అనే కవి ఉద్దేశం వ్య క ౦కావటంలేదు, 


పె మూడోపాదం (పభుత్వ (పచురణలో ఇట్లా ఉంది. 


"మరక శాంకుర భఛాయమండలి మేసి” ' 
185 పుట 


ఈ పాఠంలో కూడా పై భావం స్పష్టంకాలేదు. కాబట్టి లేఖన 
దోషాలకు గురైన చె రెండు పాఠాల ఆధారంగా పరిష్కర్త (కింది పాఠాన్ని 
క్రపి పృదయానుగుణంగా ఊహించడం జరిగింది. 


“మరకతాంకుర భాస మండలి మేసి 
= 147 పుటి, 


2) నలుడు కష్టాల్ని అధిగమించి రాజ్యాన్ని చేవటిన సమయంలో 
లు లు 


(పజల పలుకులు ; 


“ఘన భాగ్యమునజేసి మగుడ రాజయ్యె ! 
నమితంబుగా మన కఖిల సంపదలు 


సమకూడ సకల రా కాస్స తియయ 





- ఆష్టమాశ్వాసం. 
| (A) 
పై పంక్తుల్లో మూడోది లేఖకదోపానికి గురైంది. అఆ పాదం 
“పభుత్వ (పచురణి లో ఇలా ఉంది. 
““సమకూరె జగతి రాజన్వంత మయ్య" * 


= 2ర్‌కీ పుట, 


XXVvill 
దీని ఆధారంగా “పై మూల (పతిలోని లేఖనదోవం సుకరంగా , 
సవరింపబడి కవి పయుక్తమైన క్రింది సుఫరిమ్మృత పాఠం లభించింది: 


మ. 


“సమకూడె, జగతి రాజ వ్వతియయ్యె'” 





చూ. 818 పుట 


మొత్తము మీద, సరసాలంకార సమన్వితం, 'నానాభినవ శోభన 
నిధానముి ఆదిమ ధ్యాంతాలలో “శ్రీ మంతము” అయిన ఈ మహాకావ్యాన్ని 
ఆం|ధసారస్వత (పపంచానికి (వసాదించిన రఘునాథభూపాలుడు తెలుగుజాతికి 
చిరస్మరణీయుడు | 


ఉభయభాషలలో తాను సృజించిన సారస్వకాన్నంతటినీ ఇష్ట దై వానికే 
సమర్పించిన విమలభ కృుడు, “వినయాది శుభగుణ విభవసనాధుడు", “రమ్య 
వాగ్గాలుడు' అయిన . రఘునాధథునికి సమానంగా సమన్యయి స్తున్న (క్రింది 
కోకాన్ని 'పేర్కో వడం సందర్భోచితంగా ఉంటుంది, 


“కలారత్నం గీతం గగనతలరత్నం దినమణిః 
సభారత్నం విద్వాన్‌ శవణపుటరత్న౦ వారికథా 
నిశారత్నం చందః శయనతలరత్నం థ శిముఖీ 
మహారత్నం (శ్రీ మజ్జయతి రఘునాథో నృపవరః,.” 


a ° 
ఆజ (్ర పాలా 
ళో . 


సలచర్మి తము 
(పథమా శ్వాసము 


ఇషదేవతా |పార్గన 
కు @ 
“కులస్వామి” 
శ్రీ రఘువీరు నూర్తిత గుణాధారు! 
ధారాధరశ్యాము దై తేయ భీము 
శృంగార రన నాథు సీతా సనాథు 
సంగరాంగణ రుదు సత్య సుభ(ద్రు* 
గౌతీ వినుత నాము కల్యాణధాము3 
చూరీకృతాఘు నద్బుత భుజశ్లా'ఘు 
య? 
పంచతతా కారు (పణవార్ల సారు 
' రి ॥ ఇ 
పంచాయుధీరమ్యు భావనాగమ్యు 
కంజాతన్మేతు భక్కజనై క మిత్రు* 
నంజనాసుత సే అవ్వు నగ. స్తవ్యు 
మౌని మానస హాంసు మనుకుల్‌ బోత్స ౦సు 
దాన రక్షణు కృపాదీన రక్షీణునిక్‌ 
సకల దై వతవతంన కిరీటరత్న 
నికర సంఘటితార్యఘి సీరెజుడగుచు 
నలువొందువాని మన్మథు గన్నవాని 
తంచిన వస్తునంతతు లిచ్చువాని 
అల్ల నేరెడు పండు నటువంటివాసి 
విలు నమ్ములు కేల విలసిలువాని 
aa) aa 
దశరథరాజనండను రాజవంద్యు 
దశదిగంతంబుల దనరు సత్కీడి 
సాకేతనిలయు నిక్వాకు వంశజుని 
నా కులస్వామిసి నట్లమున్న'చలచి 


గణాధిపతి 

కేలిమె కె లాసగిరి నితంబమున 
పల సర్బ్పహారము లూర్సు లడర 
బొజ్జపై నటియింన బసకొట్టుకొనుచు, 
గుజురూపము ముదు గురిమయుచునుండ 
కుం వెలయ కొమ్మున పెకలించి 
మోదకంబను చందమున కలధొత 
గండ పాషాజముల్‌ కరముల బట్ట 
కందుక (క్రీడలు గావించుకొనుచు 
తలిముందట వింత తగ నటియించు 
బలి దుండు గకాధిపతి మాకు నెప్పుడు 
కొండలవలె వచ్చు గురు విఘ్నతతుల 
నొండొండ యెగమీటి యుచిత శబ్దార్థ 
సందోహ దోహలో జ్ఞ్వల రసగర్భ 
సందర్భుకద్ధిగా జగతి ప్రసిద్ది 

పొసగంగ నీ కృతి పూర్తి నొందించి 
యసమాన సత్కీరి నందించుగాత 


చతుర్ముఖ బహ్మ 

(ప్రతి రూపమును వింత బఠగగా చతుర 
గతి చరాచర సృష్టి గా వింపుచుండ 
వామాంక గతి సరస్వతి వాని కల్త 
నాఘాంక సృష్ష యొనర్చ, నుప్బాంగు 
తోయజసూతి చతుర్ముఖ (బహ్మ 
పాయక సకల శబ |పవంచందు 

షన గ os 
దృష్టి గోచరముగా నెనయించ్చి వీడు 
సృషికర యనంగ సిరులొప్ప జేసి6 

అ “అని 1 > 
యే నిట్టి సత్క్బృతు లెన్నేని సేయ 
గా నన్ను దీరాయుగా జేయుగాత 


శారడా దేవి 


(వవిమల స్పటిక సూ(తం౦బు, పద్యంబు 
ధవళ శుకంబ్బు? పుస్త కమును మెరయ 
కరచతుష్కము, చం(ద్రకళల్‌ లొప్పు గొప్ప 


' వరహారములు శుభ్రవస్రముల్‌ గలిగి 


శరదభ హిమకు౦త శంఖ శశాంక 
సురచిరాంగ రుచిమై సొంపొంద్కి యక 
వవ ర యయ్యు ననేక వర్ణరూపముల 
వర్త నీయత లబ్బవర్డ చితముల 
(పతిఫలింపుచు తు (పతిభ లీజాలు 
చతురాస్యు సిల్లాలు శారదాదేవి 

సకల విద్యల దీవి సత్కుప మాకు 
నకలంక కవితల, నలరించుగాత, 


పరమశివుడు 


ఆనందమున నంది హస్త సంవాద్య 
మాన మరల తుండ మండల చరిత 
బహసశబ 'భేదముల్‌ పరిపరి గతుల 
రహిమీర నవియెల్ల (క్రమమున వింత 
కోపులు దీపింపగొని మణిఖచిత 
నూపుర శబముల్‌ నులియంగ కోటి 
గుణితమె మెరయు నం(ఘుల తాళగతుల 
గణన కెక్కుడుగాగ గనిపించుకొనుచు 
సవిలాన వీక్షణ. శే శె లేంద కన్య 

దవిలి కన్గొనుచు నృత్తములాడు శివుడు 
నానా షస ఎ సందర్భంబు లొవగి 

యా నవ్యకావ్యంబు సిడేర్చుగాత, 


ce ం|ద ఫ్రతి 


ఇది తన తనుకాంతి కెనవచ్చుననుచు 
మది నెంచి పచ్చని మె మెచ్చు గులుకు 


4. 


చిలుక చేబూని యా చిలుకకు ముదు 
చిలుకంగ పలుకులు జెప్పె డిలీల 

తలపు లోపల దను దలచు భక్పు లకు 
కల వచ్చి, సకల సక్క-ళలెల్ల గ్‌ పూ 
శ్యామల (ప్రాతేయ శె లేం[దపుతి 
కోమల మరకతాంకురనిభగా (తి 

సిద్ద సారస్వత (శ్రీలాభ మొసగి 

శుద్ద శబ్దములమ సుధలు నాామోల 
కామధుగ్దేనువు కరణి వర్షించి 

యో మహాకావ్యంబు సడేద్చుగాత. 
వినుతి 

అని యిష్టదేవతా (ప్రార్దన జేస్కి 
మునుమున్ను కవితకు మూలకారణము 
నానొప్పు వల్మీకనందన వ్యాస 

మౌని చంద్రుల బూని మదిలోన దలచి 
శ్యామల కరుణాకటాక్ష న సంలబ్ద 
కోమల కవితా నిగుంభవిలాసు 
కాళిదాసు నుతించి, ఘనవాగ్వి శేష 

కేశి హేళికి మెచ్చు గీల్కొనజేయ 
నురు కీర్తి మీరు మయూరు గీరి ంచి 
గిరిజా మనోవోరు కృవ నాత్యకృత, 
కరసరోజంబులు (కమ్మర మొలచి 

కర మొవ్చ యశములు గ్‌ కొన్న దాలు 
కవిజన [పాణు పొగడి, శివభ్శదు 


ఫ్‌ 


నవ శబ్ద బంధ సంధా సమున్ని|ద్రు 
స్తుతియిరిచిి భాను భానుర వచః ప్రౌఢ 
మతినెంచి, భవభూతి మహిమల రీత్తి 
_పణుతించి మాఘభారవుల దీగరిను 
గణియించ్చి శ్రీహర్దు కవిలోక వృషభు 


శ్‌ 


మనమున భావించి, మరియును గలుగు 
ఘనుల సంస్కృృతమార్ష ఘనుల సేవించి 
శిలల లోపల వెన్న జిలికిన కరణి 
నలఘు సంస్క్ట్బాతముల యర్హ ౦బులెల్ల 
తెలుగు మాటల డేట తెల్లంబుగాగ 
చెలువొంద బల్క_ నేర్చిన నన్నపార్యు 
తిక్కయజ్వను నెర ధీమణి దలచి, 
యక్కజంబుగ న్చిలౌనన నుభయ 
"భాషల నానార్హభంగు లింపొంద 

నె షధాది (పబంధంబు లెన్నేని 

భువి నిల్చి సత్కీరి బొదలిన యటి 
నవధీసనాధు శ్రీనాథుని వొగడ్మి 

కారవి తిరస్కృతి 

మున్ను సూత్రమున నమూల్య రత్నములు 
కొన్నియు గూర్చి యా కొన గొరరాని 
గాజుపూపలు గూర్చుకై వడి సుకవి 
రాజుల నన్ని య్మకమముగ నెందు 

నొక గుణంజునకై న యోగ్యతలేని 

కుకవి సంతతి పేరు కొనియాడదగునె ? 
భారతి రెండు రూపంబులు దాల్చి 
సారసారస్య లాస్యము (ప్రకాశించు 

వివిధ శబ్రంబులు వింత జూపట్ట 
కవగూడియాడెడు గతి విలసిల్ల 

నుభయ భాషల కృతు లొనరింపుచునుండు 
తాకుసూరుగ (ప్రబంధమ్ములు సేయ 
శుభవాగ్విలాసులౌ సుకవుల జూచి 

తారు నహాంకార తరళచి త్రముల 

గడగి విఘ్నంబుల కడముట్ట లేక 

వెడగు సద్యంబులు వేసూరు సభల 


గ్య 


వ్యపంశన్తి 


6 


జదివ్కి తద్‌జ్లాలు గూడి శంకలు సేయ 
కొదుకుచు సిగు తగ్గును లేకకి మరియు 
సకలజ్ఞాలును బోలె జాలంగ వదరు 
కుకవి సంఘంబుల గొనియాడనేల ? 
ఇది భావ సంవేద్య మిది యసవద్య 
మిది చాల విద్వత్క్మ-ఏం(ద హృద్యంబు 
ఇది రసోచితబంధ మిది శబగంధథ 
మిది (ప్రజంధములకు నెల భూషణము 
ఇదీ యచుంబిత రీతి, య మంచి జాతి 
ఇది కవిత్వ విభూతి కిరవౌనటంచు 
(ప్రతి పదంబును కవుల్‌ (ప్రస్తుతిసేయ 
కృతులు జెప్పిన మంచి కీర యు గలుగు 
కాక యందడుకుల కవితలు పలుకు 
కాకవులకు కీర్తి గలదె యెందై నః 


అని యిట్లు పూర్వమహాేక వివరుల 
వినుతిగావించి సేవించి దుష్కపుల 
దూషించి కృతులు పొందుగ బల్కు వగలు 
భూషంచ్కి యచ్యుతాభ్యుదయ ప్రబంధ 
నిర్మాణమున మాక నిఖిల దేశముల 
నిర్మల సత్కీర్హి నెగడె గావునను 
ఆటువలె ద్విపద కావ్యము వేరె యొకటి 
ఘటియించి సత్కీ_రి. గె కొందుననుచు 
మతి నెంచి రసగర్భ మధుర సందర్భ 
వితత ౬విశ్వ తాత్త్వికత యే (పొదు 
కుతుక్రంణు బుట్టింప గోరి పురాణ 
విళతి సత్కథలెల్ల వివరించి యందు 
నే కథ జెప్పిన నిహపర, సుఖము 
జేకర్కు నే కథ జెప్పిన క్రీరి . 


7 


గట్టిగా భుపి నిల్చి కలుషంబు దొలగు 
నట్టి సక్కథ యెట్లిదని విచారించి 
కలిదోష హరమును కలితజుణై కక 
ఫలమునై_ నది నలో పాఖ్యాసమనుచు 
నరసి యీూకథ తల్లి వ్యాసమహర్షి 
వరుడె యాద్యంతముల వ్యక్కంబుగాగ 
పలికె; పిమ్మట నట్లు పలుకంగలేక 
యలసులై యేమొ (శ్రీహర్హాది కవులు 
పూర్వభాగము జెప్ప బూనిరి గాని 
స్వర ౦బు జప్పంగజాలర్రై రెందు 
పూర్వోత్సర కథాంశములు సకలంణు 
నిర్వహించెదనంచు నెమ్మది నే 
వలచి యిందుల కిషదై నంబు కరుణ 
టు Tob 
స్వప్న సొకొతా్యారము 
ఒకనాటి వేకువ నుదయార్క_ఏం౦ంబ 
మొకొ యిది యన నొప్పు నురుకురుఏంద 
ఘన కిరీటము మించ, కరుణారసంబు 
జినుకు లోదనముల చెలువు పూడెనె 
గులుకు కెందమ్మి రేకుల సీనుచుండ 
చిలుక రెక్కల డాలు జిలుకంగజాలు 
నెమ్మేని మిసిమి వెన్నెల గేరుచుండ 
(కొమ్మెరుంగు పసిండి (కొత్త గెంచెంబు. 
కలకంఠహార మొక్క-టి యురోవీ 
నలరంగ, మకర కుండలములు గండ 
పలక మండల్రముల (పతిఫలింపంగ 
వెలది నవ్వులు చిన్ని వెన్నెలగాయ 
వెలది యొకర్లు తన వెన్‌ వెంట రాగ, 
కొలది నయసురాకొమరు శొక్కరుడు 


8 


బాణబాణాసన పాణీయె కొలున 

రాణీంచు వాడిధారల గన్నరాకు 
'మెఠుగుట మక కేల మీటి "పె డికట్ల 
కురుచవీ ల్లొక కేల కొమరొందుచుండ 
పదనూప్పరము మెల్ల బదరక (మోయ 
మదనుత సి; హగమనము శోభిల్ల 

గల వచ్చి పృరుషశేఖరు డొక్కరుండు 
కలకల నగుచు నసనుగొని పలికె; 
“రామభ్నదుడ నేనురా మహనీయ 
రామణీయక రూపః రఘునాథభూప। 
నిపుణమంజుల వచోనియమంబు మెరయ 
నిపుడు సీ వొనరింప నెంచినయట్టి 
నలచలిత్రమును విఘ్నముళేక సాగి 
వెలరించు నిష్టార వితతులు నికు 

నూ యంకితము సేయుమా యీ (ప్రబంభ 
మో యచ్యుతనృపా లకోదధి చందః 

నా చరితము బోలు నలచరిత్రంబు 
నాచం(దతారార్క- మై విలసిల్లు, 

నని పల్కి యరుగ్య నే నంత మేల్కాంచి 
మనమున సద్దెవు మహిమ భావించి 
కోదండ శరముల గురుతులు నవ ప 
యోద సన్నిభ కాంతియును నున్నయపుడు 
నా కులదె వమా నా రఘుపీరు 

డే కస్త తలప నొండెవ్వరుగారు 
కారుణ్యనిధి భక కల్స భూజంబు 
శ్రీరామభ(దు డీ రీతి గాన్సించి . 

కృతి సేయుమనుచు నత్కృప బల్కెగాన 
కీతిలోన నా కెంత కీర్తి చేకూడె 


సలి చరిత్రము 
ఆధ స చూడంగ పుణ్యకోకరాజ 
చరితంబు శ్రీరామచందునంకితము 
దొరయుట కతన జాదుడు (ప్రసాదమగు 
కరణి కోభిలె నాకు, కరణీయ మింక 
నెద్ది యిందులకం టె నెంత ధన్యుండ 
నదేవు కృప గనినట్టి సత్కవిత 


నతనికే యర్సించు టర్హ ందిటంచు 
మతి నెంచి యా భాను మద్వంళ కలశ 
వార్థిచం(ద్రునకు, సత్యగుణసారిదునకు 
వర్ణిత దండక వన మునీం(దునకు 
హరధనుర్త శన భుకావధానునకు 
పరశూర హరణ వి భాజమానునక 
సగసుతా సన్నుత నామధేయునకు 
(వగుణిత నిజభక్న భాగధేయునకు 
నారూఢ భుబవి(క్రమాభిరామునకు 
(శ్రీరామునకు సముర్చితముగా జేయ 
దలచిన నలచర్మితమునకు సరస 
కళల నింపగు కథా(క్రమమెట్టిదనిన 
కథా కమము 
జనమే జయునకు వె శంపాయనుండు 
ఘన వాగ్విశేషవై ఖరి నిటులనియె z 
ధర్మ సూనున్ని _పశ్న 
ధర్భ్య సూనుండు ద్వైతవనంబునందు 
కర్మఠ (ాహ్మణగణముతో గూడి 
ద్రౌపది, తమ్ములు తనదండగూడి 
చూపటి మెలగంగ జూదంబువలన 
కను రాజ్యము బోయి పొక్కు_చు నడవి 
నిడుమల బడుబంచి హృదయంబునందు 


wd im లీ 


(Py ay 


(పథసూ శ్వాసము 
స్ట 


బహుంకాపమడర తాపసముఖ్యుడై న 
బృహదశ్వు సీక్షీంచి ప్రీతితో ననియి10 
“మునినాథ। మావలె మొనసి యెందేని 
ధ%ము రాజ్యంబు జూదంబున మన్‌కీ 
పనములలోన నెవ్వగ థగ నొంది 
పొనుగుచుండెడువారు భూమిలో గల?” 
బృహదశ్య్వముని సమాధానము 
అన విని బృహాధశ్యు డా ధర్మపు(తు 
గనుగొని పలికె "నో కౌంకేయముఖ్యః! 
(కమ్మర: రాజకభో గము లందగలవు 
నెమ్మదిలో చింత నీకేల యింత? 
ఇది మేలు తమ్ములు సీవు (ద్రొపదియు 
పొది వీడ కెందై న పొసగియున్నారు. 
నలుడను రాజదం(దముడు జాదంటు 
వలనను సర్వంబు వసుధ గోల్ఫోయి!1 
పడతిని నెడబాసి బడలి తా నొంటి 
నిడుమల బడి భూమి యెలె _గమ్మరను 
సతితోడగూడి యజననాథ తిలకు 
కతలవి జెప్ప శక్యమె యెరికె నః? 
ఆన విని ధర్మజుం డా నలుఏరిత 
మనఘః? విసరముగా నానతిమ్మనిన 
విబుధహితుండను విహితావథాను 12 
డా బృహదళ్యు డిట్లిని చెప్పదొడగ ; 
నలచ।క్రవరి మహిమ 
శ్రీరమ్యు డా,శితశేణి సౌమ్యుండు 
పీర సేన సుతుండు విశ్వసన్నుతుడు 
ధరణీశమొళికతి నంతతదయాశాలి 
సుళగురునయుడు భాసురశుబోదయుడు 


నల చరీత్రము 


[| 


మొానధనుండు సన్ముర్షవర్త నుడు 
దీనారి హరుడు సుధీజనాదరుడు 
నిత్యపూర్తుడు కామినీ నుతవర్దు 
డత్యంతగుణవంతు డధికశాంతుడు 
హోటకౌచలదీరు డరిరాజకోటి 
కోటరమణి _ఘుణి (ఘుణితాంఘీతలుడు 
అక్ష పియుండు సత్యవచో నిరూఢు 
డక్షాహిణిపతి యళ్వకోవిదుడు 
(కతుకర్త సత్ససంకల్సు డశాంత 
వితరణగుణ రాశి వివిధార్హ విదుడు 
విజితేం[దియుడు ధనుర్వేదపారగుడు 
భుజ భుజంగము (ధుత భూవలయుండు 
విషధరా భరణాంఘి విమలభ కండు 
నిషధ భూభ ర నిర్మల క్రీర్రికర్త 14 
నలకూబరేండి మన్మథ చారుమూ క్రి 
నలచ।క్రివర్తి యనంగ బెంపొందు 

నలు నామమహిమ వర్తన సేయ దర మె? 
తలప వర్ల ద్వయాత్మ కమయ్యు రామ 
నామంజు పగిది నానావర సకల 
కామవంబయి పషోకలు షరతు అడచు 
అతని పుణ్యళోకుడనుచు కీకి ౦చు 
తుతులు సైతము నతిస్తుతులుగా వరయ 
రసపాకమపామ లేర్పడగ జూపటి 
రసన్నాగరంగ నర్హకియైనయటి 

యా నృపాలకు విద్య యది హృద్యయగుచు 
నానందమున దృష్తి యౌనందనర్చు. 
సుణుబెల్తి రోహణ మహిదరంబునను 
గణన శెక్కివ తీలగా వినయాది 
గుణములన్నియు నలకోణీశునందె. 


(పణుతి కెక్కి. యసార _పేమతో నిలిచె. 
నిలుచుగా కేమి యా నృపతి శేఖరుసి 
తలపున దలచూపు ధర్మ గుణంబు 
దాన గుణంబ తద్రయ పెద్దన నయు ; 
దానగుణ౦బు నెంతయు, వు 
సత్యంబు, సత్యంబు జాలంగ బెనుచు 
నిత్యసంపన్నత నిరజభవుడు 
భవుడు, శేమడునై న (ప్రణుతింపగలరె 
వివరించి యా పృథివీధవు మహిమ 
నలుని కీర్తి, (పతాపములు 
ఆ నలకీతిపతి యాన లక్షించి15 
మానసంబున భయంపడి యరి నృప్పులు 
నగరంబులందు నన్నడు నుండ దలకి 
నగరం(ధములను, కానలనె డాగుదురు. 
నక్ష(త్రదంభంబునను జాల నంత 
రిక్షంబునందు చి తితగతి బూచు 
దత్కీరి వల్లి కందములు16 [ప్రాలేయ 
కుత్మీల్క కె లాస కుధరంబు లరయ 
నెంత చితమొ యమ్మ హీన పతాప 
మంతకంతకు మించి హరిదంతరముల 
రెండవమార్హాండురీతి జూపటు 
చుండగ కునలయంబొక్క-టి చాల 
వికసించె ; నందంద వెల్వెల బారి 
ముకుళింజెను నతారి ముఖసీరజములు ; 
వీరసేసజు ఠీవి వెలయంగ వొంగి 
శూర సేస కళింగ చోళ బంగాళ 
మాళవ నేపాళ మగధ పాంచాల 


గాళాది భూపాల గణములచేత 
బాల్యంబునందె కప్పంబులు గొనియె ; 
కల్యాణశిఖరియు కె లాస గిరియు 


శే 


bed 


మంధర ఫరమున్సు, మానసోత రము 
ముందుగా గలిగిన ముఖ్యాచలముల 
ఘనము లై తగు గెబ్బకంబముల్‌ న్‌ 
వినిశికాస్త్రములచే విజయముల్‌ (వాసే. 
'నలరాజు చక్కదనము 

అంత నా భూకొంతు నంగంజునందు 
వింత సింగారంజు వెలయ కడాని 
కుందనంబునకు నెక్కుడు వన్నె గలుగు 
పొండుగ్క, నత బాల పృన్నాగమునకు 
నామని చెలువొందు ననువున, జంద 
మూమ కెక్కు.డు కళమయి బుట్టినట్లు 
నవరత్నమునకు నాన మెరుంగు చెలగు 
హవళిక నవినవయావనం౦ం దొదవెం 
యౌొవనకళ బూని యా వైరసేని 

శ్రీ పై భేవంజున చెలువొందె చాల 
నవరంబు నెరివీడ చౌకగా జేయు 

నవరని కురులును, చందభఖిండం౦బు 
కొంచెంబుగాపించు కదురు నన్నుదురు 
ఇంచువిల్తుని విండ్ల కేక్కు.డౌ బొమలు 
గండుమీనుల గెల్వ గవయు కస్తవయు 
నిండు చందురు నోము నెమ్మోను గోము 
వించాధరంబ్బు గంధిర న్యరంజు 

ర్‌ంబు కంత ౦బ్బ్కు చక్కని బాహుపులును 
'వెడవఏిలు నాస్తాన విధమున మెరరము 
వెడద యురంబున్కు వేడుకొ నడుము 
సడలని తరగల సరివచ్చు వళులు 

సుడి చందమునుదోలి లోభిల్లు నాఖి 

కరి కలాకొరంబు గలుగు నూఠ్రువులు 
మరు నంపపొదులతో మలయు. పెక్కలును!% 


పైకే 


[కీ 


Pra 
Aa 
{ 


(పథమా శ్వాసము 
కమర వీ(భమదులు గలుగు మీగాళ్ళు 
కమల లీలల నేల గలు నడుగులును 
చొక్క ముత్యంబులో చుక్కలో యనగ 
మిక్కూటంబగు రుచి మించు నఖములునఃు 
నలరార వలరాజు, నల రాజు బోల1కి 
నలరాజు వెలసెనా నరపాల మౌళి 
చక్కదనంబెల్ల సా'శెసాలెకును 

చొక్కి వీనుల దేఅ సోగసి యందంద 
వినని కోకిలవాణి విని మది వేడ్క. 
దనర రెప్పాలళ్చక తప్పక నిలిచి 
చూడని చేడియ చూచి మగంబు 

వీడని యెలదాగ, వీడి చిత్తమున 
దలపని కామిని తలచి మాటికిని 

చెలికి జెవ్పని చెల్వ, చెప్పి స్వప్నమున 
గనని కప్పురగంధి, కని చ్మితఖలక 
మున సొంబులుగ వాని మోహానాంగోంబు 
భాయ తప్పక భావసరసత్వమెసంగ 
(వాయని తోయజవదనము, (వాసీ 
కన్నుల నొతని కమలోక్నీ, యొత్తి 
కన్నుల విలుకాని కలుపపూదళుకు 
చిలున (కొమ్ములుకుల జిక్కి, లో దక్కి 
వలఅ సొఅపుల వదనంబు వోడ 
డలకిని యింతియి దలప లేదయ్యె 
ఇలలోన వేదకిన నెళ్తెడలందు. 
నలనృవచ (దు సొందర్యా-బు కథలే 
బలధేదిపుర ము లో వలనెల్ల నెగడి 
యచ్చరనెచ్చిలు లా రాజు జూడ 

నిచ్చ నిచ్చలు జాల నించిరి (పేమ 
యక్షపత్మలనేత్ర లతని రూపరిబు 
వీకింపగోరిరి వేడుకల్‌ నెళయ, 


టూ 


1d 


గంధర్వ సింధుర19 గమనలు (పేమ 
బంధంబులను వాని భావింతురెపడు. 
భోగికస్యకలు నా భూపాల చందు 
యోగంబె గోరుచు నుండిరి మదిని 

ఆ నలాధిపు డిట్లు మయమోొపనారంభ 
మానంద కందమె, యండ మై మెరయ 
రాజక ందర్పుడౌరా యీోతడనగ 


రాజీతె బహురోగ రాజ్య యోగమున, 
(ne) 


చిదర్భరాజు సంతతి 


ఆ వీర సేననృపాత్మజు డట 

“తటి. 
శ్రీవై భవంబుల చెలగు ; విదర్భ 
దేశాధిపతి రాజ తేజోభిరాము 
డాళావకాశ20 గృహోంతరా శాంత 
విశాంత నానార్లి విశ్వ తారీణ 

థు 

విశాణనస్ఫూర్శి  విమలసత్కిరి 
యహితభీముడు ఫీముడను రాజవరుడు 
విహతధర్మములు చేచేలు చేసియును 
సంతతి గానక నంతతం బాత్మ 
సంతాపమొంద నా సమయంబునందు 
నొకనాడు దమనాహ్యయుండను మోసి 
సక లజ్జా డట యశేచ్చాగతి వచ్చె 
వచ్చిన నా రాజవర్యుడు వేడ్క 
నచ్చపు భర్‌ భార్యయు దాను మొక్కి- 
యతనికి జరిచర లనుదివన ౧బజు 
మాతమతి సలుప నా యిుషయును మెచ్చి 
“కొడుకులు మువ్వురు, కూతు రొ౬రు 
కడుపు చత్తగ మీకు గలిగెవిరనుచు 
వరమిచ్చి చనియె , నా పసుమతి ఇవ్వని 


నరసిజమువి యంత సంకసందొదన 


వరుస కాన్సుగ నాల్లు వత్సరంబులను 
చిరకుభగహదృష్టి చెలదు వేళలను 
త(_తయంబునుు, బ్యుతిని గనియె. 
పుత్రోత్సవంబున పొంగి ఫీముండు 
కొమరుల యువ్వురకును (పేమ మెఠరయ 
దముడు, దాంతుండున్కు దమనుండు ననెడి 
నామంబు లీడ్కి కూతునకు దమయంతి 

యె మించు నిదియని యనురూపమై 
సేరిడ్కి నలువర బెనుపుడటంచు 
వారివారికి వేర వై భవంబలఠ 


ఛ్‌ 


దాదుల నొసగె; నా దాదులు వేడ్క 
(పోదిసేయంగ నా ప్కుత వరంబు 
| ౧ 
నానావిధోపాయ నవపోషణముల 
నానాటి నృద్దినొందగ సాగిరంత, 


దమయంతి యందము 


నందనమధ్యంబునను కల్పవల్లి 

aa) 
చందంబునను భీమజననాథ పతి 
ధాశ్రీకృత సురకిత విశేషములను 
చితంబుగాగ జూచినవార లెల్ల 
“నిన్నటి నేటిలో నెలతకు నెంత 
నున్నతి గనిపించె నోహోహో!” యస 
చెక్క పె డిసలాకుసొ బగున సగిడి 
పెక్కువం చెనగుచు, పతృజనములకు 
మ ద్దు సేయుచు, జగన్మోహనంబుగను 
నిదంపు నెమ్మేని నిగులు దనర 

౮ fy 
తన యీడు బాలికల్‌ దానును నిష 
య 

మొనరంగ గూడుచు నొక కొన్ని నాళ్ళు 
జెన్నారు వేలలేని చికీలి రత్నంపు 


పన్నారు దొంతు లేర్చుడ వేండీ సెడ్‌ 
de 


నల చరితము 


L{ 


బొమ్మ రిండ్లను సొంపు పొసగ నపరంజి 
చెమ్మ ల పెండి సల్పుచు నిచ్చనిచ్చ 
గుజనగూళ్లు చేకొని తానె వండి 

బుజివ మొప్పంగ బువ్వాన గూడి 
విందారగింపుచు వెలదులు వడ 
“కందర్పు దెగడు చక్కని మంచి మగని 
పెండ్రి గావింత మీ విడకు” ననిన 

నిండ లోపల డాగి యేమేమొ యనుచు 
కూడియు కూడని కురులును, సిగ్గు 
పీడియు వీడని వెకలి చూప్పలును 
చెళకియు బెళకని బెడగు లేనశుము 
కులికియు కులుకని కుదుళు నన్నడలు 
మొదలియు పొదలని పొంకంపు పిరుదు 
మదనుని కొక వింత మదము గల్సింప 
సంతయె యింతయె యా దమయంతి 
వింతయె బాల్యంబు ఉన్‌ జవ్వనము 
కూడి 'చాయలదేరు కుసుపూస్రమసగ 
చూడ చూడగ నింపు. సొంపు నింపుచును 
వన్నెబెట్టగ నేర్చె వలకారి వగల 


- కన్ను లల్లార్చి చక్కగ జూడనేఠ్చె 


మురిపెంపు నడల నింపులు గుల్కనేర్చె 
పురుడు గల్లగ నంతిపురము లోపలనె 


“అంగనామణులచే నాయాయి వగల 


. సంగీత సాహిత్య సరణులు చెలిసి 


పణ వాయింపగ బింతమార్ష ముల 
రాణింస కవితలు రచియింపనే ర్చె 
ముదుర్మ్శుపాయంబుల ముదితలు పలుకు 
మదన కథా విభ్రమంబులు వినుచు 


18 


యౌవన 


సిగ్గున రస భావ సేవితంబులను 
నిగుదేరగ బల్క- సేర్చె నంతంత 
క్‌ళ 

ఏమన వచ్చు నాయింతి సౌందర్య 
మాము కవిసె యొవనార౦భముననె 
చిన్నారి పొన్నారి చిరుత [పాయంపు 
సొన్నారి యన్నారి సొబగు నెమ్మేన 
నవమణుల్‌ నించెననంగ సీలంపు 
రవల చందంబున రహిమించె కురులు 


మగరాల తశుకుల మౌడ్కిా నెంతయును 


సిగనిగమనుచు గాన్సించె పల్వరుస 
సొగసు నిద్దపు జాతి చురుకు కెంపనగ 


జిగి దేరె మిక్కిలి చిన్ని కెమ్మోవి2] 


మహనీయ మరకత మణిశలాకనగ 
రహిమించి నవరోమరాజి రాజిల్లె 
తెలిముత్మి యంబుల తీరున పాద 
నలినంబులందుల నఖములు దనర. 
ఒకటననేల ? నా యుత్సలగంధి 
సకలాంగకంబులు జాళువా పసిడి 
మిసిమి లోమెరుగులు మెదలిన పగిది 
మిసమిస మెరసె ; నిమ్మెయి జవ్వనంబు 
గనుపట్ట తనపట్టి గనుగొని భీమ 

జన నాథచం[దుండు సంతసమెసగ 
నంతిపురంబులో నపరంజి (ప్రహరి 
చెంత వింతగ జుట్టు శృంగారవనము 
నలకొని, తొమ్మిది నిలువులు మెరయ 
నెలరాల జగతి పన్నిన పై డిమేడ 
గట్టంచి యందు నా కన్నియ నునిచి 
పట్టిన పనులెల్ల పరిపరిగతుల 


సల చరిత్రము 


గావింపగల యూడిగంపృచేడియల 
'వేవుర నొసగి, దేవేరియు దాను 
అప్పటప్పటికి నెయ్యము తియ్యమలర 
రప్పించి “హాయమ్మ 4 రిమ్మని బంతి 
పొత్తుల నిడుకొని భుజియింపదేసి 

యుత మమణీఘాష లొసగుచునుండె. 
అతత విభవంబు, నంతటి చనువు 
నంత చక్కదనంబు నలరుచునుండ 
నంతియ సొంపున నా దమయంతి 
యంతిపురంజులో నా సౌధసిమ 

. సీమంతినీమణుల్‌ సేవించుచుండ 
(పేమ నొక్కౌాక వేళ బెంచపునెమ్మి 
పొదలంగ నవపాత్రములతోడ గూడి 
వాదు గెల్వగ నాట వగలు నేర్పుచును, 
చిలుకల బెంచి మచ్చిక నొక వేళ 
పలుకులు నేర్సుచు, బకదారిజంట 
పులుగుల యొలుగుల పొంకముల్‌ పనుచు, 
నిలువుటద్దంబుల నీడలు చూచి 
కలపంబు లలదుచ్కు కమ్మ పూసరుల 
వలపుల దగ వింత వగలు చూపట్ట 
'జడ లల్లికొనుచు, నిచ్చగ నొక వేళ 
నడల శృంగారవనంబు జూచుచును, 
జూదంబు లాడుచు, సూనాస్త్ర శాస్త్ర 
వాద౦బు సల్పు చెల్వల మెచ్చుకానుచు, 
నుబుసుపోకకు వెండియును గలవగల 
(పబల యౌవన కళా పౌఢథిమవలన 
మతిల్లి ముదము నంపదల వర్తిల్తు 
నత్త॥్షి యొక్కనా డనుగు నెచ్చెలులు 


20 


సలసౌందర్యాజార్శ 


దమయంతియొద్ద కథ్యాపసంగముల 
కమముల వలన “చక్కనివారు దలప 
పురుషులలో నలభూపాలవరుడె 
తరుణులలో నెల్లి దమ యంతియి యను 


జనవార చెసి సోక సారెకు జెప్పి 
అణాల 


“వినవమ్మః! సలభూప కెభుడట యిపుడు 


నవయోవనము జెందినాడట సకల 
భువన క స్మామాజ్యు పూజ్యతేజుడట : 
కందర్ప, చంద్ర సం[కందన సుతులు 
సొందర్యమున వాని సరి దొరయరటః”* 
అని పెక్కు_తెరగుల నా నలరాజు 
వినుతంప విని చాల విస్మయమంది 
లలితాభిరూపక శాభూమి భమ 
తెలిగన్ను లల్లార్చి, తిలకించి మేను 
పులకించి తనకర ముల యమృతంబు 
చిలికించినకైన చెలగుచు మెచ్చి 


Qe 


తల యూచి చెంత కాంతల జూచి “ఏంత 
పలుకు వింటిమి నేడు భామినులార:” 
ఇన్నాళ్లు నామది నెక్క_డవేని 

నన్ను మెప్పించు సాందర్యంబు గలుగు 
పురుషుండు గలుగునె భువి? నంచు నుంటి 
యరసి యిప్పుడు మీర లాశ్చర్యమంద 
సౌందర్యనిధీ నృపచంయదు జెప్పితరి 
యందరఠు, నటయోె ; నజుడిటిరూప్ప 
పాటవంబుగ సృష్టి బరపంగలేడై?22 
కూటముల్‌ గూర్చుంగ కొరగాడుగాక, 
కాక యదృష్టంబు గలిగిన స్లదియు 
చేకూరు నొకచోట చితంబుగాగి” 


(ప్రథమా శ్వాసము 


నల చరితము 


ఇగ 


అం 


నని యిబ్లు దమయంతి యా నలుమీది 
పెనుబాళి నొందియు, పితృపరాధన 
గాపస నంతరంగమునండె యణచి 
“యా విభుకోడి స్నేహము నాకు నెసుడు 
ఘటియించునో 'యని కాంక్షించి మనము 


దిటముగా నొనరించి తెరవ యిట్లుం డె. 


a ళో ete 
న్య థుని [పతాపము 


అట నలుండును వేడ్క నా దమయంతి 
నటనలు గుణములు నవయాొవనాది 
లావణ్య రూప కళావ_భమములు 
కేవలాప్త జనంబు కీరి ౦ప ఏనుచు 
నంతయింతనడాని యతిశయ పేమ 
యంతఠం౦ంగమునందు హత్తి వర్శిల్ల 
“నా గంధగజరాజయానతో నెప్పుడు 
యోగంణు గలుగునో యుగిినంచు నుండ 
పుండ్రకోదండు డప్పుడు [పతాపంబు 
తీండింప చక్కదిద్దిన పద్మశరము 
నెగవై చి పట్టుచు నేడిదె లక్ష్య 
యుగళంబు గల్లెటో యొకసారె యనుచు 
బాహప్పళించి (పాభవమున మించి 
నోహసంజ చెలింగ సవ్యాపసవ్య 

వై దగ్గి మరయ కల్వలకోరి దొడిగి 

సె దర్శి, నల మహీవరు పూర్చి మార్చి 
యేయంగ దొడగె ననేక పవూశరము 
లా యేటులకు భైమి కా నలుమీది 
(పేమ౦బు, నలునకు ఖిమకుమారి 

పె మేలు నలతంత (పబలంగవొడగె. 
నలభూమిజావి యా ననవిలుకొని 
కలువపూటమ్ములు గాటమ్ములగుదు 


(ప్రథమా శ్వాసము 


ఎదనాట నానాట యెద కంది కుంది 

మది మోహాతిమిరంబు మల్లడిగొనగ 
ధీరుండు ధరణీపతియు గాన తాప 
మేరికి గనసీక, యే యుపాయముల 
నిద్దుర కంటికి నరయంగ రాక 

వీదెల నెపమున వేకువదాక 
(ప్రొద్దుబచ్చుళు, మేన దొడము పాండిమము 
నిద్దంపుగందపు నెరిపూతచేత 

గప్పుచు, నరుచి నాకలిగాదటంచు 
(దిప్పుచు రాగాతిరేకంబువలన 
“దమయంతి 1' యని పిల్చి, తలచి (కమ్మరను 
' దమయంతిప్పర మని తప్పబల్కుచును 
దర్శక తాపంబు దలగ నేర్పలర 
కర్పూరఘనమఘుటికాహార ములను 
విసకొండఖండంప్ప పేరులు గూర్చి 
యొసపరి తీరుగా నురమున దాల్చు 
హాతమంచు వైభవం బెసగుచునుండ 
సతతంబు పన్నిట జలకంబులాడు 
నిటులె.త మాటిన హెచ్చి తాపంబు 
పుటపాకముల భంగి పొంగుచునుండ 
నోర్వగలేక నా యుర్వీధవుండు 
పర్వేందుముఖిమీద బాళిచే హోళి 

వాహ్యాళి నెపమున వలనొప్ప నప 
వాహ్యంబుపై నెక్కి వనమున కేగి 
యాపట్ల నతిశీకలానిల సేవ 

తాపంబు కొంత శాంతము సేయవలయు 
నని యెంచి యప్పు డయ్యశ్వంబు దెమ్మ 
నిన నేమనగ, యా నృపతి. యానతిని 
వాహివీ గలిగిన వైభవం బలరు 

సాహిణి యవ్వేళ సం|భ్రమంబలర 


నల చరిత్రము 23 


పంచక ల్యాణి 


కురుచగేదంగిరేకుల జోక మెరయు 
నెరనిక్కు. చెవులున్కు నిలంపు బరణి 
చిప్పల చందాన చెలువొప్పుచుండు 
గొప్పకన్నుల ముద్దుగుల్కెడు చుందు 
నిలువు నామము లీఐ నిదంపు కళల 
కళ కళమనెడు మొగంబులో తెలుపు 
వేగో షభర మెల్ల వెడలంగ (గ్రాయు 
బాగుగ నిశ్శాసబంధురంబులగు 
మురుపుటంబుల కడర్‌ ముదురుక మిగుల 
చకచకమను నతి స్వచ్చ దంతములు 
కుడికి వంగినయటి28 కోసవెం(డుకలు 
చెకగొందు పంల పెనుగిట్టునయిన 
నంది యానగగల దనిపించు రొమ్ము 
మందంబ్బ్ము నావర మహిమ చండంబు 
మెయందము ప్రవాళమ౦డలచ్చాయ 
తొయజగంధంబు దురుసైన వన్నె 
యతిచి(తగతులచే యశముగె కొన్న 
గతి నొక్క. సమముగా గలిగిన కాళ్ళు 
కుంచెవైఖరి నెరిగొన్న వాల౧బు 
మించులు దులకించు మేని చిత్సరువు 
పంచకంబును నేత పర్వంబు సయ 
పంచకల్యాణియె పరగు సాం(బాణీ 
మాణీక్యముల జంట మలుకుటల్లి కల 
రాణించు మొగముట్లు (ప్రతిలేని కాంతి 
పికిలిపూదింతి యొప్పిదమున జెలగు 
చికిలి నిద్దపు కెంపు జిగితలాటం౦బు 
బెడగొందు వ శాల పెద్ద తామరల 


బల 


మెడయంద్కె పచ్చల మేలువాగెయును 


తళుకునీ నిలస్ప దృష దండయ్య పసి 
మొలపెంటి తెలికంచు మువ్వలపే పరు 
మిసిమి చ(కిప్పవాడి మెరయు క ళ్ళెంబు 
కుసుమ మాలిక తెరంగున ఠ౦గు జూట్వ; 
చిరుగజి తాపిన చిన్నారి రవల 
చరచి “ (మోయుచునుండు చరణొంగవములు, 
టొక్కపు రత్నముల్‌ చుట్టును బవరి 
చెక్కిన నునుగచ్చు తర మొగము 
వల్లంబు పసిమిని పసిడి మేల్ప్చటు 
ఆలి క వన్నెల యంకవన్నియలు 
తల చుట్ట కొనివచ్చు తాపకత్తులును 
తళుకు టమ్ముల వింత తరకస 'సమ్ములును 
హదిరిన సింగిణు లపరంజి సరిగా 
గుదిజలులును, చాయకుంచెయు, తరటు 
పూని తెచ్చిన మెచ్చి భూనాయకు9డు 
సెలుని వాహ్యాళి 
తాను నవ్వళ నందిముగ కుందినప్పి 
నెర్‌ నిగ్గు కమ్మి చంద్రిక వన్నె చంగు 
మెరుగు నిద్రపు చల్వ మేలిమి పొగ 
బాగొప్ప జుట్ట, యోసై గటి సరిగ 
తీగయల్లిక వింతతీరు రుమాల 
సింగా రముగ గట్టి, జీని పన్నీటి 
సంగతి జాల పిసాళించున నుచు 
పచ్చకప్రపు కదంబము మేన నలవి 
వచి!  కస్తుర్మివాత పద్మపుటంచు 
పీజము బంగాళి వెలిపట్టు సొగను 
గోణాముమీద కలు. వారుచుండ 
వలెవాటుగా విచ్చి వాజి నడముగ 
నిలుపంగ నంకవన్నియ పకక 


నల చర్మిత్రము 


25 
కందంబు నటు వామకరమున మిగుల 
నందం౦బుగా బట్టి యగ్రిపై కెగయు 
సింగంబుగతి నక్క, చేరి యిర్వంక 
నంగ కళింగ వంగాది భూపాల 
వర కుమారకులు పావడలు వైవంగ 
“నరిరాజ: భయద బాహామండలా(గ్ర 
ధారుణీ రక్షణ దక్ష విహార 
ఏర సేన కుమారః వీర్మాగగణ్యః” 
యని వంది దృిందంబు అందంద బొగడ, 
తన యీడు దొరలు చెంతల నంత నింత 
'తేజీల నెక్కి యుతే జిత ఖడ్గ 
రాజితహసుులై రా, జిత్రశ్రములు 
భటులు ముందట శాత భల్లముర్‌ (దిప్పి 
యిటు నటు నటియింప, హృద్యవాద్యములు* 
బోరు కలంగ, నా భూరమణుండు 
వారువంజును వింత వగలు చూపట 
రవగాలుు జోడన రా మల్చివై చి. 
రవశిగై కొన మెల్ల రాజసంబెపగ 
నెక్కి యాడుడు వనికేగి యందొక్క- 
చక్కస్‌ దియల నిశ్చలదృష్టె మరయ 
సానిబెడ్డలు వెంట సరసతత మీర 
“నానయ్యః” యని కుంచె లాడించి మెలగ, 
నయ్యశ్వరత్నంబు యత్నంబు లేక 
యొయ్యన తెమలించి యుదుటు నిబ్బరము 
నరివడుచుండ చాయకు బోవనిచ్చి 
తొలగెంచి పీతులు తొమ్మిది చూపి 
వాగ సుసరము సావడముపై బాగ 
రాగ బల్మియును నౌరాః! యనిపిఠిప 


తరటు చూపక్క వన్నె తాటించు కదటు 


స 


అద్‌ 


(ada 


ళో 


పేథమా 


ల 


| 


నెరపక, కరసంజ్ఞ నేర్చున దిరుగు 
వె పులు జూప్పచు, నర్ష విభాగ 
నెపుణీ మెరయ మండల చారములను 
ల్‌ల జూపట్ట పశ్చెరములో దిరుగు 
పోలిక దిరుగు సాంసృలు తగ తనదు 
గొడుగు నీడనె నిల్వ, కుడియెడమలకు 
బెడగడరగ (ద్రిప్పి పేరుబ్బు చూపి 24 
దురునున రెండు చెతులను నేజములు 
వరబిర (ద్రిప్పియు జెళకించి చికి లి 
యద్దంబు జూచి చాయకు తిలకంబు 
దిదియు దివికి బంతి యెగుఠ వై చి 25 
కనక దండమున చక్కగ నివ్వలవఆ 
జన నొడ్డి యాడియు, సంగరగరులు 
చెంగలింపగ శాతసింగిణే బూని 
బంగరు గరులు చొప్పడు లకోరీల 
వెనుక ముందర లక్ష్య వేధంబు జేసీ 
యును, వాజి పూర్వాం్యఘి యుగళంటు 
(తాకను బారంగ “బాళప్పి; యనుచు 
నూకుచు నల్ల మిన్నున కొంత దవ్వు2" 
పరపి _కమ్మరగ నాపై వఠంబునను 
తెరగొప్పుచుండ స్మూతిక నెక్కి యాడి 
తన యశ్వహృదయజ్ఞతకు మెచ్చి జనులు 
వీనుతింప వెండియు వేవేల గతుల 
వాహాధి రోహాణ _వెఖరుల్‌ జూపి 
“యోహోఃపురే? యని యొయ్యన కేల 
నంద6బుగా క ౦దమప్పళింపృచును 
అందంద చెవి దువ్వి యంతట దగ్గి 
శప్పియు దగయు నడంగ శేజికిని 
కప్పురగంధంబు కన్నుల నలడి 


నల చరితము 


క భృ పాదం 


య. ఆ! 
శే 


_పాసతప్పి౮వి, అరం దూతం సందరానుగుణంగా అమరివున్నది. 
— 6 


లో 


ఉద్యాన 


ఖై 


సాహిణిచే నిచ్చ, _శమమంత లేక 
మోహనాకొర మింప్పలు నింపుచుండ 
విహారము 

పురుషరూపమున నప్పుడు వనసీమ 
చరియింపవచ్చు వసంతుడో యనగ 
మధురనమత్తబంభర దింభ రచిత 

మధుర సంగీత గుంభన జృంభమాణ 
కోకిల బహుకుహూ కోలాహలముల 

కేకి లాస్యముల చూడ్కికి నింపునింపు 
నుద్యాన మటు సొచ్చి యొక్క క్కచోట 
హృద్యానవద్యమౌ నెలమావిమీద 

తగిలిన మగతేటి దాటుల జూచి, 

పగబట్టి సిరిపటి పొంథులమీద 
నాళప్పగోఏ నున్నగ నూద నిడిన 
సీలపుటుండ అన్నియు నని తలచ్చి 
చిత్తజన్ము (వతాప శిధికిలలనగ 

మన్మథ మాధపీ మంకెన కుసుమ 

మొత ముల్‌ వికసించి, ముసరెడు తేంట్లు 
చిత జాతునకు వకీకరంబమర 
నవఘామరేఖల నటనంణు జూపు 


ధవశపరాగబృందముల నింపొందు 


చసిడి గేదగిరకు పస లటు జూచ్చి 
వెన డాపమెసగిన వెరచి మైమరచి, 
చిలుకల పలుకులు చెవులకు వాడి 
ములుకులవలె నుండ 'మోమటు (దప్పి, 
తమ కోర్కె ఫలియింప ధారుణీజాత 
సముదయంజు వసంతసమయదేవతకు 
జొత్తు కప్పెర లెత్తు జోక జూపట్టు 


(కొత్తదాననపూలగుత్సి మొత్తముల 








ఖు 


(ప్రథమా శ్వాసము 


గనుగొని వెరగందీ గడగడ వణక్‌ 

“నను గాచుగాక। మన్మథహరుం”డనుచు, 
భాయల దేరెడు స్మరకృపాణికల 

ఛాయల మీరు ఫస లతావళులను 
గనుగొని “యిదె తెగు కార్యంబు వచ్చె” 
నని మనంబున లోగి యవ్వలి కేగి 
మలయానిల మొకింత మెసోకుచుండ 
మలయంగ హాయని మది మెచ్చి, యదియు 
చాల వేడిగ, “నహిస్యామి తా దీని 

(గోలి యెట్టుల (బదుకునా” యంచు దఅచి 
కడలల తెల్లగా కలయంగ బూచి 

నడుమ శేటులు మరందము (గోలుచుండ 
వొదలు చేమంతి పూబొద జూచి *యోరః 
యుది యొక్క వింత నన్నేచుట కొరకు 
నిందుండె దిగివచ్చి యిందు గూడె'నని 
కంది డెందమున నక్కడ నిల్వ కరిగె 
వెండియు నవ్వనవీధి (గుమ్మరుచు 

నుండ్కి యెందు నొకింత యూరటలేక 
యారాట మెదహెచ్చ నారాజవరుడు 

ధిథత లేక వర్షిలుచుండె నచట 


మధ్యాహ్న వేళ 


చండాంశుడును చండ చండమయూఖ 
దండ హిండనములు దశదిగంతముల 
నంగారములు చల్ల నంబర్‌ మధ్య 
రంగంబు నటు జేర రమణ వచ్చుటయు 
నెండ'వేడిమీ కోర్య కిటునటు మృగము 


'లోండొండ జొంపంబు లొయ్యన దూరె 


కొలకల తరగ లెక్కుడు వేడిగాగ 
నళుకుదు నంచ లుయ్యల లూగజోచ్చె 


నల చరిత్రము 


లక 
as 


నెక్తమ్మి మెరుగు గిన్నియలలో నుడుకు 
(కొత్త పూదేనె ముక్కున నంటి తేటి 
యులికి యవ్వలికేగి యుపరికి నెగిరి 
వలరెక్క. కరువలి వలన జిల్లార్చి 
కొనుచు (గ్రోలెను; సీరుకోళ్ళు పె వేడి 
గనిపించు నీటిలో గడుజ్వల గులుకు 
మూరెడు లోతున మునుగంగ సాగ 
నొరెప రాజహాంసగణంజు రెక్క. 
సురటులు వీసరుకొంచు సరోజషండ 
తరుణ సృత్రాత పతంబులి స్‌ 
మరిగే; నెల్లెడ తొడిమలు వసివాడ 
తరులవాడల పుష్పతతులటు గరగ 
నీడలు (దొక్కుకొని నిలువనయ్యె 
నీడముల్‌ వెడలకుండె విహంగతతులు 
మనుజేవ డీ గతి మధ్యాహ్న మైన 
తనుతాప మంతకంతకు నెచ్చుచుండ 
* కత్రాపమునకు తో డిన కఠ తావ 
మే తెంచె చెల్లెటో నికనేమి యనగ 1 
శీతలంబగు సరసి రంబు జేరి 
యాతపతాపందబు అడవంగవలయుి 
నని యవ్వనంబున నల నొక్కచోట 
నిన కిరణములకు నెడమీక పొదలు 
తటభూరుహముల మందమరుత్కిళోర 
నటనచే దొఠగిన నవపుష్పతతులు 
దట్రిమై రాల సంతతమును పృవ్వు 
గట్టిన విధమున ఘమ్మన సాఠ 
సౌరభంబులు (గమ్ము జలములచేత 
సారస కువలయ సొగంధికాది 


సంగతి బహువిధ చ్చాయంబులగుచు 


రంగలరారు అరంగల బతి 
కారండవాది విస కంఠికా (క్రౌంచ 
సారస ఒక భృంగ చక్ర చృక్రాంగ 
ముఖ విహంగమనాదములచేత జూడ 
సుఖముగావింపుచు శునకరంబయిన 
కమలాకరంబు నొక్కటి గాంచి నలుడు 
విమలాంబుకణమనులు వేమారు నాత్మ 
వివశత నొందించు విధమున వాయు 
వవిరళంబుగా వెడలి యచ్చటి నాల్గు 
దిశలను |దూ(మంపు తిత్తులు వట్లు 
శశియన చలనై శ్రమజలం బడచు 
పగిది గప్పంగ జొంపమ్ము లై ధరకు 
దిగిన కొమ్మల సండుడిగి సూర్యరశ్మి 
గనరాక నూతనాగారంబు వోలె 
గనరుచు దనరుచుల్‌ దశదిశల్‌ నిండ 
ఘన నవపుష్పు సంఘంబుల తావి 
గొనకొన్న సురహపొన్న గున్న (కిందటను 
తత టంబున నిల్చి ధరణేధవుండు 
చిత్సంబునను వేడ్క_ చిగురొత్తుచుండ 
దరిసి యా సరసి యందమునెల నరసి 
నుర సింధువును బోలి 'సౌొంపు మీర ౦గ 
ఫొజహాంస 

రంగ దుత్తుంగ తరంగ డోలికల. 
నంగలర౦గ నుయ్యల లూగునవియు 
(కేంకారముల నెలుగింప్పచు దివికి 
నుంకించి యగయంగ నూహిచునవియు 
మకరందపాన సంభమకతే? డేలి 
విక సితాంబుజములు వెదకుచునుంఊ 


నవియున విహరించు నంచల గాంచి 
a 


స్ట 


ర 


చరిత్రము 


భువి నేన్నడును హాంసముల గాన మిన్ని 
మానసంబు వెడలి మరచి వచ్చెనొకొ ? 

ఆ నాకనదినుండి యవనికి దిగనొ ? 
బిందుసరంబున బెడబాసి వేడ్క= 

నిందుల (గీడింన నేతెంచెనొాక్కా * 
సేిగంధికముల పజ దోరంగి వచ్చు 

సీ గతి నీవంక నిటు నిల్పెనొకొ ? 

ఈ దివ్యఖగముల నెప్పుడు గాన 

మేది కాఠరణమొక్కొ యిచట (వాలుటకు ? 
నని వెండియను తప్విహారముల్‌ వేడ్క. 
కనుగొనుచుండ, నా కాసారసీమ 

నొక యంచ యొకయంచ నొంగెండ నెండ 
“సెకమించ సుకమించ సకరోత్య-రము 
పలునమూరు 'పెజిల్క బఆసి సందీక 
దళమైన పంక జదళముల సప 

కోడె తెమ్మెరల జేగురు మొక్క_రెక్క- 
లాడ నిద్దురబట్ల యర గన్ను వెరి 
చరణముల్‌ ముడిచి, పక్షములెళ్లి నణచి 


. శిరమింత, 'నిక్కిఇచి, జిగి పగడంపు 


ఛాయ ముక్కజటు చక్కనశాది తోయాథె 
నాయకుసకు గాన్కంగా నిడినటి 


కనకనాళపు మెలికల పెండి గిండి 
* యనువున హస్త (గహణయోగ్యమగుచు 


నుండంగ గనుగొని యుర్వీధవుండు 


అండజరాజంబు నండకు. నేగి 


.పదఠక్ష వంచనాపఠతచే దృష 
యు 


' చెదరక యటు రెండు చేతులు పొదిపె 


పబ ; పటిన నుల్మి_పడి పె డియంచ 
రం & = 

చటుప లీటిటు చెదరి తటతటన 
రం టబ 


ర్‌ 
గ్‌ 


సనా తా 


(ప్రథమా శ్వా 
గొట్లుకొంచును గింజుకొని (కేంకరించి 
మిట్లంచి కన్నులు, మెయి గరుదాల్స 
నగయంగ నుంకించి, యెగయరాకున్న 
నిగిడి తండసపోని నెరవాడిముక్కు 
తుద కరయుగము నెత్తురుగమ్మ గరచి 
పదముల నొక్కి. యేపాటులు బడిన 
మెదలకుండగ బ'టై మేదినీశ్వరుడు, 
అది గని విడువడీ యవసీశుడనుచు 
నలువంకలఅను జూచి, నలువంక జూచి 
తలపున కడు నద్భుతము పిక్కటి ల్ల 
మనుజ భాషల నంచ మనుజేళు బిలికె ; 

జాలి పలుకులు 
“వినవయ్య:ః యో రాజ! ఏర శేఖరుడ : 
ధరణీ నాజాడ మేతకుగాగ దిరిగి 
తిరిగి మైబిడలిక దీర సీ యోర 
చల్ల తెమ్మెరలు వినర తోడియంచ 
తెల్ల నాడాడకు నేగంగ నొంటి 
పంకజంబుల నీడ పవళించి మదిని 
కొంకక సుఖనిద్ర గూర్కిన నన్ను 
వంచించి, నయమార్శవర్నన జించి 
పొంచి పట్టితి వేమి పుణ్యంబు గలిగె ? 
రాజ హంసుడనయ్యు (పొఢి యెంచకయ 
రాజహంసము బట్టరాదయ్య। సీకు 
ద్విజర క్షణము సంధిలజేయు చేత 
ద్విజ శిక్షణము సంధిలజేయదగునె ? 
వలసిన చోటుల వరి ౦చ్కి మంచి 
కొలకుల నీళ్ళు ద్రావుచు, తమ్మితూండ్రు 
చిదిమి యాహోరంబుచేస్కి సంతసము 


పొదలంగ గూళులో | పొద కినను 
0 ఇల్‌ (బొద్దు (గుంకిన 


నల చరిత్రము 


ఫాజుర్‌ 


88 


పడి నిదురించు తపసుల చందమున 
నుడుగక చరియింపు చుండెడి మమ్ము 
నిటుల బంధింపంగ నేమి కారణము : 
కటకటా 1 విషరీతకొలంబు వచ్చె 
పకీనిగాన్మి యే (బతిపడీగాను 

భకీ 6పదలచి నన్‌ బట్టితే యిట్లు 
వలసిననేమి సీవ తలంచి చూడు 
బలసిన రెక్క_ల [పక్కలవలన 
ఘనముగా మాంసంపు కండలు నున్న 
దని పించుచున్నడి, యంగంబునందు 
ప'టైడెనను నాకు పలలంబు లేదు 
పట్టినకతమున పాణిరయగంబు 
వెట్లచే నదియును వేవేగ గరగ 

పుట్ట వే పులుగులు భూమిలోపలను 
కొంచనపక్షముళల్‌ గలవంచు నెంచి 
యంచల దినువార లవనిలో గలరె ? 
పొమ్మని విడువుమో పృుణ్యచారిత | 
నమ్మి నిదించితి నా రెక్కుతుదల 
బంగారమున కాసపడితివో రాజ 1 
సింగార మేగాని, చేతికి రాదు 

వచ్చెదో నిట్టి సువర్త తేశంబు 

నిచ్చలు సౌవర్డనిధులె దానముగ 
నిచ్చుచుండెడు నీకు నేమాత్రమైన 
వెవృంబునకు తృప్పి 'వెలయింసగలచె? 
నుంచుదొట్టులు కోటిమడుగు లొక్కిత 
నించంగిజాలునే నీరాకరంజు ? 

నను పంజరకబులోనన యుంచి పెంచ 
మనమున దలచితో మనుజేశ ? యైన 


శ్రీశ్రీ 


(ప్రథమా శ్వాసము 


ఒంటిగాడనె ? నాకు నూరంత. బలగ 
నింటికెల్లను కర్త యే నొక్కరుండ 

నా తిల్లి యెంతొ మన్ననగలదయ్య | 
యాత ల్లి కూటికి నవయ చెన్నడును 
నూరేండ్ల పండు, కన్నులు గాన డిపుడు 
గారాబు పట్టి యొక్కరుడ నేనరయ 
నను జూడకున్న కన్నర నొందు నదియు 
వినిన నేమగునొక్కొ_ వెతలచే బొగిలి? 
ఇల్లాలు కడుగోల యెండకన్నెరుగ 
దల్లిబిల్లి గ నుండునట్లిడి యేను 

ఇంటికి రాకున్న నేమోమొ తలచి 
కంటికి. నిదుర గానక బడలి 
వనరుహాకరముల, వంకల నరసి 

వనరు హో యిని సుత్రవర్గ ౦బు, దాను 
కొడుకులు (గుడ్రలో కూనలు తన్ను 
దెడదాయరెన్నడు పెంచిన మమత 
విసఖండ ములు దెచ్చి పెట్టనదాక 

చసలు చూచుచు నొరు దెరచి యుండుదురు 
కన్నవారికి జాలి గాన్నించుగాని 
విన్నవారల కట్టి వెదన లేడ? 
దయజూడు మయ్య సంస వనీయ చరిత! 
నయమెంచుమయ్యు! క నవనీత భావ; 
నిగహంపకుమయ్య:! నిపధేశ! నన్న 
నుగహంపుము చాల నుతులు గాంచెదవు” 
అనుచు (బార్హించి, పు తాదులనెల్త 
మనమున దలచి యా మానసీకంబు 
హోకంబు హౌచ్చంగ “సుతులారః మీర 
లే కళంకము జెంద రిన్నాళ్ళ, కింక 


సె కొలంకుల బడి యెగెద రొక్కొ-? 


సల చరిత్రము 


హాకాంత।ః నన్ను బాయగ జాల వెపుడు 
కులకుల గూయుచు కొడుకులు నీవు 
తలవ్వన నెంత చింతల బొగిలెదరొ? 
తల్లి 1 పోషణలేక తడవుచు నెంత 
త ల్లదించెదవొకొ-? దైవరిబు నన్ను 
నిచట జిక్కగజేసె, నిందర మిమ్ము 
నచట జిక్కగ జేసె, ననుచు కన్నులను 
జొటజొట వడసి చంచువు వెంట జారి 
బొడబొట న్యశువుల్‌ పుడమిపై బడగ 
కటకటబడుచు, (కేంకారనాదంబు 
దిటముగా జేయుచు, దీనత వగచి 
హాయను శబ్దంబు లతిదీర్ల మగుచు 
పాయక యతిదై న్య భావంబు దెలుప 
గోడుగోడున నేడ్చె కొడుకుల, దల్లి, 
చేడియ బలుమారు జింతించుకొనుచు. 
నాయంచ వగ జూచి యతిదయాశాలి 
న్యాయానువర్తి యా నల చ్మక్రవర్సి 
అయ్యార్సి కోర్యక హస్తయుగంబు 
నోయ్యన వదలి, (ప్రియోక్కులు జెలగ 
“నమ్ము హంసమ్మ*! మనంబున వెరక 
పొమ్మింక స్‌ చుట్రముల గుదియాది 
సుఖమున నుండు"మంచు విడిచె, నంత 
ముఖమున ననురాగి ముప్పొంగుచుండ 
నా రాజహంసందు నానందమొం౦ద 

నా రాజవరుని హ స్తాబ్దముల్‌ వాసి, 
కోరికలెల్ల చేకూరినటంచు 
సీరజాకరమున నిలిచె వేడుకల, 


ఆశ్వాసాంతము 


అవి జానకీ హృదయానందు పేర 


86 


గద్య 


ననరుహ పరి భావి వదనేందు పేర2? 
రాజపూజితపాద రాబీవు పేర 
రాజితామరవంద్య రమణీయ పేర 23 
దానవ ఖండనోవాముని పేర 
మానవాకృతి సుకమారుని "పేర 
భానుమద్యంశ వై భవకరుపేర 

నానా జగద్భరణ స్టిరుపేర 
పరమదయాది కొభనగుణంబులను 
పరగెడు (శ్రీరామ భ్యదునిపేర 


ఇది రామచం[ద్ర మహితదయాసాంటద 
విదిత సాహిత్య నవీనసాహిత్య 
చినచెవ్యయాచ్యుతకీటిపాలతనయ 
వినయాది శుభగుణ విభవ సనాథ 
రఘునాథ భూపాల రమ్యవాగ్దాల 
సుఘటిత నవరస స్ఫుట శబ్రపటిమ 
దనరెడు నల చఠ్మిత్రమను (పదింధ 


మున (ప్రథమాశ్వాసము దగు సుశీల, 


నల చరిత్రము 87 


పథమాశ్వ్యాస పొఠాంతరములు 


1. గుణోదారు 
2. సత వ సంభ(ద్రు 
8 కల్యాణరాము 
4. భూకాంతాకళ[తు 
ర్‌, దీనరక్షణు సమీచీన చతణుని 
6. సృషికర నెడు కీరి ఘటిల్లచేసి 
టు ఆగి న్‌ (ag) 
7, ధవళొాంశుకంబు 
8. సిగు నెగును లేక 
a a 

9. తాళ పృత్రములో “మిటా” _ ఆని కలదు, ఇది “మిట్టన్‌ ఆను అసమాపక క్రియ 

యొక్క వ్యావహారిక రూపము. 

“మిటు = ఎగురు, ఉత్సతితమగు” 

(an) 

చూ. సూర్యరాయాంధనిఘంటువ్కు ఆఠవ సంచుటమ్ము 260 పుట 

10. యిటని పలికే 
య 

11. వలన రాజ్యంబు సర్వము గోలుపోయి 
10, దిబల నిర్ణిత చేవతాచార్యు 
13. నరనాథమొళి 
14. వినిర్మల కీర 
15. యాన తిక్షించి 


16. సత్కీరి_ వలి కొాచయము 
అలాల న్‌ 


gg ష్‌ 


17. పొదుల కోమలప్పు పిక్కలును 
18. నెలరాజు బోల 
19. గంధర్వగంధెభ 
20. దాశాంతరాళ 
21. చికిలి కెమ్మోవి 
22, పాటవంబున సృజింపగలేడె ? తగిన 
29. కుడివంక కొరిగిన 
24. సేరంబు జూపి 
విగ్‌, దిద్దియు పికిలిబంతియు తగవైచి 
26. కొంత తడపు 
27. వదనాబుపేర 
జ 


28, ఆబి నిర త విప్పలాదీళుబేత 


ద్వితయా శ్రా ఏసము 


(శ్రీ రఘుకులనాథ। సీతాసనాథ! 
దీరతాహిమశశై లః దితిసుతాభీల 
గౌరీవినుతనామ 4  కల్యాణధామ 1 
మారీచహరణ ! నిర్మలగుణాభరణ | 
కర్మందిహృ ధ్ర్యైయ 1 ఘననిభచ్చాయ ! 
ధర్మరక్షణ దక్ష 1 దై వతాధ్యక్ష J 
సవనఫోషణకామ 1 జగదభిరామ ! 
ఆవధరింపృుము రామః యా బృహదశ్వ 
నూనిశేఖరుడు ధర్మజుతోడ బలికె : 
హంస సంతోషము 
ఓ నృప + యా మానసోత మీకరణి 
నలునిచే విడివడి, నలినాకరమున 
నిలిచి యిట్లటు దాటి, నిర్మలపులిన 
తలమున నుండి తత్కరయంత్రణమున 
కలసి యొంశౌండ బంగరు రెక్క. సడలి 
కడు చిక్కూవడిన రెక్క-లనెల్ల చక్క 
బడ ముక్కుతుద గీరు, పలుమారు దువ్వు 
సీరు (గోలగ గోరు; నిరుపమచ్చాయ 
జేరు; శై వలలత్నాశణులు దూరు 
చుటు (వాలుచు తను జూచుచునుండు 
గ్‌ పులుగుల జుంజురుమేని 
వికృతిచే నొక్కింత వర చిపోజేయు 
నికటంబునకు నేగి నిజకంఠనాడ 
కలనచే వెండియు కలయంగజేయు 
ఆలరు తేనియలాని యలరు మాటికిని 
ఇట్టుల తొలిజన్మ మెడలి తోడ్తోడ 


40 


పుటిన చందాన పూర్ణవాసనల 
వరటా వరుండు నవ్యరతతాకమున 
సరస పంకజమల సరస నందంద 
విహరింపుచును చాల విశ్వాసమహిమ 
రహిమించ నమ్మహీరమణ శేఖరుని 
కర సీరజమ్ముల క్రమ్మర (వాల, 
ధరణీశ్వరుండు హస్తము సాచి వేడ్క 
రాయంచ నత్యాదర బున మెచ్చి 
రాయంచ భుజపంజరం౦బున నుంచి 
నఖఠాంకురముల తిన్నగ పార్శ పక్ష 
శిఖరాంచలరఠిబుల చిక్కు. దిద్దుచును 
లాలి౭చ, నమ్మరాళము మది బొంగి 
వేళ యెరింగి యవ్విభునకు ననియె ; 


కృతజతా గుణము 


“వినవయ్యా నిషధేం(ద 1 వేటలాడుటయు 
దినము పక్షీ మృగాళి దినగోరుటయును 
భూతలపతుల కిప్పుడు నెజమైన 

చెత జిక్కిన నన్ను చిరకృపావశత 

నిటి బొమ్మని విడిచితివి ; సీయట్టి 
భూతదయ గలుగు పుణ్యుండు గలడె ? 
నరనాథ 1 [పాణదానము జేసినట్టి 

పర మోపకారికి బరికించి యెద్డి 

యిచ్చి మెప్పించద ? నేమైన నాత్మ 
(దచ్బుచున్న కృత జ తాగుణస్మర అ 
నొక్కింత [పియము మీ కొనరింతుననెడి 
నిక్కు.వమున్నది నెమ్మది నాకు 
సకలదిజ్మాన్న రాజన్య మూరన 

ముకుటి oe ల. pen 
ఈకీతి నేలు సీ కిట్టి మావంటి 


ద్వితీయా శ్వాసము 


పక్షులు చేయు నుపకృతియు గలదె ? 
అడుగక వచ్చిన యర్హమింతై న 
విడువంగరాదని విభుధులాడుదురు 
సర్వజ్ఞుడగు సీదు సమ్ము ఖంబునను 
గిర్వరిబుగా దె యీ కథయు బఇల్ము_టయు 
అణుమా(త్ర గుణము క్స్‌ యంతటి ఘనులు 
గుణియించి గె కొండు కొండగాగాన 
మీకు నేనానరించు మేలెంతగాద 

నాక చేకొని నన్ను నడుపంగవఆయు1” 
అని మహానందాబ్టి క౦ంకుఠార్పణము 
నొనరించు మృదుమధురోకు ల వెలయ 
“ధరణీశ 1 వినుము విదర్భ దేశమున 
తరుణేందురుచిక |ప్రతాపసత్కీడి 
ధాముండు రిపృధరాధరచయ భయద 
నాముండు ఖీముడునాగ జెన్నొందు 
నృపచంగద్రు, డతనికి నెర్‌ దమనుడను 
తపసి వరంణన తనయ యొకర్తు 

కలిగె హౌ కన్య చక్క-ధనంబులె ల్ల 
కలయంగ గనుగొని గగనభారతియు 
సర్వలో కాంగనాక్చర్య సౌందర్య 
గర్వంబు దమయించుకతన. నీ యింతి: 
“దమయంతి యని పిల్వదగునంచు బలికె 
(క్రమమున నిప్పుడా రమణీలలామ 
నవకపు తీగె డ్రొన్నన వై చినట్లు 
నవయొవనముజెంది నాటనుండియును 
ఆతనుండు మును తన కంగంజులేని 
చెత లొందుటలు నూని, విశ్వజయంబు 


స్‌ల చరిత్రము 


42 


బలము, తేజంబున్కు బహాంళొస్ర్రపటిమ 
కలిగింప జాలు నంగన రుచిరాంగ 
శృంగార విభ్రమ శ్రీవిశేషంబె 
యంగబలంబుగా నంగికరించి 
శేఖరించి చరించె చిరకాఅమునకు 


దమయంతి రూపురేఖలు 


సాకోంత యభిరూప మంతయింతనుచు 
నా నల్వకును బల్కు నలవిగాదయ్యః 
యేన నేనెరిగిన యరతహోత్రందె ' 
వివరిరత్కు చంగ్ర్రార విందాదికములు 
భువి గల్లు నుపమానములు గదవయ్యః 
మానిని రుచీరాంగ మంగళ శ్రీని 
జోస్‌ పోల్చిన స్‌ వచ్చుచునుండు. 
Ca 
తుమ్మెద రెక్కసలదుల బొందుపడగి 
కమ్మ కసూరి నెరి గనిపించ నలది 
i ర / 

కొన్ని సీలపు రవల్‌ కొనసాగ జెక్కి 
యున్న నీడగునేము యున్నతోరాజి 
మెరుగు నిద్దంపు గుంపు మిహో నల్పువఅప్ప 
నెరి సోగ కురులకు నృపకులతిలక। 
ఫోలభాగము చిల్కా స క్కు ముక్క 
బోలి యచ్చపు పచ్చబొట్లు చూపట్లు 

య ట 
కేతన సూక్ష్మ ంకంబు'గల యర చందు 

అ . 

గతి మించు ; నదియనుగాక వెండియును 
పె వన్నయిడ నాకుపసరిదేనటి 
యా యు 
భావజు విజయోంక పటికం దేగడు 

లబ 
కమ్మక సూరిరేఖలు దిదినటి 

బలి a ౯ 

యెమ్మై జాొపుదునుఠడు నింతి కన్ఫోమలు 
(శ్రమలు గొల్సవె రాతి (ప్రతిమలనై నః 


43 


ద్వితీయా శ్వాసము 


కొమరువెన్నెల తేట గులుకు లే సవ్వు 
గల చెలిమొగ మిందుకళ బంటుచేసి 
కొలిపించుకొనలేదె కోరి లెంకగను? 
చుక్కవంకలవాడుసూ వీడటంచు 
లెక్క. చేయదుగాక లీలామనోజ। 
పలుమారు సీటిలోపలగాని యవల 
బెళకజాలని కోడె జేదిన లీడె? 

చిన్నారి మెరుగులు చిందులు (దొక్క- 
మిన్నె ల్ల మెరయించు మెలత కన్నులకు 
సగడంబునకు దొండపంటి తీపంటి 
నెగడిన మగువ శేనియదీవి పావి 
కావిమోవికి సీడు గావింపవచ్చు; 
భావింప పై కెంపు జాటిల్లెనేని 
పాటియోనప్పుడు వ(జంపుదళుకు 
వీటికారసరాగ విభవ యోగమున 
తళతళమనుచు నందము మించు చెలువ 
పలువరుసకు వధూపాంచాల! నిజము. 
_రముకంబు, కంబువు కడు నొ త్రిగేరు 
కమలా& నిత్యమంగళము గళమ్ము; 
బిగియెక్కి= జిగి నిక్కి చిససూత్రమునకు 
నిగుడి సందీక, సందిళ్ళకు మిగిలి 
సిక్కటిల్లుచు నొక్క పెక్కువ కురి 
ఉక్కుగట్టులుపోలె నొక్క్సి9త మీట 
ఫక్కున బగిలెడు బాగున మెరసి 
నిక్కపు మెరుగు గిన్నెలు దోర గిలిన 
యనువృన మిసమినసమను నణుమధ్య 
చున్న గబ్బిగుబ్బచన్నుల వన్నెలెన్న 
వెండిప్సవ్వలచెండ,. వెలలేని. పసిడి 
కుండల, కొండల కొండాడదగునేె ? 


4) 


వళులపేరిటి జాళువా తీగెక ట్ర 
బలిమినున్నదిగ”ని పణతి లేనడుము 
కాకున్న కుచయుగ గొరవమ్మునను 
రూకంక నిలక విరుగు మహీపాల: 
బటువును, ఘనమునై పరగు బిందోష్న 
క దేభరంబునకు చ్యిము, పులినందు 
గూడినగాని, నిక్కువముగ నొకటి 
యీడుగా నెన్నంగ నెటు లుచితంబు ? 
హిమవారి శికిరమహామ నూది మీద 
రమణీయ రుచి మీరు రమణియూరువులు 
తరుణరంభా సంభ తరుణిమ దిట్లు: 
కరికరంబుల గుటు కరకరిబెటు; 
కలకాలమును శాలిగర్భంబు లొక్క 
కళనున్న నింతి పిక్కల కాంతి బోలు; 
పిల్ల తాబెళ్ళ యొప్పిదచెల్ల నడచు 
కలగా దబల మీగాళ్ళ యందంబు : 
నవతారకల కలనము వీనివలన 
నవతార కకళలొండె ననిపించు చెలియ 
పదనఖద్యుతుల సంపదలేమి యనుచు 
మది నెన్నవచ్చునో నుధనావతార। 
నెలతలు జీనిపన్నీటిచే కడిగి 
వలిపెమడుంగు పావడల దోడ్తాడ 

నొ _్రిన యందాక యోర్యని వనిత 
మెత్తవి యడుగుల మేలెంచి యెపుడు 
శిలలునుం బలె లీల జివకకయుండు 
ఇజలరఠుహాంబుల సీడు' సవరింకదగునె ? 


ఎంతని వర్షి 0తు నింతి సౌందర్య 


£8 


ద్వితీయా శ్వాసము 


మింజతఆయని నాకు నెన్నంగపళచు? 
దివిజవల్లభుని మందిరమున మెరయు 
నవలల చక్క_దనంబు జూచితిని 
వరుణుని దివ్య భవనమున నుండు 
తరుణుల యందమంతయు గనుగొంటి 
ఆలకాధినాథుని యంతిపురంబు 
కులకామినుల రూపగుణముల గంటి 
వింటి భోగీం(దుని ఏటిలో మచ్చె 
కంటుల యభిరూప గరిమంబులెల 
అవి యంత యిందు సహ్యస్రాంశమైన 
సవతుగాదయ్య నిరరసాథ భోగ; 


రతివి(భమంబ్బు భారతి శుభాకృతియు 


సతిరూపమహిమ్క (శ్రీసతివిలాసంబు 
ఆ కన్య లావణ్య మరసిన నందు 

శే కదేశముబోల దీది సత్యమయ్య! 
భూమిని భామిసీపుంజంబు లేదెః 

భె మిని బోలిన పడతి నే గాన. 
అంగనమా త్రంటె యా యబ్దినె (తి 
ఆఅంగజరాజ్య సింహాసన లక్ష్మీ 
శృంగారరసము నించిన దీవి, తావి 
బంగార్ముపతిమ య్య్మఫతిమ శుభాంగి 
సొగసు వన్నెల చేగ సోగమెరుంగు 
జిగిముత్యనుల కోవు బీవంబు గలుగ 
జాతి కస్తూరివీజ, జాణల మెచ్చు 
సాతి యందము నించు నవరత్నకళిక 
చిలుకల కొలిక్కి (క్రొంజిగురాకు ములికి 
వలకప్పురపుగోవి, వలపుల సావి 
కొన్నెలేమావి, చక్కదనంబు రీవి 
అన్నుల తలమిన్న, యమృతంపు వెన్న 


సం చరితము 


16 


సవరని పూరెమ్మ, చక్కని బొమ్మ 
నవలామిటారి, మన్మథుని కఠారి 

వలపుల దొంతి, చేమంతి పూదింతి 
చెలువల మేల్చంతి, చి త్రజు దంతి. 


చక్కని మూడు జోడు! 


దమయంతి తుది నీకు నగు కాంతిచం(దః 
కమలసంభవు సృష్షి గలనాడు నేడు 
నీవంటి చక్కని నృవతిని, భీమ 

భూవరు పతిని బోలిన సతిని 

చూచి దయొడుంగనో సుగుణానుషంగః 

సీ చక్కదనము కాంతియు దమయంతి 
చెంత కీ ర్రించి భూ చెలువ నీయందె 
యంతరంగము నిల్పు నట్లుగ జేసి 
వచ్చెదః నను బంపు వై దర్శినగరి, 
కిచ్చకంబులు బల్క. నేనేర నయ్య। 

సీ విలానముగన్న నెలత లెందైన 

నీవి తా నూడంగ్క నెరసిగు పీడ 
పులకింసకుందురి* పురుషధౌరేయ। 
పులుగులమగు మాకు భూవ। సీరూప 
మటామయె కనుగోన్న వమనసయ్యెనయ్య ( 
మహా మహిళలు యోహమగ్నులౌటరుదె? 
గురుదేవసన్నిధి గోకినయేని 

తిరముగా నన్నిటు తలియంగవచ్చు 
సకఅలోకముల సీ చక్క_దనంబు 

నక నీడు లేదని నరనాథ చంద । 


ఇట్టి సీ సౌందర్య మినలోకవర్య । 


అట్టి చక్కని దమయంతితో పొందు 
గనీన నేమనవచ్చు 2 కనకంబు రత్న 


శ్ర 


ద్వితీయా శ్వాసము. 


ఏనయంబు,. చం(ధుండు వెన్నెల యెక్సు 


డొనగూడినటు వేడుకలు బుటించు. 
ర లం అ 


సరస కాసారదర్శన లాలసమున 
తిరుగుచుండి విచర్భదేశంబునందు 
కనుగొంటి నల మచ్చెకంటిని మున్ను, 
కనుగొని *మౌర! చక్కదనంబుమేర 
యిందు నిత్చెనటంచు నిందునిభాన్య 
సౌందర్య రేఖ కౌశ్చరసంబు నొంది, 
“తననేర్పు మెరసి విధాత తానిట్టి . 
వనిత సృజించి యీ వనితకు డగిన 
పురుషుని సృజియింపబోలు నెందైన 
సర సిజొసను సృష్టి చాతుర్య మహిమ 
యరసి చూచెడినంచు నా చ్యకపాళ 
దరణి చ్యకంబు నంతేట వింతలైన 
పృరములగల రాజప్పుతులనెల్త ( 
పరికించి చూచి యా భె మికి జోడు 
గామి విచారించి, “గామిడి నలువ 
యేమి జేసెనటంచు నెద దూరుకొనుచు, 
'వెండియు నానేరు విధమున నవని 
మండలమెల్స గుమ్మరి వచ్చి వచ్చి 
యిచ్చట నినుగాంచి “యిక దమయంతి 
మెచ్చు చేరొనటంచు మేనుబ్సె నాకు 
నన్ను చేపట్టి (ప్రాణము గాచితీవు 
నిన్ను నా దమయంతిని పొనంగజేసి 
యున్న యప్పుడుగదా యుర్వీశ |: యను 
వన్నె పాసియు గల్లి వ ర్తిల్లు టెంక 
జగదభిర క్షణక్షమ ఘనబాహు 

యుగ 1 “క్రియా కేవల ము త్రర' మనిన 


యటులుండ వఅయు; కార్యము సంఘటించి 


నల చరిత్రము 48 


యిటవద్చు నను జూచి యీవె మెచ్చెదవు 
నను బంప్త్పము విలంబనము సేయవలని 
దన విని నలరాజు నలరి డందమున 
నలుని పొగడ్త, హంన దీవెన 
“ఓ యంచ। సీ యంచితో కులు విసీన 
హాయఃచు నమృతంబు లానినట్టయ్యె 
మును వింటి దమయంతి మోహానాకార 
మును కొంత కొంతట్కు మునుకొని నీవు 
వినిపించ శిఖిఫింఛవేణి క"టైదుర 
గననయ్యె నిప్పుడు సాక్షొత్మార మొంది। 
మాటనేర్పులే కదా మహిలోన నరయ 
మేటి విద్యలకస్న' మీంచు గల్పించు 
నీ మాటి తేటలు, నీ కృతజ్ఞతయు. 
ని మిత్ర భావంబు, నింతటి నెనరు 
ఈనెయ్య, మీ తియ్య మిట్టి వియ్యంబు 
= నెయ్యెడను జూచి యెకుగ: నీయంచె 
హూని సద్గుణములు (పోవయి నిలిచె 
మానసంబునకు ని మహిమ లింపెసగె 
పక్షివె నీవు? విపన్నులనెల్ల 
రోకీంపదలచి చేరగ వచ్చినట్టి 
ధర్మ ఇవతవు, సీ తవులుట నాకు 
శర్మంబు గలిగించె జాలపాదంబ : 
జప్పుడెప్పుడ్రాయంచు నిన్నాళ్ళు వొంచి 
యిప్పుడె తరిగాంచి, యుంచువిల్‌ పంచి 
అతనుడన్‌ మదనమోహనవశీకర ణీ 
శిత శస్త్రముల జించి చీకాకుపరచె. 
ఈ విరహాభరంబు నెటులో రు నింక ? 
దైవంబు నినుజూపె దయ నన్ను (బోవ, 


లెప్పమవె ని వింక్‌ తీరంబువేని 
న 


ద్వితీయా శ్వాసము 


తాపసము(ద్రంజు తరెయింపజేయు, 
పకీవంశవతంన 1 పరికింప బహుళ 
పక్షపాతము నీకు (ప్రకటమౌ కతనకి 
నిను చం[దుడనుచు వర్షి ంపంగవచ్చు 
తను వేదనయు శాంతమగును నీవలన 
ఇటు విఅంబమునెయ కిపుడు విదర్భ 
పుటభేదనమునకు వోయి, యాయింతి 
జేరి యిష్టంబులు చేసి నామీద 
కోశిక పుట్టించి కసుమసాయకుని 
శివము పుట్టించి, మచ్చికలు రెట్టించి 
తవులంగ జేయు మింతియెగాక చెలువ 
ఘనతరపౌందర్య గర్వంబు కతన 
మనసీకయున్న, వేమరు నుపాయముల 
చెలులతో నే కాంత సేవలవలన 
కలసి నాపై నింపు గలదు, లేదనుచు 
పౌలు, నీరును వేరుపరచినయట్లు 
వెళ ౦బె తెలిసి నా వలవంత దీర 
(కమమంచు నెంచక (క్రమ్మర సీదు 
రమము దప్పక (పేమ రొ మరాళంది! 
నెయ్యమేమరకు నిందె పునరాగమన 
మయ్యుడుగాకంచు పంచె నంచయును 
“అనఘ 1 మేలగుగాక।' యనుచు దీవించి 
తనకోడిపకులు, తానునుగూడి 
నలుని పడ్కానుచు నన్నడొక్క్సొా యీ నృప్పసన్మి 
చెలువనుగూర్చి యే ఇెలగుట యనుచు 
రాయంచల పయసములు 
అనుకూల గంధవాహోడిక శోభ 


| సల-చరీత్రము 


ననిమి తములకు నానందీంచుకొనుచు 


"కించిదాకుంచితాం[ఘి యుగంబుగాగ 


చంచలపక్ష (గ జా(గ్రదుల్ల సిత 

కనక రేఖల రంగు కారుమెరుంగు 
మినుకులవలె జూడ మిరుమిట్లుగొనగ 
సితళోణకాంతి లత్మీకళల్‌ గడల 
'జత గూడి నలుని యశ |శృీ(పతాప 
పంజమోయన భూనభో మండలముల 


- రంజిల్లజేయచు (గక్కున నెగిరి 


నగరిపు నగరిక్‌ నవకవు చికిల 
జిగిముత్యము లతోడ జేర్చి (కొందళుకు 
పగడంపు సారువ బంధించిరనగ 
జగతి మోవగ నిండు జగనిగ్గు లఅడర 
చెటుప లిటటు చేదరకన్నియును 

యి బట 
దట్టమై యొరిడొండ తగ జాలుగట్టి 


' కొంతదూరము దివి కొనసాగి యేగి 


యంతట నారాజహంసంబు వేడ్క 
గెడల నంచలు వేయు కీలుసురటులను 
వెడనెడ విసరంగ నెమ్మి చూపట్ట 
దొరవోలె మెరసి చం్యదుడుదయరాగ 
భరముతో నభమున బర కెంచెననగ 
గరుదంచలముల బంగరు నిగ్గు తరణి 
కిరణంబు కరణి జాగిలి మెరసి నెరసి 
యంబర సరణి నాయత హైమత: తు 
డంబర మొప్ప నిండగ బర్వుచుండ, 
నదనారణద్యుతివల్లికల్‌ విష్ణు 


.పదనము(ద్రంబు లోపలనెల నిగుడు 
య 


పగడంపు తీగెల బాగున మెరయ, 
గగినంబు పక్షీసాంకరణింబుచేత 4 


6] 


ద్వితీ చూ శ్వాసము 


రుంజవాద్యమువోలె |మోయుచునుండ, 
సంజకెంజిగి మించు శరఠదంబువాహా 
ఖండమోయనగ, నఖండ లీలలను వ 
పండువెన్నెలయును, బాలాతపంబు స 
కూడి వచ్చెనా యన, కుంకుమరసము ౧% 
తోడ చందనము పొందుగ గూర్చి వేడ్క / న 
ఆకాళరమపట్టి యాడెడుననగ 
శ్రీ కరలీల సీకీంపంగ దగుచు, 
పదరక మెలనే బహుదేశములను 
నదులు, అర నగములు గడచి 
యక్కడక్కడ నంబుజాకరంబులను 
నొక్కింతవడి నిల్చి యొడలి బడలికయు 
దీర, తీర నికుంజదిశంబులంచు 
సారశీకరలవాసారముల్‌ జల్లు 
మారుతంబులు పలు మారుపై బొలయ 
సారెకు రెక్కార్చి (శమమ9త దొరగి, 
విసములు నమలి, దప్పికి నెడతెగని 
కుసుమరస౦బులు (గోలి సం(|బమున, 
వెండియు సుడ్డీన విహృతుల జెలగి, 
సండీనగతి విశేషంబులచేత 
నలరి, (ప్రధీన విహారవై ఖరుల 
తిలకింప్పచు విదర్భ దేశంబు సొచ్చి 

కుండిన నగరము 
ఎయ్యెడ జూచిన నెడమింత రేక 
తియ్యక (ప్రవహించు తియ్యని సీటి 
కట్లుకాలునల చెంగట చెంగలించి 
చుట్టును పొదిగొన్న సురపొన్నగున్న 
గొ జ్జంగిపొదల లోగొని సొంపునింసు 
గుజ్జుమామిడి లేతగుంపుల యోర 


చరిత్రము 5? 


కడు నిండి నీరారగా దోొండనుక్కు 
వడ (వెళ్ల కొల్పుగ బండి, తట్టొరిగి 
భూజనంబులకు నింపులు సపరించు 
రాజనంబులపై ని (వాలు చిల్కలను 
మంచి గంధపు (మాని మంచెలనుండి 
కంచె మించగ దోలు కాపుగుబ్చెతల 
మసిమి మేనుల ఛాయ మించుననంగ 
పసడి నిగ్గుల దేరు పచ్చని మేలి 
రసదాడి చెళకుల రసముల కొరకు 
మసలుచు నొండోంటి మలసి కన్నట్టు 
పట్టు జీనువల మైపసల నేేప్రొద్దు 
దట్టమై చిత్రలతలు బెనంగొన్న 
పోలిక గనుపటి, భూదేవి యాడు 
శేలి కందుకముల కీలున హత్తు 
విరిగుత్తులను విర్రవీగుచు వేడ్క 
బురికొల్పు చాలుతోపుల జాడ గడచి 
బలి సద్మనిర్గతోపరి పరిఖేఆ 

దలఘు భుజంగ ఫణాగ సంలగ్న 
రంగన్మ ణీఘ్ఫుణీ ప్రతిబింబ ఘనత 
రంగ సంఘములచే రత్నాకరముల 
భంగి చూపజపెడి పరిఖలచేత, 
శృంగాగములదాక చెదరి పై దొలకు 
గంగాంబు రురముల కరణిని ధరణి 
సింగియు నొండేెండ నిగిడి యుప్పొంగి 
పైపయి బొడము (పభాపరంపర్లల 
జూపట్టి దివిముట్ట సూరికల్‌ ఈ వరుస 
కొమరొందు వ(జంపు కోటలచేత, 
ఆమర నాథుని వై జయంతం౦బు నరసి 


శృంగార కేతన చీనాంశుకముల 


కొంగిరిచి కలరవకులరనంబులను 
కలహాంబునకు బిల్సి, కదలిరాకున్న 
కలధొతరుచిసుధా: ళలచే నెప్పుడు 
కలకల నవ్వుచు, కామినీ చరణ 
జలజ హాంసక యుళంయుకళ శుభనాద 
రమ్యంబులయిన హర్మ్యంబులచేత, 
భూమ్యంతరిక్షముల్‌ స్ఫుట సుధాసాంద్ర 
చంద్రశాలరుచి చృటలచె కీర్తి 
చంద్రికల్‌ వలె నించి జగతి భరించి 
యాలేఖ్య కరి హయస్యందన సుభట 
శాలంబు పేరిట చతురంగబలము 
నేలుచు గృహరాజులే యిని! యనగ 
కీలితమణిమయ కేతనంబులను 
తరుణీసహస్ర నృత్యన్ని కేతనముల 
తిరములొ రాజమందిర ములచేత, 
ఫీమభూవర భుజాప్‌ఠంబునందు 
సిమంబులను నుండు శ్రీ) మహామహిాళ 
మేని తావియె యిట్లు మించెననంగ 
నానావిధసుగంధ నవసొరభముల 
నానందమొందించు నంగళ్ళచేత, 


సూనాస్తునకు తమ పోగమిటారి 

చికితి చూప్పకీటారి చేతికి నొనగీ 

విక చాభినవ పుష్ప విశదతిలాస 
నుందహోసంబుల మెజోడు దొడిగి 
యందంద నవశోభనాంగ శృంగార 
బహుసువరముల సంబళ మిచ్చి యెప్పుడు 
మహిమమీరంగ 'వెంబడి జరియింప 


బంటు జేసి, సురాధిపతి పురి వాలు 


గంటుల జీరికి గై కొనకుండు 
కీతాంశువదనలచేత నంతయును 
కొతుకఠిబు చెఅంగ ఘనవై భవముల 
నిండిన కుండిన నిగమంబుగాంచి 
యఎడజరాజంబు లప్పురీరమకు 

బట్టిన శ్వేతాతపతందిపో లె 

చెట్టుపల్‌ వి సరించి యొకింత తడవు 
రాజసౌధంబు పె (వాలి, నలె నలు 
రాజసంబున జూచి ఠరాబహాంసంబు 
రాజబింబాననా రమణీయ వక్త 

రాజి రాజిత నూత్నరత్న గవాక్ష 
లక్మీతోన్నత హర్మ్య. లక్షణంబులను 
వీక్షణపర్యంబు వెలయింపుచుండు 
నగరిలో నొకచెంత_నవశిల్పకళల 
దగియెడు. కన్యకాంతః పురంబుగని 
కోకనదంబుతో గూడంగ స్పండ 
రీకోంబు నాకసరిజ్జల లహరి 

వలన జారిన లీల వసుధ క మెల్ల 
వలయంబుగొని తేలి వాలి యంతంత 
దమయంతి యుండు సౌధముచెంత బొదలు 
(ప్రమదవనంబులో పల నిపలతల 
పొదిగొన్న నవకప్పు పోకటోదియల 
తుదల పూబాళగుత్తులతోడ నొరయు 
రాజ రంభా సంభ రాజితో గలసి 
తేజరిల్లుచునుండు తియ్య లేమావి 
గుంపుల నడుమ బెగ్గురు దోదపిండ్లు 
మంప్పలు దేల్చు 'పద్మపుబానికెలన 
నిచ్చలు బారు పన్నీటి కొల్వదరి 
పచ్చరాచిలుక అ పగడంప్ప చవికే 


ద్వితీయా శ్వాసము 


(మోల పకులుదాను మూకయె (వాలి 
సోలికి రెక్క_దీర్చుచునుండె నంత 
(పమదవనములో దమయంతి 
దమయంతి సఖులును దాను నవ్వేళ 
[(ప్రమదవన౦బున (ప్రమదంబు వొదల 
విరులు గోయుదమంచు వేడుకల్‌ హెచ్చి 
సఠసవిలానలాసకగతి% వచ్చి 
“గుజ్జుమామిడి పొన్న గున్న గోరంట 
గొజ్జంగులును మావి కోమలి! యల్ల 
కలిగొట్లు గోగు (పేంకణము సంపంగి 
తిలకందులును మావి తెరవరోః పొన్న 
సురపొన్న కురువకాళోకంబు జాజి 
కురువిందములు మావి గురుకుచ। యిచటి 
మల్లియల్‌ చేమంతి మందాఠములును 
మొల్లలు మావి యో వనిత! యిచ్చోటి 
దవనంబు పొరివాతంబు చెంగలువ 
తొవగుంపులును మూవి తోయజవదన। 
యంచు గె కొంచు నాయాయి భూజముల, 
మించు దీపిందు నెమ్మేనులు మెరయ 
గు త్రిపె వ్రాలిన కొదమ తుమ్మెదల 
హత్తి చూడగదోయి యంతటి లోనే 
చెదరుదు. చిలుకల పిలక లబట్ట? 
పదరుదు, పదరుచుల్‌ పద్మప్యతముల 
నెడనెడ జి్నితింవ, నీక్షణరుచులు 
కడల జొక్కపు కల్వగముల న్యూతింప 
ఆరుణంపు చుక్కల యందంబు నికు. 
పరిపక్వదాడిమ ఫలవీజతతులు 
ఆకసంబున కెగయం౧గ జలుచును, 
మూకల వాటికి మూగు చిల్మలను 


RA 





లెని 
(er 


56 


కనుగొని మిగుల కకాకిక నగుచు, 
"వెనువెంట దిరిగెడు వెలదుల మొరగి 
నడుములు బెళకకుండుగ జుట్టినట్టి 


' జడలంగలతల నిచ్చగ వలగొన్న 


(భమరమాలికల విభమమ్ములు జూప 
తమకీంచి మునుమున్న తమకించినట్టి 
యలరులు గొన దోడి యబలల బిల్చు 
కుబుకుపల్కుల పెంటి కోయిలగుంపు 


. నలుగింప్క, జాలంగ నెడనెడ దిరిగి 


శ 





బెకుకు దిక్కులు జూడ పేరెముల్‌ వారు 
చొక్కంపు కమ్మపంజుల మగరాల 
చక్కని జగినలు చిక్కని నిగుడి 

రవి రశ్మి కెదుఠెక్క, రత్నంపు మొగప్ప 
రవల యందెల రవరవలకు మిగుల 
చెలగుచు వెంట కుచ్చెలకొంగు గమిచి 
కులకులవచ్చు జెగుర బోదపిండు 
నదలించుకొనుచు, నొయ్యారంపు కలికి 
బెదరు జంకెన వంకి బెళుకు మిటారి 
నెరిసోగ చూపులు నీలంపు సోన 


.గురియంగ్క, నందంబు గులుకు నెన్నడల 


చెదలు నెతా వి యూర్చులకు మాటికిని 
గదలు పయ్యెదలు వింగపు గబ్బిగుబ్బ 
జక్క_వ పిటలు జగనిగు చికిల్రి 

(on) a 
రెక్కలొకీంత యార్చియు పెకి నెగుర 
నుంకించు శృంగార మొనరంగ జేయ, 
చెక్కప్ప తెలిముత్యముల తీరుగేరు 
కుందన కోరక గుచ్చహారముల 
జ౦చిఫప్పవాటులు సరిగంచుబిలుగు 


న Tee 5 rete mr Rie it 
RTE TTR TT పంతాల. కో 


కు వాచఠలో (పాసనియమం తప్పింది, అర్దం సూతం సందర్భోచితంగా వున్నది 


నల చర్మితము 


శః 
8 
అమలా! 


కొత్తయల్ర్తిక జంటకుచ్చెల చల్వ 
గుత్తం౦ప్ప బీని కగుల ఏంతరంగు 
రవికల'పె నొయారంబులు జూప, 
ఆవతంస కువలయవ్యాసంగ భృంగ 
యు౨ఎకరణంబులు (శవజర౦(ధముల 
వంక రింగన్మ వాని వారింపజేయు 
కరయుగంబులు కల కంఠంబులకును 
సోరపొరి మది నౌస బుట్టింపుచుండ, 
దొండపండుల ముక్కుతుదలను జించు 
చుండు చిల్మల జూచి యొండొరు జరచి 
నగి మొగంబులు (ద్రిప్ప, నన విలుకాడు 
జిగి కుందనపు చెడి చిన్ని కేడెంబు 
చెళకించెనన మించు బెడగుల నించు 
కలికి చెక్కుల చెక్కుల గడల నిద్దంస్ప 
మినుకుటద్దంబుల మేల్క-ట్లు లునుప, 
ననుపమ శృంగార హావభా వములు 
వెండీయు విలసిల్తి, వేడ్క_డెందముల 
నిండి యుప్పొంగ నస్నీరజముఖులు 
అందు గల్లినయట్టి యలరుల జిదిమి 
బొందులు గూర్చి కొప్పుల జుట్టుకొనియు, 
బంతులు గట్టి చేపట్టియు, తాళ 
వృంతముల్‌ గావించి విసరియు, విండు 
నమ్ములు జేసి లక్యుమ్ము లేసియన్సు 
సొమ్ములు గూళ్చి మై సాబగొంద నిడియు, 
దండలు గూర్చి యాదండ పుష్పాస్తు) 
నొండొండ పూజించియును వేరువేర 


నొడలువంచియు వేడ్క. నొండరు మీరి 
యడలు చెందగ వసంతం౦బు లాడియును 


ద్వీతీయా శ్వాసము 


కోసుమాపచయము బోగులు మెచ్చీకోనుచు 


_విసుమవూనమందగ వెలదులందరును 


అచ్చట (వాలిన యంచల జూచి 

ముచ్చట పడుచు “రమ్ము లతాంగి । రావె 
కోకిలపాణి రా కువలయనయన ! 
సైకతళ్రణి 1 వే చనుదె మ్మృటంచు 
నొంశొరు జీరుచు నుదిరిపెడంచు 

నిండు జందురుగావి నిద్దంపు సారె 
నరికి లోయ్యారంబు నెరపంగ్య జడలు 
పిరుదులు నటియింప బింబోప్లులపుడుకి 
“ఓయక్క. | యెక్కుడనుండి వచ్చెనొకొ ? 
ఈ. యంచితాకార లివి చిక్కె.నేని 

మన యమ్మ యింటిలో మణిపంజరముల 


'నునిచి పెంచగవచ్చు నోయింతులార ! 


పగఢంపు ముక్కుల పకులెందై న 

నెగడంగ వింటిమె ? నేడెంత వింత 

గంటిమి | వీని నొక్క_ట జుటుముటి 
రు యలు 


_మింటి కెగయకనుండ మేలన జేరి 
ఇ ae) 
_.వటుద” మంచు సం భమమొప్పుచుండ 
లు 


నట్టునిట్లు చలింప, నాయంచలెల్ల 
బెదరి. పూబొదలలో. విఠబీర దూరి 
చెదరి పారి మహిజశిఖరంబు లెక. 
వుర గోపురంబుల పొడచూపి యంత 
నరిగె నవ్వల గుంపులయిి వానివెంట 
జనక యానలనృవచం(దుతో పొందు 
గనిన చక్రాంగ మొక్కటి నిల్చే నచట 
అదీ గని దమయంతి యనుగునెచ్చెలుల 
నదలించి “నను మించ య. చలనెల 
నుదుఠంగ దోలితి రొట్లు। మీరికను 


నల చరితము 


58 


పదము మెట్టిన, నింక పక్షులన్నియును 
పరచెః; నీ యొకటియు పారి పోకుండ 
వెరపు చూపక పట్టు వెర వేమి వలదె ?9 
కలుగునే యింత సింగారంబు చెలగు 
పలుగులు వెదకంగటోయిన్మ మనకు? 
పదడు చాలు!” నటంచు పక్వబింబోోష్ని 
పదరి నిష్టురములు పలికి యంతంత 


దమయంతి |1పయత్నము 


నట్టు కొట్టుచు “చూడు నాచేతి పసిడి19 
పట్టుతోరంబున బట్టి యే దీని 

గట్టివై చెదినంచు కడగి 'వేగిలుకు 
మటియల్‌ సవరించి మణినూసపురముల 
కీలేడలించి సఖియమీద వైచి 
'మేలిచం[దికవన్నె మినుకుల కొలకు 
పచ్చకుచ్చెలసన్నపని డంచుచేల 
కుచ్చిల కొరిగింత కురుచగా జెక్కి 
చెక్కిట టవ్వాజి చిటిపొటి చెమట 
నొక్కింత జారంగ, నుదిరి బంగారు 
సరిగె యుత్సరిగె భుజఠభున డిగ్గి 
వరుస జంటల కెంపు వగ సంది దండ 
మగరాల మొగపు పద్మపుటంచు మొనల 
దగులంగ్య మడమల దడబడు విడుద 
జడ మేలి సీలంపు సరిపెణటోలె 

వడి గుడిమూపున వలెవాటువె చి, 
బటువు. ముత్తెపు జల్లి పాపటదొట్టు 
నిటల పట్టిక జారి నెరికురులందు 
పలదం౦బ్బుపె నవజలకణ, శేణి 
తులకించు లీల చిందులు (దొక్కుచుండ, 
కుంకుమ వన్నియ కుబునంబు లోన 


60 


ద్వీతీయా శ్వాసము 


హీంకపు చనుగవ పుత్తడీ జస 

వల నడంగిన జక్కవల వలనొంది 
యలరువిలు సీ మదహస్తి చందమున 
చప్పుడుగొకుండ టఉవ్యని (చాక 
చప్పరంబుల నడుచక్కి నిడు క్కి. 


' పొదల నూర్పులడంచి పూర్తేందువదన 


మదనచాపముబోశె మె యింత వంచీ 
“వంచింతు” ననుచు నవ్వల బదముంచి 
ముంచి యీరీతి గుంపులలో(భమించీ 


మించి పోవునొ యని మేల్మి శంకించి 
కిఠచిదాకుంచితగివయె కాంచి 
కాంచి తాంబీఘంటిక ల (మోతగాను . 


పించకుండగ (వేలు బిరుచుట్టు జుట్టి 
చనుదేరు నంచ యాదంచలనయన 
గనుగొని దాటి రెక్కలు ధళక్క_నగ 
గుంజజొలంబున (గుమ్మరి మరియు 
మంజుల గతుల బల్మరు జేరి చేరి - 
చేతుల జిక్కక చిందులు (దొక్కు 
వాతరకత్సియ బాగులు జూప, 

నా శకుంతిని జూచి యా దమయంతి 
యాళ కుంఠీతమైన నలమట బడలి 
సురపొన్న నీడ నించుక వడి నిలిచి 
సరగ నెచ్చెలి దెచ్చు జాతిపన్నీట 
కనుగవ దుడిచి చెకిపు గపురం౦ంబు 
తనువొంద నలది కొంత [శమంబు దీరి 
చెలి జేరవిలిచి “చూచితివె యూ పృలుగు 
సిలుగుల బెఖైడు చేతికి రాక, 

మన యింటి పాత్రల మార్షంబు కొంత 
కిని సేర్చికొనియెనో గాక, లేకున్న 
నవయనంబులు జార నట్టిట్టు బెదరి. 


నల చరితమ్కః 


61 


తవులకయుండునే తామరసాకి ? 
వలనొప్ప మన గొప్ప వలలెల్ల దెచ్చి 
వల యమర్చిన11 జిక్కు వాలాయముగను 
కంశడచక్కరకణికల జూపుడు బిస 
ఖండంబులనుచు దగ్గర జేరు గాని 
కేళిదీర్హి కలోని కెందమ్మి దెండు 
వాలుగంటిరొః యందు (వాలు కన్గొనిన' 
అని యిట్లు తగు నుపాయంబు లూహాంచి 
యనుగునెచ్చెలి నంచి, యంచిత గతుల 
దీపించ భీమధ్యాత్రీపతి పుత్రి 

యా పత్రిని జేరి యనువు చూపట్ట 
“పట్టంచు తెలిజిల్లు పావడ వై చీ 
వట్లుదునో” యంచు పలుమారు దఆచు 
తలచి, వడి బరువెత్త దాని రెక్కలను 
దులదుల రాలగ తునియగొటుదునో 2 
ఎంచ నీ పొద దూరే నిక చిక్క” ననుచు, 
కొంచక సరగున గువ్వల దూర 

"నిది మించి కన్నగా డిక12 గూడి దనుచు 
మది రాగమెడల నమ్మ దిరాక్షి యపుడు 
“ఈ సీడజంబేల యిచ్చట (వ్రాలి? 

ఏనేల సీపకి సీకించితిప్పడు ? 

నా తిట్లు విని డాగిన సఖీజనుల 
నేతెరంగున బీలునిక [(గమ్మరంగ + 
చిక్కునంచును జరించితి దీని వెంట 
చిక్కుల బెట్టి 'మోసించుట15 మురుగ 
1పతిన చేసియు దీని బట్ట లేకున్న 
నతులెల్ల నగరె ః మోసము వచ్చె నేడు” 
ననుచు. డెందము చాల నాందోళమంగ 
కన నందమెన మాకందము [కింద 


62 


ద్వితీయా శ్వాసము 


మానిని చలము (గమ్మగ భోజనంబు 
మాని నిటూర్పులు మఠ డిగొనుచు 

ణు t a ౧ 
నుండ, నయ్యండజం బుత్ఫుల్ల నయన 
యండకు జేరి. చేయందుకయుండ 
నొక నికుంజము[ కేన నొండొండ పసిడి 
చిక్కిలిరెక్కల జిగి చిగురొత్తు చుండ 
నిలిచి యద్భుతరస స్నిగ్గ గంఖీర 


కలితమానుషవచః[కమమున బిలికెః 
హంస మధురోక్తులు 


కరీ చండ్రవదనః నీ వూరకె నన్ను 
కాచి పళ్లైదనంచు కడగితివేల ? 
బాలః స తనువెల్ల బడలెగదమ్మ | 
బేలగా నెవ్వరు (ేశేషిట్ల ? 


వెంటవెంట జరిఠిచు వేడుక ఖచెలుల 


కరటకంబులు బిల్కి. ప z 
భువి జరియించు మీబోటుల కెల్ల 

దివి జరియించు మాదృశులు చిక్కుదురె 7 
చిలుకల గిలుకల చేపట్టి యాడ 
నఅవడుగాక, (పయత్న గౌరవము 
చూడక 'దిస్యపక్షు లచేతబట్టి 

యాడంగ జూచెదో యండజగమన 1 
మదవతి । రాజకుమారివిగాన 


కాదుకవు మది దొడు కొంచెంబులకును, 


గణీయింప పాళాదికముల చిక్కుదునె ? 
గుణ, పాశములను చిక్కుదుగాక యేను 
తరతాకీ |. సమ కలని నన్ను 

నరయంగవలవ ; చే నఖీలలోకముల 


' జరియంతు జలరుహానను శాననమున్క 


పఠమేని భువన వి(భవుణె కగోష- 
© ర లు 


నల చరిత్రము 


63 


తన హేమరథము నందముగా వహించు 
కనక చ(కాంగ సంఘముల లో నెల్ల 
నను నన్నుగహమున ననువంద నేలు ; 
వనజ సంభవు రాణివాసంబు నొద్ద 


_రాణించు సకలశాస్త్రముల్లు నేర్చితిని 


వాణీధవుండు నా వై దుష్యమెల్ర 
నరసి “'యంతర్వాణి"వొదని మెచ్చు, 
సరస కథా విశేషముల మెప్పించి 
సుఠలచేనెల్లి మెచ్చులుగోంటి నమ్మ 
సురలె యిస్టంబని చూడంగవఅదు. 
అంధంద భూవలయంబునం దెల్ల 
కందర్పసన్నిథాకారులే నట్టి 
రాకువూరులతోడ పకటింతు చెలిమి 
కోకిలవాణి ౩ మిగుల విశేషించి 
నిషదభూవరుతోడ 'స్మేహంబొనర్తు 
విషముసాయకుడె యవ్విధమున వచ్చి 
అవతళించె నలాహ్వయంణు ధరించి 
భుని నట్టి చక్కని ప్పరుషుని గాన 
నతని సౌందర్య వేమనవచ్చు నమ్మ! 
మతి దలంచినయెని మగవాడి వలచు 
విన్నవార్తలు గావు ; విమలాంగి। యేను 
కన్నార గనిన యాకారంబుగాని 
కదనంబునందు, చక్కదనంజునందు 
నెదురజాలరు వాని నెటిరాజులున్సు 
పురుషులలో నల భూ మీధవుండు 
తరుణులలో నీవు తగువారలరయ 
నీదు రూపంబు నేన్నిన మరి నిషధ 
మేదినీశ్యరురూపమే యెన్నవలయు ; 
మీ కిద్దరికి కూటమి పొసంగనేని 


64 


ద్వితీయా శ్వాసము 


లోక మెల్లను మెచ్చు లోలాయతాక్షి ! 
అని యివ్విధంబున హంసంబు పలుక 
విని దమయంతి నివ్వెరగును బొంది 
తలయూచి మెచ్చి, చిత్తంబు నెనర్చి 
పులుగు బుద్ది నుతించి పులకించి పలికె 
“ఓ హంసః సీ మధురోకులు వినిన 
మోహాంబు గలుగుచు ముదము జనించె 
పకీరూపమున భూభాగంబునందు 
సాకెత్కరించిన శారదవీవు ః 

ప్‌ వచోవై ఖరి, సీ రూపురేఖ 
భావింపగ సువర్త భాసురంబయ్యె 

“నలి డంచు నిపుడు కర్ణముల నమృతము 
చిలుకంగ బలికితి చిత్తంబు చెలగ 
పంకజాసనవాహః పకీవతంన। 
యింకొక్కపరి 'దెల్పు మింపులు నింప 
నలమహీవరువఠ్త నములెల్ల * ననిన 
పలికెను రాయంచ భై మి సఏీకీంచి 


నలుని స్వరూప గుణ సంపద 


“శుకవాణి వినవమ్మః ళోభన వార్త 
సకలసజ్ఞనలోకసార సేనుండు 

ఏర సేనుండన విలసిలు నిషధ 
భూరమణుండు, తత్చు.క్రుడై నెగడి 
ధృతి హిమాచలుడు సాధితమహీతలుడు 
సతత మహామహోజ్ల ్యలుడు నిశ్చలుడు 
డయమానలోచనోత్సలుడు14, మతారి 
చయ మానహరణో గ్రచతురంగబలుడు 
ఆలఘు భుజ(పతాపానలుండగుచు 

నలుడు ళోఖిలునమ్మ 1! నలువయే 'యకని 


నల చరిత్రము 


65 


సృజియించెనో కాక, చిత్త జ్యబహ్మా 
సృజియించెనోగాక | శృంగార మెల్ల 
సా నృపాలునియందేె యందమై నిలిచె 
వాని చక్క_దనంబు వై భవమెల్ల 
వర్తింప వెయినోళ్లు వలయు నోయమ్మ 1 
పూరచం[దుని మాట పూర్వపక్షంబు 
నల నృపచం(దు నానన మెన్ను చోట 
జలరుహాందులు వికొనము దప్పు నతిని 
కనుగవ యొప్పు చక్కగ నెంచి చూడ, 
కనేకంబునకును నిక్కపు పరిమళము 
కలిగిన వాని చక్కని మేనితోడ 
తులతూగలేదుబో తోయజవదన | 
తుమ్మెదరెక్క-ల దుళకించు మించు 
కమ్మచ్చున బిగించి కడకురా దిగిచి 
సవరంబు గూర్చిన చందాన మెరయు 
సవరని నెరికురుల్‌ జనపాలమణికి 
పలుకులేటికి ౪? నా నృపాలవరుండు 
చిలుక లేజియు తియ్యసింగాణిలేని 
పచ్చనివిలుకాడు వ పటుబుద్ది రళల 
నచ్చతురానను నంతటివాడు | 

చిత్ర రువులు (వాయు జీవంబు మెదల, 
నెత్తంబు లాడంగ నేర్పరి మిగుల 
నవర సగర్భ సందర్భముల్‌ చెలయ 
కవితల నొనరింపగా నేర్చు చాల 
కన్నె 1 చతుష్షష్టి కళలు నా నృపతి 
ఎన్నడు నేర్చెనో యెరుగ ; నొక్కొకటి 
పరికించినను తలస్పర్శంబుగాగ 
సరసులు మెచ్చ నాస్తానంజునందు 


66 


తానె వక్కాణీంచు తత ద్వి శేష 
మానందకందమై యందమై మెరయు, 
సుశ్రీనమృద్దియ సూనృత గుణము 
నా(ితభరణంబు నతనికె కలదు ; 
ఆంతఃపురంబున నతడుండు వేళ 
కాంతలు వినుచుండగా సమ్మూ ఖమున 
వింతలుగా కథల్‌ వినిపింతునేను ; 
దంతమంచమున నాతడు పప్యళంచ 
పె చప్పరంబున పవళింతు నేను ; 
రోచనామిళిత కర్పూరచండనము 
అన్నరేం(దుడు మేన నలదెడు నపుడు 
కన్నె ! నా రెక్కల గడువన్న నిక్క 
కుంకుమ బూయింద కోమలిచేత, 
అంకంబుపె నుండు మనుచు లాలించి 
భుజియించువేళ నా భూపాలనూళి 
రజతపా[(తమున శర్కరపాలు నాకు 
మున్నుగా బెట్టంచు ముగ్గెందువదన 1 
చిన్నారి సొమ్ములు సేయించు నాకు, 
ఎన్నేని గలవా మహీళుడు నన్ను 
మన్ననల్‌ జేసిన మహిమంబులెల్ల , 


ఆతని మా(తంబుగా, దంత।॥పుర 6బు 
సతులును నన్ను నిష్టముగ్ధాగ జూచి 
యపరంజి చిన్ని యయ్యల నుంచి యూచి 
యెపుడు పాయగజాల ; రదియుగా దబల ; 
భావ గోపనము నా పాలిసొమ్మగుట 
భూవరు దండ నెప్పుడు నుండుకతన 
నలినాక్షులెత్తను నాతోడి ముచ్చ 

టలు జెప్పుదురు మది దాచక యెప్పుడు, 


నల చరి(తము 


నగరి పాతలకల నా నేర్చునటి 

రా (cn) 
గగనచరాది మార్గ ంబుల గలుగు 
నటనముల్‌ దెలుపుదు నానావిధముల 
నటులెల నద్భుతానందంబు జెంద్య 

య 
కిటుకు బుటిన చోట కీరవాణులకు 
అ 

చిటుకనకుండంగ చెలిమి గావింతు ; 
ఘటియింపుచుందునే కార్యంబునయిన 


ఘటియింతు నిది యహాంకారంబుగాడు,” 


దమయంతి కోర్కె 


ఆన విని దమయంతి యా పె డియంచ 
గనుగొని “యబువంటి ఘనునితో పొందు 
కలిగిన నీదు భాగ్యమె భాగ్యమరయః 
పులుగు జన్మము మేలుబో జూడ నాకుః 
తలచిన చోటికి తడయక నేగ 

నలవడు; ద్వీపాంతరాది వస్తువులు 
వీకింపగావచ్చు; వేడుక నన్య 

పకుల కబ్బు సే పరికింప నిట్టి 

ఘనత గల్లిన నీకు గాక లోకముల? 
నిను జూచినప్పుడె నెమ్మది గోర్కె 
ఫలియించె: నీకు జెప్పని పని గలదె? 
నలుని రూపము విన్ననాటనుండియును 
నిండియున్నది (పేమ; నీ వివ్సు డతని 
నొండొండ వర్తి ఆప నుప్పొంగె మిగుల, 
నీవంటి ఘటికుండు నిర్మలాత్మకుడు 

భా వెంగితజ్ఞుడు పరమబంధుండు 
కలుగునే యిక నాకు కలలోననయిన + 
నలనృపచం(దుతో ననుగూర్చి క్రీర్రి 
గైకొను ; నీదు రెక్కల మరుంగునను 
చకొనియుండెడు శిశువుగా నన్ను 


68 


ద్వితీయా శ్వాసము 


తలపు ; మిత రిని చిత జాడు మతిలి 
చిలుక తత డి దోలి చిగురాకు బాకు 
కొది (గుమ్మగసాగె : కోకిల పిండు 
(శ) 
“నొద్దకో!' యని యౌార్వ నోర్వంగరాదు, 


రాయంచ వ(కోక్తులు 


అని యింతి దీనవాక్యంబులు బలుక 

విని యంచ పలికె “నో వికచోత్సలాకీ 
ఆ రాజుతో నసశ్యము నిన్ను గూర్చు 
కోరికె గలదు నాకు, మరి నెట్లయిన 
బహాం వల్తభు డతండు (పాజ్యసా(మాజక 
మహిమాఖిరాముడు ; మనలోన మనము 
పలికినట్టుల గాదు ; పరికీంచి మున్న 
తెలియక యెట్లు (పతిజ్ఞ సేయుదును : 
అతని కే నాప్పుండసాదు ; నతండు 
హితునిగా నను జూచు నిన్నాళ్లు ; నేను 
తడవయ్యె వచ్చి, (కొత్త గదమ్మ! యింక 
కడు నిష్టులయిన16 దగ్గర లేక యున్న 
తలతురె ? నృపుల్కు లతలును, కాంతలును 
వలగొందులెపుడు (కేవల నున్నవాలి. 
యత్నంబు జేసెద ; నటహీద దెవ 
యత్న మెట్లున్నదో ? యదియును గాక 
జలతరంగాదు లెంచగవచ్చు:ః 17 బాలి 
కల చిత్స ములు నమ్మగావచ్చునమ్మ ః 
నలినారుల మనిమ్ము సమ్మరాదనిన 
సులభమే యింతి రాజుల చిత్సవృతి 2 
ఏ వచ్చునపు డమ్మహీశుండు కొంత 
భావసంభవు బారి బడిన యట్లుండి 

నిన్నె దలంచ వీంటిన (భ్రమసితినొ 1 


ba 


కన్నె! సీపేరిటి కాంతలు లేరె ? 
గంభీరహృదయు డా ఘను డెటువంటి 
కుంభిగామిని మది గో రియున్నాడొ ? 
తెలిసివచ్చెద” నన్న తెళవ యంతటనె 
తెలిగన్నుగన హత్కి తెరయెత్సి చూచి 
కన్నీరు విడుచుచు కడుదై ర్యమెడలి 
విన్నదనంబున విహగంబు గాంచి18 
“చశ్రాంగపుంగవ 1 నరసోకి మాని 
వ[కతర్క౦బుల వగనించెదేల + 
నలినాటీల మనంబు నమ్మరాదంటి 1 
నలుని గోరియు నీను నర నాథు నొకని 
నెమ్మది గాంతీంప ; నెతృమ్మి బాసి 
తుమ్మెద గోరునే దుతూరసుమము ? 
సరస రసాల రససితి దొగడు 

పరభృత మెంచునే బర్బూర తరువు ? 
నను “నవశ్యము నల నలరాజు గూరు” 
నని పల్కె_తేనియు నాశచే గొన్ని 
దినములు నిలుతు ; నా తెరగు లేకున్న 
ననలసంగమె నిక్కమగు నాకు నంచు 


కనుగవ బాష్పముల్‌ (గమ్మగా టలుకె 
ఓదార్చులు, దీవెనలు 


విని యంచ బరికె “నో వెలది? సీ మనసు 
తెలిసి విచారింపదివిరి యీ రీతి 

బలికితి ; సీ దేహపొండిమ[కమమె 
తెలుపుచున్నది 'యల దీనత్వ మెల్ల, 1? 
నలుడు నీయందె డెందము నాటి బోటి! 
నానాటికిని మేటి ననవిలుకాని 


10 


ది౭తీయా శ్వాసము 


కాని సేతల దలంకగ సాగెనమ్మ :! 
నీపై విరాళి నా నృపలోక మౌళి 
మౌప్పరేపును చందమామ జూచియును 
నిరూపమగునట్టి నింగి నెల్లెడను 

స రూపమే కాంచు సీరేరుహోకి 1 
దినమును నిన్ను నుతించువారలకు 
కనక పల్యంకికా (గామ బు లొసగు ; 
తరుణ రంభా గర్భదళత ల్పముననె 
నిరతంబు పవళింపు ; నీ నామపదమె 
యలవరించి పదంబు లానతియిచ్చు ; 
కలవరించియు నిన్నెకాని వేరొక్క. 
చెలువను బిలువడు చెప్పెడిదేమి ? 
కొలువుననుండియు కోమలి : యతడు 
చాపలంబనుచు నెంచక పంచబాణ 
తాపంబుచేత మెత ని పచ్చ సుళువు 
తాపిత యొరగుమీదట సారె బొరలు ; 
_పెపయి మేని క(పపు చందనరిప్పు 


. రజములంతట నిండ రాలుచునుండు ; 


గజయాన। విను నియాగముఅవారె ల్ల 
చలువమందులు గూర్చనాొగిరి నిచ్చ, 
కలువదండలు పచ్చకప్పురంబులును 
మలయచందనములు మకరందములును 
దళదంబురుహాకాంత తాళవృంతములు 
జీని మెల్పన్నీరుచెంబులె గాని 
కానుకల్‌ వేరొండు గె కొనడతడు 
నిక్కంబుగా మది నీయందె నిలిపి 
పొక్కుచునున్నాడు పూవిల్లు చేత, 
అతడంప పనివింటి నతివ।! సీ కడకు 
నతని కోరిక్ష దెల్చ, నదె సఫీజనులు 


నల చరి|తమాః 


71 


చనుదెంచెదరు రహస్యము దప్పకుండ 
నను బంపు ; నీవును నల నృపాలుండు 
నిం|ద్రాణీ యిందద్రుండు నెనసినయట్లు 
చంద్రిక చం(దుండు జతగూడినట్లు 
కలిసియుందురుగాక। ఘనభో గమహిమ 
విలసిల్ల” నంచు దీవించి యా యంచ 
దమియ౭తి వీడ్కొని, తద్వనాంతమున 
(శ్రమమొప్ప వెడలి (కేంకొళ నోదముల 
కంచుగీచినరీతి కడు మించుచుండ 
నరిచెలంచెల వచ్చు నంచలగూడి 
త్వరితంబుగా నేగి, తద్వనాంతమున 
సరసరసాలభూజము [కింద నుండి 

తన రాక చూచు నా ధరణీకు గాంచి 
వినయనిలాసముల్‌ విలసిల్లుచుండ 

తా దమయంతిని దర్శించి పలుకు 
టాదిగా గల వార లన్నియు దెలిపి, 

కసి చక్క_దనము వినినయంత లోనె 

యా చకోరాశ&ీ నెయ్యపు టమృతంబు 
(గోలి, “రకల గట్టుకొని యెప్పుడిటకు 
(వాలుదుిననుచు కోర గసాగనయ్యః 
ఉభయానురాగంబు నొనగూడెగాళ 
శుభమగు మీకు:” నంచును బల్కి, యంచ 
నలుని వీడ్కొ_ని యేగె ; నలుడును వేడ్క 
నలరుచు, హంసవాక్యముల పద్దతులు29 
పొరిపొరి బొగడుచు పరి కేగి, భోగ 


గరిమ జూపట సుఖంబున నుండె 
ల 


ఆక్వాసొంతము 


ఇద య 5 
ఆసి మునిస్తవ్య దివ్యచరి(త్రు పర 


72 


గద్య 


దికతీయా శ్వానము 


జననేత కఠజర్‌ ంజనగాతు పేర 
దనుజ సమ్మర్షమర్షన నూరు “పేర 
మనుకులధర్మశర్మ 23విహారు పేర 
అహితరాజన్య జన్య విరామ పేర 
మహిజనస్తోమ22కామదనాము చేర 
పరమదయాదికోభనగుణంబులను 
బరగెడు (శ్రీరామభ|దుని పేర 


ఇది రామచంద మహిత దయాసాం్మడ 
విదిత సాహిత్య నవీన సాహిత్య 

చిన చెవ్వయాచ్యుతక్షీతిపాల తనయ 
వినయాది శుభగుణ విభవ సనాథ 

ర ఘునాథభూపాల రమ్యవాగ్దాల 
సుఘటిత నవరస స్ఫుట శబ్బ్దమహిమ 
దనరెడు నలచరి తమను (పదింధ 

మున ద్వితీయాశ్వాసము దగు సుశ్రీల, 


73 


ద్వితీయాశ్వాన పొఠాంతరములు 


1 చేకొని నన్ను మచ్చిక టోవవలయు 
4 చక్కెర బొమ్మ 
8 బహుళమౌకతన 
4 సాంకలనంబుచేత 
ర్‌ సూదికల్‌ 
6 నరసోపచయ విలాసక గతి 
7 బిరచిరబట్టి 
8 పిలపిల మూగి 
8 వెరవెంచవలదె 
10 నా చేతి బంతి 
11 వలయ మెర్చిన 
12 సన్నగాదిక 
15 ముసిరచుట 
14 లోచనోత్సవుడు 
15 కోకిలయోధు .డొద్దకో యని 
16 కడు బంధులై న. 
17 జలతరంగాది చంచలములు 
18 వెడవెడ బలికె 
19 నలా ధీనత్వ మెల్త. 
20 వాక్యముల బంధమును 
21 ధర్మ కర్మ 
22 మహిజనసో(త్ర 


(శ్రీఠఘుకుల ధీరః శిష మందార! 
పౌరందరోపల (ప్రభ శుభాకార। 

పారి కాండీ ధ్యేయః భక్త విధేయః 
దారుణ బాణ నిర్హశిత దై శ్రేయ! 
దినకర రుచిధార। దివ్యావతార: 
జనకజ హృదయపంకజ రాజకీర। 
సవన రక్షణకామః జగదభి రామః 
ఆవధరింపుము రామః యా బృహదశ్వ 
మౌనిచం(ద్రుడు ధర్మతనూజతోడ . 
ఆనందమున బల్కై నా దమయంతి 


దమయంతి మదనతాపము 
నలచ।కవరి గుణంబులొయంచ 
అనీ ₹ 
వలన విన్నది “మొదర్‌ వలపు రెట్టింప 
పలరాదమాయంపు వలలోన జిక్కి. 
కళ దక్కి. మయి చిక్కి కన్నుల జొక్కీ. 
చెక్కిట చెయ్యూది, చిలుకతోనె. న 
నొక్కింత బలుకక, నుదిరి బంగారు 
కిన్నెర మీటి పలికించక, తోడి . 
కన్నల బలుకక్క గంధ మలదకను 
ముడిపూలు (గొమ్ముడి ముడువక, సొమ్ము. 
దొడుగక, యుడుగక దోడోడ గుమ్ము 
కమ్మ విల్లుని యంపగములు నంగముల 
బమ్ముతాపంబున బడి బడి పుటు 
టు 
నిటూరుపుల గాలి నెమ్మావి పటు 
రు et రు 
జెటు చిటలువార చింబాధరోని 
లు రు యలు 
యున్న చందము చెలు లోయ్యన జూచి 


నల చరితము 


76 


“కన్నె యీ గతి నుండ కారణంబేమి ? 
మనమున నంచపై | మమత యుంచెనొకా ? 
మనలను వెంట (గుమ్మర నీక, యొంటి 
ఆఅంచబ కైద నంచు నటు మిటు సంచ 


రించ పూదొదరింత (కేవల నెడల 
లం 


. వెరచినో? యెవ్వని విని మరుల్‌ కొననా? 


మరచితి మిఎ మున్నె మశమిందరమును 
నలరాజు చక్కదనము నుతియించితిమ 
జలజా&ీ యొద, నా జనపాల వరుడె 
తలపున దలచెనోః దె వమేదై న 

వలచి యీ వనిత'పె వచ్చి వీచెనొకొ? 
మదనతి యుండెను మార్గ ౦బు జూడ 
మదన తాపమెగాని మరియుండు గాదు 
వలకారి నిండుజవ్వనము, రూపంబు 
కలుగు నీ చెలికి చక్క-ని వాని దెచ్చి 
పెండ్లిసేయ డిదేమి ఫీమ భూవరుడు 
యేండ్లు పం(డెండమ్యె నింతికి నొక్కొ-! 
పై పారుడు నిట్టి (పాయంబు జూచి, 
యెట్లు లోర్వగ వచ్చు ని తాప మిపుడుః 
పానినప్పుడు గదా! మరియొక్క_ తలప 
పూనంగ వలోనంచు బోటులందరును 
“ఏమిటనీ తాప మెడలు నివార 
యేమిటి, 'కెవ్వాఠి కెరిగింత?' మనుచు 
తలపోయుచుండ, నంతట వసంతం 
కలకంఠ బహు కుహూ కాహ (పకార 
ముఖర దిగంతమై మొనసె శకుంత 
ముఖరవంబులచేత మున్ము డింపుదును, 
న్మఠ పీఠ సుమ ధనుష్టంకృతుల్‌ వోలె 
తీధుకులందు మధు (వతవాత జాత 


తృతీయాశ్వాసము 


గితముల్‌ విలసిల్త, కేర చంచూత 
చూత నూతన ఫలా సోకరసముల 
నీతలమయ్యు న శేష 'కేీవ 

సీ తలమెల్ల వన్నియు మీరుచుండ, 
మండానిలము చేత మకరంద రసము 
మందార లతల'పె మలయంగ దొడగః 
కరు 'వేరు రవజలి కొనగ నలపట్లు 
కురువంక ననపింటి కొడ మిటారి 
కొదమ తుమ్మెద నారి గూర్చి పూడేనే 
పదనిడినట్టి సంపంగి (కొమ్మొగ్గ 
కుప్పెయమ్ములు పాంథ కులముల మీర 
ప్పలుగాగ చే కొలదిని జెం డె. 

మని పర్షి ౦తు? నీగతి జగతి 


సా లో 


నామని యఖిల మోహన కర౦బగుచు 
ననుపటు చుండ, సకల జనంబులును 
శు 


నొనర జేసిరి వసంతోత్సవ మపుడు 


ఫేమమై డెందంబ బిట్టు గలంగ 
ఆంతకంతకు తాప మడరంగబేసె; 
నతి కాంతలు దమయంతిని జేర 
జని మెల్తసప్పుడు వసంతంబు గనుక 
వనితరో। మనకే వనిలోన గలుగు 


మోవులు విరులొతె మొలలు బూసె 


మావులు ననవెచె మలియ లలరేె 
oe d= ౧౧. 


పలి! నీవు పెండ్రి జేసిన. సురపొన్న 


. ఫలమంది యున్నది పన్నీటి కాల్వ 


దరినున్న బాలచూతము సెత మిపుడు 
విరులచే విలసిల్సెః వీటి: నన్నిటిని: 


నల చరిత్రము. i 


బెంగల్వబావి __ జల కేళి 
కలయంగ జూచి చెంగలువల బాపి 
జలఖేనదంబులు సలుపుదిమనుచు 
వేడుక బుట్టించి వెలది దోడ్కొనుచు 
చేడియ లేగి యా శృంగార వనము 
సొంపులు గనుగొంచు చుట్టులే మావి 
గుంపు పచ్చని పట్టు గోడ సరాది 
రీతి నందము. జూప్క రేలు బగళ్ళు 
చేత నంటగరాని చెమ్మ పై (గ్రమ్ము 
చలువరా పలకల సంతన మించు 
నలరార వింతయా ననువు బవంతి 
సన్నగారల యీగ జారుచు నుండు 
తిన్నెల కడ, జలదేవతల్‌ దాల్చు 
పదకంబులన బరం పరితంబులగుచు 
నుదక పర్యంతంబు నొనరెకు రత్న 
సోపానముల చుట్టు సోరణ గండ్లు 
దీపించు చితంపు తెరల తెరంగు 
నెర పెడు లతలవి నిజపచ్చ పలక 
మరువున. కెంపు చిమ్మన (గోవు అంది 
ధారలు నిగుడి మధ్యము నందు జార 
హోర౦ప్ప మేల్కాట్ల యందంబు జూప 
సనిలంబు చిమ్ము కాలచన యంత్ర ప్పి 
కలచేత, శిఖరముల్‌ గగనంబు నొరయ 
మూల. సజల గర్భముల యంతరముల 
లో లోపలను భుగుల్‌ కొను. మదమత 
కొలరవ గళరవ [కమముల చేత, న 
నలతి గరన మించ నగలు భూమం౦బు 
మొగిళులు గురియు లే మునరు చందమున 
తెగలయి 'దూ(మంపు తిత్తుల. నొత్తు 


18 


పన్నీటి జిలుగు తుంపరల, సల్లిడల 
పన్నిన గాజు కంబములలో నెల్ల 
పన్నగంబులు 1 బాకు పగి నందంద 
తిన్నగా నెక్కి మీదికి నిక్కి. నిలిచి 
సతగల నాడెడు (పవిమలాంబువులె 
బడి బడి యం(త్ర చాపంబుల దిరెడు 
కమ్మ పూబంతుల ఖచర వధూట 
లమ్మనోలాడు సోయగములు నెరప, 
జిగిడెరు 'నీలంపు జీరుకురాల 

నిగ నిగల్‌ పరివుల నిరజోచ్చలిత 
భృంగ సంగములతో పిల్లదీపాడ, 
రంగలరారు తరంగల మీద 

వియ్యంపు పులుగులు వేడుక గూడి 
ఒయ్యారముగ ని సయ్య నుయ్యలలూగ 
కొంచక రెక్కల కొమరు గాడ్పులను 
శొంచన రజముల గతి మింటి కెగరి 
pa కమల మందిరక నిందిఠకు 
పట్టిన కనకతప హృత్రంబు లీల 

ర్‌ జిల్లు 'కంజిపరాగపుంజముల 
శెంజిగి నలరారు కేళి దీర్ది కకు 

చని, యందరును కోడె సాలువల్‌ గట్టి, 
కనకపు మెరుగు చొక్కపు 'సొమ్ము బెట్టి, 
యల్లిగా నందరు హస్తముల్‌ బట్టి, 
మెల్లన డిగ్కి తాప మీదనె బెట్టి, 
సలిలంటు చేముట్టి సఖియలందరును 
చెలియ నూతగ గొంచు “జిలిబిలి కమ్మ 
తెమ్మెర కమ్మ పూదేనియ మీద. 


'జమ్మారా "యిటు చూచితే కోంత!” యనుచు 


తొడల బంటిని నీల్చి “తొలుత 'నిన్నంటి 


వడి మీర సీతమ్మ 'వాడల యోర 


నల చరిత్రను 


2) 


సిది పోవగ జూచె; నిడి జడ వె 
చేదుకోవలెనె యే చెంతకు జినినః 
రొమ్మెల హాచ్చె యీరుచిరాంగ కుచయు 
గమ్ము, ఘమ్మను దీని కనకపు పిరుదు 
బురట యట్లును పొంగె గదమ్మః! 
ఎర్రన చండిరం బెనసిన యట్లు 
సీరజంబులు (దిప్ప నీకేల నచటః 
3ందొవల్‌ కలువలు జలుగుబు నుండు 
కందువఠి జూపెద గై కొనవమ్మ;। 

యౌ లతా లలితాంగిరో! యోలయనుచు 
(వేల జూపిన యంత (వేలంగ బడెదు 
వళకకుండగ కౌను పిడికిట బట్టి 
నిలువున సీ డింతు నిన్నిటు రమ్ము 
ఎందు నేర్చితివమ్మ యీ జలకేళి ? 
గంధంపు పూతయు గరగదు మేన, 
నలిని జేర గబోకు నాతిరో! యందు 
నలిని యున్నది చేత నంటిని గరచు” 
అని పల్కుచును, సొంఫుఅలర గుల్కు-చును 
సరి బంతులుగ గూడి, సారెకు తమ్మి 
విరి బంత్లులన్లు వేసి వేయించుకొనుచు, 
జలముల్లసై కేలు జడలటు గప్పు 
చిలుకల చొప్పున జిరజిర జీర 
చన్నులబంట్లి నౌ చక్కని మేని 
మిన్నలు చెక్కులు మిసిమిరేకులును 
తళతళమన కొంత దవ్వటు నడిచ్చి 


వెళుకు బేడసల యొప్పిదములు మెరయ 


పృటము న కొసి జలంబుల మీద వొరలి 
శజటనము్‌ జూపస్త్నచు నలనాకు లిట్లు 


ఖతి 
॥ 


వాసనయమానుసార ము ఇచ్చట నొక పాదము ,లోపించినట్లు తోచుచున్నను? 


అర మమఘున వెలి 


తితేదు. ఇట్టి వానిని నం. లన వసస 


సలిల విహారముల్‌ సలిపి వెల్వడుచు 
కులుకు పల్కులతోడ గుబ్బచన్లవల 
తళుకెల గనిపించ్వ తడినంటు జీని 
జిలుగు పె పై టలతోడ జెందొవ నిగ్గు 
దుళకించు | కన్నుల తోడ పరగ 

కళ హెచ్చు కోనులాంగంబుల తోడ 
చూడ నొప్పుదు ఖీమ నుక తోడ గూడి 
యాడ నొక్కెడ గుంపులయి సొంపులిడిన 
యీడల నీడల యెల మావళోక1 

వాడల జాడల వలనొప్ప నిలిచి, 

తడి చేలలను విడ్చి తగడంచు సన్న 
గడితంపు చీరలు, కమలాల పట్టు, 

కందు సొలియలు, చెకముల్తు మంజీషు, 
చందురు గాపులు, సరిగంచు వగల లై 
మదుపు చరంగులు, మాందాళికములు 
మొదలై న చీరెలు మోహనంబులుగ 
నెరికలు వట్టి చం(దికపు మువ్వన్న2 
చెరగు పావడలషె సింగార మొప్ప 

గట్టి, 'పెన్నెరు లార్చి 'కమ్మ పూసరులు 
బెట్ట క్రీలడలల్లి, బిళ్ళల రవళి. 

మొల నూలు సొగసు పల బుగడలును 
గిలుకు మెళైల రవల్‌, .కీలుదండలును 
ముతె ప్ర తెపు ముంగరల్‌, ముర్గువులు, సంది 
యొత్తుల, సరిపె పెజ,జైలుత్త రిగెలును 

ఉదిరి నిద్దపు మేలి యొడ్డాణములును 
మొదలై న మణుల హేమ్మల బూని యపుడు 
తడి చేలతోనె సంతాపంబు మేన 

నడర నుండెడు దమయంతిని జూచి 
'మనమందరమును నిమ్మగువ చందంబు 


సల చర్మితము 


81 


గనక సింగారించ గడగితి మౌరః! 
చెంత నుంచిన యట్టి చీరెలు, సొమ్ము 
నెంత దూరము (త్రోసె: నిందులో నొకటి 
చేనంటి చూడదు, చెల్లటోః సభియ 
మేని తాపంబు శమించుట యెట్లు 7 
జలకేశి యల్లన సంతాప శిఖికి 

చెలగంగ నెయ్యి టోసిన చందమయ్యె 


శిశిరోపచారములు, 


శిశిరోపచారముల్‌ సేయంగ వలయు 
శశి ముఖికికనంచు సఖులెల గూడి 
పట్టి మెల్లన ధాతు పటము సె నిండ 
గట్టించి, పుప్పొడి గప్పించినట్ల 
చిన్నియపై నుంచి, తిరిగిరా మంచి 
పన్నీటి కాలువ బన్నించి యందు 
లలిత రంభా(గ దళ ' వ్యజనములు ' 
పలుమారు ముంచి: పె 'పెని విసరియును 
చందన 'మలదియు. చందన మప్పుడె ' 
కంది. బీట్టలువార,. కపురంపు రజము 
సందు నందుల జలి , జలిఠిచి పార 
౧ ౧ 


.నందంద.తుహిన తోయములు జల్లియును, 


కరచరణంబుల. కమల వతముల .. 
సతవ మరందంబు జమరి 'యొత్తుచును, . 


మైనిండ విసఖండమయ భూషణములు, 


వెనుక లేవడియును, 'వెండియు గల్లు 
శీతల విధులెల్ల చేయజేయంగ 
నాతిపె నంత కంతకు మదనాగ్ని 
(వాలి యాస్తరణ (ప్రవాళ దంభమున . 


82 


తృతీయా శ్వాసము 


నాల్లుక్స్‌ల్‌ గ్లోయుచు నవ కుంక్షుమాంక 
చంద్లనా క్ర ంధననంయోగమునను 

న౭ద ద పౌ: లెనోయనకి మృగ మదము 
పొడియనై యెగసె కపోత యూధంబు 
పడువున్నన తి ధూమ వర్ణంబు తోడ 
ఆటునిటు హార ముక్తావళుల్‌ పెటలి 
చిటిలి దిక్కుల నెల్ల చిగధ్రుసలె గాలె; 
విసఖండ వఏవిసరంబు దెజ్జ ౦బులందు 


బుసబుస నురుగులు పొరీగదొడంగె, 


మన్మథారాథన 


అంత నంత్రయు జూచి యనుగు నెచ్చెలులు 
సంతాప మిందుల శారతంబ్లుగాదు 
కంత ee గ్గాక 1! యటంచు 
నింతి దో కోకనుచ్లు. నయ్యం దోటలోన 
పువ్వు శేనియబొట్లు ఫొట్టప్రొట జిన్నకు 
మువ్వంపు లేగ్గుజ్జా మామిడి క్రింద 
చందనంబున చిన్ని జగతి గావించి. 
చెంనొవ లొరగుగా జేర్చి, పుప్పొడలు 
చిందు వాసంతికా. (శేణాలు మీద 
చందుగా గట్టి గొజ్జగి వీరు (మోల 
చిలికించి చుట్టు కెంజిగురు4 తోరణము 


'బిల్లియించి, మన్మథ (పతిమ చందమున 


మృగ మదంబున బెట్టి, మేల్‌. కర్తు వేరు 
సిగ వచ్చి వన్నెగ చిన్ని సంపంగి 
మొగడ తాయితల్లు. సొంపులుమీర జుటి 
సాగన్లు పూూద్దుప్పట్టి సొబ్లగ్గొంద గప్పి, 
తావి బృభిగ్గారు గేదగి చాయ వ్యకి. 


డావంక్ర జెక్కిజ దొద్ద మెరుంగు మల్లె 


నల చరిత్రము 


రికి 


మొగ్గమొంట్లా, కపోల ముకుర భాగముల 
నిగుదేర నమల్చీ. నెమ్మేని సండ 
హా బలద్వి సంకు ముదంబులరేఖ 
పొంకీంచి, భుజ ' మధ్యయున వీరిదమ్మి 
ఈళి యేక్కటి వైచి, తమ తమ కంఠ 
మూలీకలో కంఠసీమ నమత్న, తేటి 
నారిచే జేలగు చిన్నారి పూవిల్లు, 

నారీ పురుష మోహనంబగునట్టి 
సారసాస్త్రంబు హస్త ౦బున జేర్చి, 

యా రతీదేవి హామాకంతీనందు 
పాలుపోందబజేసి, పెంపుడు చిల్క_ మీద 
నిలిపి, యచ్చోట తిన్నియ (బ్రతిషించి 
బీవంబు గలుగ లక్మీకమోరకుని 
నావాహనము జేసి, యాసనం దొసగి 
సరస సుగంధ పుష్పముల నర్చించి, 
సరసిజ కేసరొతతలు నర్చించి, 

మకరంద రసమున మధుపర్క-మిచ్చి, 
శుకతుండ ఖండిత చూత ఫలములు 

వై వేద్య మొసగ్కి (ప్రణామముల్‌ వేడ్క 
గావించి, హస్త యుగ్మము మోడ్చి నిలిచి 


రతీశ స్తుతి 


“పంచసాయక!। రతి (పాబేశః హంస 
చంచరీక శుకాది సెస్య సంపన్నః 
సకల దిగ్విజయ! విశ్వ నుత (పతాప। 


“మకర ధ్వజ। స్మర।ః మందానిలర థః 


కీర వాహాన। మీనకేతన! మదనః 
మారమారమణీ కుమార! మొరామ 
కారుజ్యమున (బోవు! కడకంటి చూడి 


తృతీయాశ్వాసము 


కారుణ్యము ఘటింపకయ్యః కయ్యంజు 
వారిజ నయనలే వారించువారు 2: 


కోరి కల్వలకోర కసుమచాసమున 


గూర్చి వేయకుముః నిన్‌ గూర్చిన వార; 
మర్చించెదము నిన్ను ననుదివసంబు” 
ఆని నేడుకొని దమయంతి _మొక్కి.ంచి, 
వనితలు శృంగారవని యటు వెడలి 
మందిరమ్ము లకు (కమ్మరి; రంత తరణి 


సోయం సంధ్య 


చెందీరలి విడినట్టి జిగికెరిపు భరణి 


వరుణ దిగ్వనితచే వఠలెడు కరణి 
చరమ భూధర శృంగ, సరణిని వాలేః 
రవి ఘోటకఖుర ఘరట్ల ఘట్టనల! 
దివి కెగురు చరమా(దిజధాతుధూళి 

గతి మించె సాంధ్యరాగము లెల్ల కడఠఆ, 
పతగ సంఘంబులు పక్ష భాగముల 
పండుటెండల తీరు బంగారు సీరు 
నిండారునట్లు వన్నియ మీరుచుండ 

కొల కొల బలుకుచు గూండ్రపె చేరె; 
నల సంజ కెంజిగి 'నంగార వృష్టి 

బలే దలపుచు జోడు బాసి వేగాసి 
గలగుచు చ| క్రవాకములు ఫోకముల 
కడుజొక్కి. కూయుచు, కరచిన మేత 
వెడలంగ బాయుచు, వేడి కన్నీరు 

బోర 'పెబిడ మొగంబులు వంచి, మోహ 
భారాంధకార ౦బు పెపైని (గమ్మ 
మింటికి నెగిర్కి భూమికి (వ్రాలి మరియు 


. నొంటీమె- చరియించు చుండె; నష్వేళ 


నల చరిత్రమః 85 


నిరులంత తరుచయ్యె : నిలయును, నింగి 
గిరులును, గరులు నేకీభవించంల - 
* భృంగ యుంకారముల్‌ భోరున చెలగె. 
తారకలు, చందమామ 


సమయ భటుడు పొంథ సతుల? మానములు 
"సమయ నాళపుక్రోవి సారెకు నూదు 
పంచ దాణునకు క పపుటుండలను మ 
రించి మింటను విస్కరించెనో యనగ 
తార కర్పూర ముక్తాఫల స్ఫురదు 
దార .కోంతుల నిక్కై తారక; లంత 
ఆమర నాథుని వైజయంతంబునందు 
సమరించిన మెరుంగుటద్దమా యనగ 
సకల ఢరాధర చ్చాయ లోగొనుచు, 
మకరాంకనకు మేనమామ గావునను 
అతని నంకము నందు చలరించికొన్న 
గతి కళంకము మించగా. చందమామ 
కుందమా మహిత వికాస రోచ్చులను 
ఆందమై క్ర నుపతై న్‌ ర్యద దిగ్వేథిః 
ఆల రాజునకు సుర లంబిర వీథి 
వెలిపట్టు మేల్కట్టు వెలయించిరనగ, 
ఆకాశకాశ మహాటవి యొకటి 
లోకముల. నిండ పెల్లుగ బూచెననగ, 
మగని ముందర చుక్క మగువలు వేడ్క 
తగ కప్పురపు వసంతము లాడి రనగ 
పాండుర కాంతి సంపద లింపు నింప 
. పండు వెన్నెల కనుపండువుసేయ, 


టే మ మ 


* ఇది *యేకపాదము. 


తృతీయా శాసనము 
వెన్నెల బయట గర్వించి మరుండ 
వన్నె కెక్కిన తన పంచవర్త౦పు 
చిలుక తతృడ్‌ నెక్కి. జిగి నల్లకలువ 
చిలుకుటమ్ముల పాంథ చిత, ముల్‌ గలగ 
నేయంగ బోగగ నయ్యెత దమయంతి 
రేయెండ వేడకు సారెకు మోవియెండ, 
నేయెడ నీలరాక్క, యెదగంటు చేయు 
కోయజు సుమసోయకములిచే వేగి 
యొక చందకోంత సౌధోపరి సీమ 
సకీయలి 'గూడి వేనట మీర నుండి, 
కరజోల కీలముల్‌ గమ్మగ ధూకు 
గరిమకే పడి కఠంకము మీద బొతయ, 
మిడుగురుల్‌ బలె చుటు మినమిన మెరయ 
నుడు .గఉరబులు, మించుచురడిన -పూర్వ 
పాండు ఠొగ్నియు బోలి (ప్రబకుచు. నుండు 
నిండు చందురు జూచి నెమ్మది. మిగుల . 
కలగ నుపాలంభ- గర్భంబు గగ 
“పలిగి నాభీమ భూపాలక తనయ 
చ ం|దోపాలంభము 
*హరి మానసంణన నావిర్భవించి. 
హర శిరోభూషణంబిన నుతిగాంచి 
యుండు నీకుచితమే యో చంద్రః పాంథ 
మండలరబుల నెద మండంగజేయ ? 
కిరణపాశరబుల' గీలించ్యిపట్టి 
విరహుళి నెల్ల బల్విడి నొంచినట్టి' 
పొపంబు సీమేన' (ప్రబలంగ  దొడగె 
సీపాటి (ప్రాచితం. బిడరాదె యెగి? 
సుకృత నంతులకెళ్తి సూర మండలము 


నం చరిత్రము 


క్రై 


[ప్రకట మార్షముజేస్తి పాపిష్టులకును 
సీమండలము జేసే నిక్కంప్యతోన 
తామర చ్రూలి; సత్యముగా దేని 
నలినళా(త్రవ! భవన్మధ్యంబు నందు. 
మలిన భావము జెంద మరి హేతు వేమి? 
ఆంగనలను నేచు టనుచిత, మింత 
యంగెరుగవృుగాః మహాదేవ మౌళి 
చుత్తూర సుమ నంగ దోషంబు వలన 
మతో త్త జెండెనో మయి నెల్ల నీకు! 

ఒక పొద్దు కమలాప్ప హవ 
సకల జీవులకును సొఖ్యంబు గలుగు; 
రాత్రిందివము సీవు రాజషింబు చేయ 
ధ్మాతిజనంబెల్ల తడ పడరె 1 
ఆల్లుఢంచును పొంది యంగజన్ను నక 
నల్ల కల్వ మెరఠుంగు నారసంజులను 
షై. జేసెద్యు వాని వైరి శివుండు 

వేడి చూపుల నిన్ను చేను నేమరకు! 
నిన్ను గాంచి యల పయోనిధి _పేమబెంచి 
వనుక సీకొధగామి వివరించి చూచి, 
బడబాగ్ని విషమున బహుళ త్తాపంజు 
విడక నెమ్మది (గమ్మ వేగుచున్సుండు: 
సీవు సడ్డుణముల నెగడెతి వేని 

డేవతర్‌ నిను (మింగ .దివురుదురయ్యః” 
అని చంద్రు చిందించి యలరు టమ్ములను 


మన్మథ, నమేర దూషణము 


తగు నేచు మదను నుద్దతి మీదినెంచి 
“ఇందంబు నందె పుట్టి యెరుంగ రాక 


88 


తృతీయా శ్వానము 


కందర్ప: , యందర్‌ గారించె దీవుః 
ఎన్నడు నేర్చితి. పీ మాయ? నిన్ను 
గన్న తండ్రియు నింత 'గనలేడు మాయ, 
పంచాయుధంబులు, పక్షివాహనము . 


కాంననాంబరములు. ఘన నిభచ్భాయ 


గలుగ, తండ్రిని బోలు ఘనుడంచు సన్ను 
దలచెతీగాని యింతటివాడవౌట 
తెలియంగ నేరనె తి విషమ బాణ! 


నలినాక్షసుతుడ వెంతకు జాలవీవుః8. 
' కౌంతామణుల కీటాక్షములె (కొవ్వాడ 


'పంతములుగ జేసికొని జయమంది, 
ఆతివలపె నె 'క్రయ్యంబు జూపెదవు' 
కృత మెరుంగవు నిన్ను కీర్తి ంపనేల ? 
అన్‌ మన్మథుని దూరి, యారాకుమారి 
కనుక మీరినమీలు' గేరుదు: బిలిక్కె. 
పన? వ్‌ (ప్రాణంబు ప్రాణంటుగాగ 
తవులుగ నెంచి 'యెంతయు గనుగొంటి 
భావజుం వొ శ క చిచ్చు పాంథుల' కెల్ల, 
స్‌వు' గూడిన, వాని నిలుప నావళమె: 
కొక గొల్పెడు సవ కడగి మైబి న్‌ొలయ 


సోకుడు భూత మే. 'చొప్పుననై న! 


ఆని యిట్లు దమయంతి యంతింతగాని 
యెనయు తాపంబున నిందు కందర్భ 
మండావిలాదుల మరియును మరియు 


దమయంతి మదన వేదన 


నింసంచి యంతట నికట వనంబు 
కెలన వీతెంచు కోకిల కంఠ కహర 
కలకుహూకారంణు కారంబు గాగ9ి 


89 


చెపుల సోకిన సొమ్మస్‌లి బెగడెంది 
చివురుపాన్సున మేను జేర్చి, కన్నీరు 
కడక జారగ*9) కన్నుగవ చేలవై చి 
యొడలు కంసమునొందనుండుట జూచి 
చెలులెల్ల “నిక నేమి సేయాదమమ్మ? 
తెలివి చాలదు, కన్ను దెరవదు తెరవ 
ణ్‌! వేల్పు (బార్రింత? మే యుపాయంబు 
గాపింప నింక పొంకముగా" 'దటంచు 
చెక్కుల కన్నీరు చింద నందంద 
అట 

పొక్కుచు జేరి కప్పురము కర్షముల 
నూది, పూసురటుల నొయ్యన విసరి 
"పేద బేరి చి “దృష్టి చీకట్లు గొనియె 
నోయమ్మః! పల్క_ కయుందు రె? నీదు 
మాయ౦ంప్త్పువిదురమంపు మమ్మెల్ల 

(య Cae) 
గలచె; నీ గండంబు గడచెగా నేడు; 
వలరాజు నిండింసవలదమ్మ యింకి*” 
అని తన్విహస్త౦బు లక్కు _పై నొత్తి 
కొనుచు, కన్నుల సీరు (గుక్కుచు, “దైవ 
గతి యెట్లొకో;' యంచు కమలాయతాక్షి 
వెత లుగ్గడింపుచు వేగింపుచుండ, 
ననుగునెచ్చెలులిద్ద రప్పుడు గడగి 

(mn) 
“మునుగుచున్నడి తాపమున కోమలాంగి 
ఇంతట రాజుతో నెటీగింపకున్న 
నెంతకు వచ్చునో! యిటమీది”” ననుచు 
వేగంద దగి, యవ్విభుతోడ నింతి 
బాగెల వినిపింప, పటపుదేవి 
య రు 

యును దాను వచ్చి యా యుర్వీధ వుండు 
తనయాలలామ చందములెల్ల జూచి 


9౧ 


స్వయం వరము చాటింపు 
“మదన వేదనగాని, మలటీయొండు గాదు 
ఆదను దప్పక వివాహము సేయవలయుి 
నని క్రమ్మరన నేగి యమ్మజునాడు 
అనుపమజ్జ్ఞానవిద్యా నిధులై న 
జ్యాతిషకుల బిల్వనంపి, యూహించి 
హేతుదృష్టాంతంబు లేక ౦బుగాగ 
సకలమతంబుల సమ్మతం భగుచు 
నకలంకమగు వివాహముహూర్త మొకటి 
పాటించి, కుతుకమొప్పగ “స్వయంవరము 
చాటింపు'డని పంచె సక లడిక్కుులను 
అప్పడ"ప్టై వినగ నయ్యధికారి పురుష 
లసరంజియకీత లందంఫుకెంపు 
గంపల గొంచు ఢక్కానినాదములు 
సొంపొంద “నిటువంటి శుభడినంబునను 
భె మీస్వయంవరపరిణ యోత్సవము 
భూమి గల్గిన రాజపుంగ వులెల్ల 
రండుర౦ం”డని ద్వివారము (తివారంబు 
కుండినపురి మొదల్కొని యిలలోన 
గలిగిన నగరస9ఘములెల్ల వినగ! 
కలయంగ జాటి;!* రా కల్యాణవార్త 
విని చెలంగుచు కొంతివిద్యావి వేక 
వినయశీలంబుల విశుతులై న 
&తిపతుల్‌ నడువసాగిరి ఫీమపురికి 
సశతందబు చతురంగసై న్యముల్‌ గొలువ, 


నారదునిరాక - చేవేం(దుని (పశ్న 
ఆ సమయంబున నఖిలళా స్తైెొక 
వాసనాధనుడు సర్వజ్ఞ డా ఘనుడు 
సారసఆగీతవిశౌరదుం డైన 


91 


నారదుం డవయవనవకాంతికళల 
సర్వతుషారా౦శు (బతిఘటింపుచును 
పర్వతుండును దాను (బహ్మలోకమున 
నుండి నిర్మ లత రద్యోస్సింధుజలము 
నిండించినట్టి కుండిక కేల బూని 
మహతి తా మూపున మారుతాంకూర 
నివాతి నందంద వన్నెగ [మోయుచుండ 
నిరతంబు రసనా(గనిర్వ్యర,నమగు 
హారికీర్శ నమునకు నడరు వర్తనము 
మించి కన్పించ, నెమ్మేనింత గదల 
కుంచె సారించుచు, (కొత మువ్యన్నె 
గింటెంబుజిగి చందకితలీల దిశల 
నంటి పేరముబార నభమార్గమున 
నచ్చి వేడ్క. నమరావతి (బవేశించి 
యచ్చట మ౨దారసారిచ6ద నాది 
సురభూరువహాసుగంధి సూనవితాన14 
భరిత చింతామణిఖ్నదపీఠమున 
నిండోలగంబున్న నిర్జర నాథు 

దండకు జనియె; నతండు వేగమున 
ముదము నద్భుతము సొంపులు నింపుచుండ 
నెదురేగి యడుగుల కెరగి, కె దండ 
యొసగి, తోడ్కొనివచ్చి యొక రత్నపీరి 
వసియింప జేసి, కేవలభ క్తి గెలు 
మొగిచి యిటనియె “నోమునినాథచం దః 
జగముల గల విశేషములెల్ల మీకు 
కరతలామలక౦బుగాన సర్వజ్ఞ; 

అరసి మిమ్మొక యర్ధ మడిగెద నిషడు 
భూలోకముననుండి పూర్వలబువోలె లె 
యులకో రణశూరు లిచటికి రారు? 
చేరరారేమి నా చెంగటి కిప్పడు? 
శూరసింహులు గజస్తోమకుంభను అ 


92 


తారమౌక్తిక ములు దాల్చిన పేర్లు 
'పేపరంబులమీద పింపిళ్లుగూయ 
చనుదేరరేమి నాసభకు ముసీం(ద 
మునుదోశే వేలుపుముడితల గోరి 
చెనకుల మినుకుల చికిలి చేకత్తి 

మొనల రేకలు మేన మోహానలీల 
గనుపించ వీరశృ్ళంగారముల్‌ వెలయ 
జననాథనందనుల్‌ సందడింపుచును 

ఏ రాంకురము లుద్భవింపవో జగడి? 
వెరముల్‌ లేవొ భూవరులకు? నిందు 
రాసుకుర్‌ రాని కారణమేమి? నాకు 

సీ సంశయము దోవ నెరిగింపుమయ్యః ** 
అన విని నారదుం డమరేందు మొగము 


గనుగొని వలెె_ నా కంజాటు తోడ *” 
“దెవతనాథ! విదర్భదేశమున 
నావిర్భవించె దివ్యమణిళలాక 

సకల సమ్మోహన సంజీవకరణి 
యొకటి, దానిగురించి యుర్వీశులెల్ల 
(బమయుచునున్నారు పదరి యాశలను, 
దమయంతియనగ నెంచదవకౌంతియరకగ 
సుమళ స్త్ర మన నీమసుతయనబరోగు 
నమరేం[దః మరి దాని యంద మేమనుచు 
వర్తింతు? నవ్వ రవర్దిని యిపుడు 
స్వర్ణప్మతికవోలె వన్నియల్‌ చెలగ 
నవయొవనముబూని, ననవిలుకాని 
కువలయాస్రములకు గురియయి ధరణి 
నొక రాజసుతుమీద నులంబు నిలిపి 
సెకల వేగంగ, సీ కించి భీముండు ' 
తన ముద్దుపట్టికి తగిన నట్టి వరుడు 
గనబోలడనుచు, సాగర వృతధరణి 


తృతీయాశ్వాసము . 93 


వలయంబునను స్వయంవరము చాటిందే. 
బలనిషూదనః నాటబిట్టి ధరి|తి 

గల రాజులెల్ల నక్క డికి నేగంగ 
కలహామెందును లేదుగాన నిక్క_డికి 
నరుదేరు రణళూరు లమరాధినాథ: 

ధగ ణీశులెల్ల నా దమయంతియందె 

ని 


మో 


రి; యింక దైవసంభఘటన 

ఘనున కా తెరవ చేపడునొ? 
ఆ యింతి వరియించునత జెపో ధన్య 
డేయెడ నటువంటి యెలనాగ గాన; 
నూర్యశి రంభ తిలో తనాదిగ సు 
పర్వబింబాధరల్‌ పవిధరః దానీ! 
చక్కదనాన లేశము టబోలలేరుః 
నిక్క_ంబు బుషులు నా నెలత గ్గ 
చిత్తముల్‌ చలియించి చిత్త జాయత్త 
చిత్తులై మడి జొక్కి. చిక్కుదురయ్య!”” 
అని పల్కి నారదు డయ్యిం[దుచేత 
ననిపించుకొని యేగె; నంత నిందుండు 

ఇం(దాదులు పయనమగుట 
నా భీమతనయ స్వయంవరవిభవ 
కోభనమహిమంబు చూడంగగో రి 
యవని కేగదలంచె; నతనితోగూడ 

. పవనసఖ సరేతసతి పాశధరులు 

పయనమై రయ్యెడ పంచబాణుండు 
దయలేక లేఖభర్తను, వీతిహో(తు 
తరణి పృతు, వరుణు తప్పక సరవి 
నరవింద న వమళల్లికాళో క చూత 
శాతాస్త్ర్రములచేత చాతుర్యమొనర 
చేతులకొలడి నేసి, నలావనీశు 
నాలోనె నీలోత్సలాశుగంబులను 
ఆతోలభావంబు నంద౦గజేసె; 
నేమని చెప్పంగ నిం దుడ వ్వేళ 
కాముని శిత సాయకమ్ములు గ్రన్ము 


యో 
౬ 


చ 


£3 


] 


టో లి 
న 3 
రా అ 
కిల) డు 


(1 


as 
స 


94 


నలచరిత్రము 


కంటికి నిధురగాన, కమ చె 
కంటి నెల్లెడ వేయుకన్నుల గాంచె 
పవనసఖుండు తాపముజెంది మంద 
పవనంబు సోకిన భయపడదొడగ 
మపర్తీ సివి డార్సి జాల నెమ్మేను 
కమలినట్టుల నల్పు గదురంగ వేగ 
వరుణుండు కాకకోర్వగలేక మిగుల 
శరణంబుగ జేసె జలనిధిరాజు 
బలరిస్పముఖు లిటు ఖైమివై (పేమ 


న్స్‌ 


ర్న 


తలకొన్న వీివపహూాసంతాప౦బు పెర్మి 


యొకతికి గనసిక, యొండొరు తోడ 


మ. స్వర్గంబున గలుగు 
సురుచిరదివ్యవస్తు వులు మున్నుగను 
పరిచారికలచైఠత భై మికి బంపి, 

సురత రుసంభృ వాంశుకభూమణ ములు 
ధరియతచ్క. తునన జధః జములు మరత 
కరి మేవ మహిషనుకరవాహనములు 
“సరగ దిమ్మని యెక్కి, సకల_సైన్యములు 


వెంటరా నాకంబు వెడలి, తేజంబు 


మింట రాజిల కొంతమేరటు గడచి]? 
“దమయంతి నెపుడొక్తోః దర్శించు టనుచు 
నమర నింప్ప జనింప18. నై రావతాది 
యానంబులను డిగ్గి, యంతట మణివి 
వమానంబులెక్కి భీమపరంబుచాయ 

జని, కొంతదవ్వున జగతి చేరువను 
గనిసించు నగరమార్గం బున సీలిచి, 


నలునీతో పరిచయహు 


ఘనచకనేమిచీత్మారనాదముల 

ఏను చెటులకు చిగు శ్వెలయింపుచుండ 
చిత్ర కేతనచలచ్చేలా ౨చలముల 

(శో,త నేత్రములకు సొంపులు నింప 

కనకళో భఖితశతాంగనుమీద నెక్కి 

చనుదెంచుచున్న న్రైవధు గొంచి, యతని 

యాకారసంపద కబ్బురపడుచు 


తృతీయాశ్వాసము 95 


'లోకంబులందు గల్లునె యిట్టి రూపు? 
బాప రె! (బ్రహ్మా యేపొటి సృజించె? 
నే పుణ్యమున నబ్బె సీ చక్కదనము? 
కలుగ ఏీడె నలుండు గాబోలుి ననుచు 
దలపుచు, గగనపథంబటు డిగ్గి 
“ఓరాజపుత్ర:ః సీయొప్పు మామది న 
కారణస్నేహంబు ఘటించె జూడ 
వీరసేనసుతుండ వే? మాకు నరయ 
గారాజు నెచ్చెలికాడుజుమ్మరయ 
అర్హులై వచ్చితిమయ్య! నిన్నాక్క 
యర్ధంబు "ద సతక(వతధుర్య! 
ఘనక్ళ పావర్యః యో కనకాడిధై ర్భః*? 
యన, 'నర్జులనుహౌాట కంగముప్పొంగి 
“అడుగుడు ఎట్టి యెంతటి యర్ధమైన 
తడయక యిత్తు; నిత్తరి మీరు నన్ను 
నడిగెడు వస్తు వెయ్యదియొక్కా? దాసి 
నుడుగక యిత్తును ఉర్వి మెచ్చగను 
కొదచేయ కిపుడ యీగూడినయేని 
మడికి నంతోషంబు మరి చెప్ప నేల?” 
యని తలంపుచు నలుం డరద౦బు డిగ్గి, 
విను వీథి కొలువున్న వేల్పుల జూచి 
దండముల్‌ వెట్టి, హస్త్రయుగంబు మోడ్చి 
'“చండాంకుసన్నిభో జ్ఞ్వైలతేజులారః 
ఈర అతెవ్వారయ్యః? యెమి నావలన 
కోరి వచ్చితిరిటకు మహాత్ములార? 
“అర్హులె వచ్చితి” మను మాట వినియు 
వ్యర్థం గాదె మిము డుగుట యింక? 
కర వడు సకల ర్కె యె స్‌ర్వి 5 


వల శ కీ 


ప. మీకు* సమకూర్తు స్‌ 
ఇం|దుని క కోరిక 

నావిని యిం(దుడు నలునితో కపట 

భావంబు మీరంగ బలికి నిట్టనుచు 

“అమరుల మధిప!: మే మవనికి నిపుడు 

దమయంతి వరియింసవలచి వచ్చితిమి 


96 


ఇతడు వె శ్వానరుం, డిత డెమధర్ము21 
డితడంబునాయకుం, డిం[దుండ నెను 
దూత కందు సల్పు పొందుగ మాకు నిందు 
నిత్యంబుగా కీర్సి నీకు జేకూరు"' 
ననుటయు నిషధనాయకు డిట్టులనియె 
“వినవయ్య్యః చేవేం[ద! వినుకలిచేత 
నను మడిగోరి మన్మథుబారి గూరి 
పొనుగుచున్నడి భీమ భూపకుమాౌరి 
“ఆ నారి వరియింతుిననుచు నే వచ్చి, 
యేనె యీ సంధాన మెట్లు జేసె సెదను? 
నాయందు దగిలిన నలినాయతాక్షి 
మీయందు నెట్లు రమించు చూడంగ? 
కూడని యర్దంబు గోరి నన్నింత 
యాడు సేయ గచేలః? యో నిర్ణ రేం్యద! 
నిదిగాక. వేరొక)_ కొద్దియే నడుగు 
డిడి యడి యనక మీ కీచ్చెద ని పుడె” 


నెజదాతల నీతి 


అన విని యమరేం(దు డా వైరసేని 
గనుగొని పఠల్కె ““నో కల్యాణచరిత। 


“మును పె యిచ్చెదినంచు ముదమున బలి... 


వెనుక “లేదిను టిడి వితరణగుణమె? 
భేచర శిబిముఖుల్‌ కీర్తి దేహములె 

ఆ చం[దముగ నిల్చు టవనిలో విన వెః 
నిను నెంచి, మము నెంచి, నెటిదాతలై న 
మునుపటి నృపలలాములకీ రి నెంచి 
ఇందువంశవతంసః యిట మాకు భీమ 
నందనతోడ సన్నాహంబుజీ య! 22 
శూరులకును, దానశూరుల కెందు 
నారయ గనరాని యశములు గలవె? 
కోసంబు జూపక, కొసరించుకొనక 
రేపుమాసనక, సారెకు లెక్క లిడక 
తప్పులెంచక, తన్ను దానె పొగడక 
అప్పనల్‌ వెట్లక, యస్వృసామ్మనక 


నల చరితము 


ఫా 13) 


జ 


97 


మోమటు [డిప్పక, మును వచ్చి తనక 

లేమి జెప్ప,క యంత లేదు పొమ్మనక 
మెచ్చు (మింగక్క*తి మది మెర మెర పడక 
పచ్చినపుడె మడి వాంఛ యురిరగి 
ఆడినంతయు** నిచ్చునట్టి ప్రదాత 

పుడమి గల్లిన కల్స భూజంబు గాదె? 

ఈ వెరుంగని నీతి యే మెరుంగుదుమె? 
యే విధంబున నైన నిందులో నొకరి 
జేకొని చెలి వరించినను భూపాల! 

మాకు నందరికు సమ్మత, మిది యెరిగి 
యము వచ్చిన రాక, హృదయ కాంక్షయును 
భీమ పుత్రికకోడ (పేమ బుట్టరిగ 

తెలిపి శ్రమ్యర రము ధీశాలి యనిన 
నడింత పడి నెమ్మనమున నూపాంచి 
“కుటిల భావుల గల్వ కుటిలభావంబె 
ఘటియించుటుచితంmు గాని, యార్జవము 
సీతిగొదనుచు నా నిర్ణరలోక 

నేతకు ననియె చెండియు నొండు వగను 


'అమరాధి నాథ! నా "పాణ పదంబు*£5 


దమయంతి యెప్పుడు తలపున నన్నె 
కౌన్సి ఫూవిలుకాని కన్నుల గాన 

గానిమ్మనదు; ఇట్టి కార్యంబు ' పట్టి 
కంటగించక యుండ' కాంతతో 'నె 
కుంశునతనము గె కొని పల్కనే 


a 
Qos 
అటులై సనేము? మీ సంక వారడుగ 


3 


& 30 


2 


i 


a 


oe కలది కం అన స. ఖీ 

ఘటియించెవన ఐస్న కాను క ప్రా 
అని "శ ee MD a 

జీ పగి చంచల చికుడొ నాకు 


భావ గోపన మెట్లు వొటిల్లునయ 


దృతీయా శ్వాసమ 

భావ గోపన మొక భంగి చొప్పడిన 

భూవరాంతః పురంబులు దుగ్గమములు 

చేరవచ్చునె ? గుడబిహ్వికా న్యాయ 

చారంబు మీరంగ సాధు వాక్యముల 

ఆసక్తి బుట్టించి యట మీద నేమి 

మోనపుచ్చుదురొ నమ్ముదునె నిక్క ముగ? 

అన వొసవుడొకింత హాసంబు మెరయ 

జననాథ! నిన్ను వంచనచేయ నేమి 

పగవారమే? నమ్ము భయమేల? యెన్ని 

వగల జూచినను నెవ్వరికిని గాన 

రాకుండ యేము వరం దొసంగితిమి 

నీకు తిరస్కరిణీ విద్య గలుగు 

అనఘ! యీకార్య మెట్టయిన సాధింపు 

మని పల్కి, యచ్చోట నమరేంద్ర వహ్ని 

దై వస్వతాంబుధీశ్వరులు సంతుష్ట 

భావులై నల మహీపాల మృణాళ 

నాళఖేలల్లల నాలసన్మ్నోహ 

నాలాప నవ్య సుధాస్వాద లోల 

చిత్తులై యుండిరి చెలగి యొండెరుల 

హతి యతి కాంచనార్షాసనములి* 

నల మహీ విభుడు సంతట మానసమున 

చెలగుచునుండు దాక్షీణ్యంబువలన 

ఆదిత్య దూత్య కృత్యమును వహించి" 
నలుని స్వగతము 


“యీ దూత్యమున కేల యేనొడం బిడితి? 
యియ్య కొనిన నేమి యీ మన కొర్య 
'మెయ్యెడ చెదరక యెట్టు ఘటిల్లు ? 

య ne) 
ఘటియించినను, కీర కడసట నాకు 
ఘట దీప రూపమౌగాక మించగునె ? 


త్రము 


“99 


ప్రకటంబుగా స్వతంత్రత జేయు కార్య 
మకలంకమై మించు నడి యశస్కరము 
పరతం|త్రుడై తన (పౌఢిమ దొరగి 
యొతు లెరుంగక యుండ నొనరించునట్టి 
కార్యమెంతటి దైన కడుచుల్క గాది ? 
ఆర్యులు మెత్తురే యటువంటి వాని? 
అంతిప్తరం బట! యంతియె గాక 
ఇంతులతోడిత యే కాంతములటి! 

కంతు డయ్యెడ గాచి కరకరి జూచి 
యెంత ధీరుని గుట్టుగనిట్టట్టు చేయు 
చేసిన నేమి యా చెలియకు నైన 
నాసించి చనుట గా; దన్యులకొరకు 
సంటొనరించు చందము పూని, మనము 
గెంటిన నపకీరి గీల్కొౌను గాదె? 

ఏ నేల రాయంచ నీషీంచి వేడ్క. 

పూని పట్టితి ? నది పొగుల (గ్రమ్మరగ 
విడిచితి నేనేల ? విడిచిన నదియు 

వడ బోక దమయంతి వర్ణన మేల 

చేసె నా చెంత? జేసిన కాంత రూపు 
(వౌసినట్లను మదీ వర్తి ల్లుచుండ 

నెటులైన నా నీర జేక్షణ పొందు 
ఘటియించు పొఠకంబు గనిపించుమంచు. 
అంచ నే లంపితి? నంపిన నదయు 
కంచు మించుగ నేగి కన్యాలలామ 
కదలిక దెలిసి యక్కడ నన్ను బొగడి 
మది నేల నామీద మమత బుట్టించె ? 
పుట్టుగాకేమి యాభూమి విభుండు 

నై స్వయంవరంబని చాట నేల ? 
చాటినంతనె సమస, కోణిపతులు 
పాటించి రా, నేను థైమిపై (పేమ 


100 


తృతీయా శ్వా 


..చనుదేర్క నన్ను నిచ్చట గాంచి సురలు 
మనసు దెల్పక కొంత మాయ ఘటించి, 


దాతల సుద్దులెంతయు నుగ్గడించ్చి 

దూతగా జేసి రిందుల కేమియందు ? 

నైన నట్టమ్యు; నింద్రాదులే యర్షు 

లై నన్ను (బాక్టించి రను నూట చాలు 
నార “పరోవ కౌరార్ట మిదంశ 

రీరి మనుట వివా వ పష దగదె 

అని యంత రంగంబునందున చింత 

ఘన .వివేళంబున కడకు టోనొతి, 

రథ మెక్కి. కొంత దూరము బోయి నగర 

పథమున సడ గల్లు పరి పుల్ల కమి 

హల్లక నవ మరందాస్వాద మోద 

హల్గోహల మధువశాలోల సక్ష 

మరుముచ్చలక్కు సుమ రజో వితాన 

హరిదికృళాథిల హరిదంతమగుచు 

కళ లుప్పతిల్లు నొక్కసరోవరంబు 

కెలన సైన్యము డించ్చి, గెడగూడివచ్చు 

మనసిజు రాకుండ మగుడంగ నంపి, 

నునసింతయును చలిగపక నల నృపతి 
చం[దుడొక్కడు పాదచారరబు మెరయ 


కుండిన నగరము 


నిందలోకమె భువి నిటు నిల్పెననగ 
అలరు నస్ఫురము డాయగ నేగి చూచి 


. తలయూచి “భీమ సుత పదాంభోజ 


నవయానకాంక విన్యాసాతిధన్య 

భవన కుట్టి మమ పట్టణం విపుడు 
క్రనుగొంటే మంటి భాగ్యము చేత దొంటి 
శనువృన నెటువంటి తప మొనర్శితినో? 


నల చరిత్రము 


101 


అని మెచ్చుఫ నుచు నొయ్యన కోట దరిసి 
జనపతి సురదత్త శాంబగరీ మహిమ 
చూడచూడగ నదృప్యడగుచు, మిగుల 
వేడుకా శృంగార వేషందుతోడ 
మెరయుదు జన్కి యట మృత్యుమూర్తులన 
మిరుమీటు గొన దొడమిడి: గుడు (డిప్ప 

ఛం a “ 0౧ 
కోరమీసలు దీడుకొనుచు, దూటికిని 
తారునూరగ వొడి తనకు ఖణ్లాల 
జిమ్ముచు, తప్పని జీతంబు వలన 
నెమ్మె చూసట్టంగ నెడవకయుండు 
యవనుల గనుగోని యల్లన సగుచు, 
గవనుల గడచి యాకిడ హశ్రారంబు 
బయలు దనకు సూత్ర వటిన యటు 

రు య 
నయనోత్సవము సల్ప, నవకపుమెలి 
బింగాడు రుచి కొమ్బు బలసిన యట్టి 
యంగడుల్‌ గడచి రోడ 
చుట్టు నెవ్వారును సుడిసిన సలి 
చుటుచు మటంగ జూచు మే భ 
(wn) చ తాలి 
చయముల నేపొప్టు సంచారమునకు 
భయము గోలెడి మొదటి పహరిలో జొచ్చి, 
యావల వలయొడ్డి నటుల పార్శ్యముల 
సె విస రించిన బహుగవాతముల 
ర్‌ు అరే 
బెళంకని లోజిక్కు పెద వీగముల 
ఓ 

మలక వాకిళ్ళ వేమరు భమల్‌ గొలుపు 
మొగసాల గడచి యా(మోల సీలంపు 
జగతుల కడ నిల్చి జగ నిగ్గు పసిడి 
గొప్ప పొన్నుల చేవకోల లడ్డముగ 


(ద్రీప్పి వాకిటితోన (తిక్కటుల్‌ వెచి 


పూని చమళ్కారములు |క్రందుకొః గ 
నూనియనూని యన్నువ కప్పుదేరు 


102 


తృతీయా శ్వాసము 


చిన్నారిమెరుగు బిచ్చన నెరతీరు 
వన్నెయుంగరపు మువ్వల కట్లచేరు 
వౌరు కోలల మీటి వలరంగ దాటు 
వారును దొరనై న వారించి మించి 
రొమ్మురొమ్ములె బిట్టి (తోచి వర్త నలు 
“తెమ్ము తౌమ్మంచు గద్దించువారునయి 
యుండు గొల్లల జూచి, యొక్కరు నెరుగ 
కుండ నొయ్యన దాటి యొదుగుచు, సచట 
“అదీ యెవ్విరని యేరినై న బిల్కినను 
మదీ తన్నెగా నెంచి మరుగుగాగొంచు 
రాకపోకలకు మార్గములె యెటంగ 

రాక మిన్నులు ముట్టు రాకట్టడ౦ఫు 
గోడల బిల్మి గన్లొని తలంకుచును 

“ఏడ దీక్చాలకు లెక్క_డ భ్రైమి క 
సురలకు నగలకు శోకౌనె చెలిమి ? 
యరయక మేకొంటి నని చింతపడుచు 
నాదీ (ప్రవేశించు నంత మాత్రమున 

కే దేవతలు నరంవిచ్చిరో ? తిరిగి 
యరిగినప్పుడు గదా యామాటలెల్ల 

సరి దాకుినని సారెసారె శెంచుచును 
“పౌఢ మార్గము బాపి బాపురే బ్రహ్మ 
గూఢ మార్గంబును కోరి ఘటించె” 

నని వంత నొందుచు నారాజమౌళి 
కనక హర్శ్యంబులక్క-డ కొన్ని గడచి, 
రత్ష్యావళీ కీకరములైన కొన్ని 
కత్ష్యాంతరంబులు గడచి యాలోన 


అంతఃపురము 


నరనాథునగరి దండన యొక వంక 
పరిపుల్ల క్రమలంబు బాగున మెరయు 


సల చరిత్రము. 


103 


చక్కని మాణిక్య సొాధంబు చాయ 
చొక్కపు మడత కాసు నరికిన గతి 
నలువొప్పు పాల సున్నముల వర్ణముల 
తళతళ మెరయు నందపు గుమ్మటంపు 
వాకీళ్ళ నొప్పు డివ్య గృహంబు గాంచి 
యీకేలన సరోరుహేక్షణల్‌ గాని 
పురుషులు మెలగు చొప్పు గనంగరాదు 
ఆరయ నిది దమయంకి వసించు 
గృహిమంచు మొదటి వాకిలి దాటి యవల 
బహు తీర శిల్ప కల్పనములవలన 
బాగొవ్వు పొతపని పసిడి కంభాల 
లాగడంబుల (త్రిశాలంబుల గడిచ్చి 
ఆగడంబుగ నక్క డక్కడ రతుల 
యోగముల్‌ [వొనెన యొసపరి వనుల 
సింగంపులోవల చిత్త రువు నవ 
రంగపు టిండ్ర సోరణ గండ్రయవల, 
చందురు కావి నిచ్చలపురుమాల 
లందం౦ప గొప్పులు సందు గన్సింప 
వెనుకకు గట్టి రీవిగ రెండు చుంగు 
లును జడవోలె గీరొ-న మీద జెక్కి. 
పరిపాటి సొమ్ములు పయి మెరయం౦గ 
జరుగని గడితంపుసారియవగల 

వదలు కుస్పసముల (వాలు చన్లవలు 
కుదురెక్కి. విగియంగ (కొత్త చొమ్మంచు 
గట్టి చేలల దీండుగాగ నడుములను 
గట్టి, వెండి పసిండి కట్ల బెత్తములు 
గైకొని హెగ్గడీ కత్తియ లుండు 
వాకళ్ళు గడచి యవ్వల నల నృపతి 
సర్వజ్ఞుడును, నిత్య సత్యళాలియును 
సొర్వభాముడుగాన సంచు గొందులకు 


104 


వనిళలు వచ్చు [కోవల శెడ గలసి 
గొప్ప న్‌బ్ర ఎప్పటాకుల బండగటి 

౧౧ © 
చస్పరంబుల (మోల సాము జూపుచును 
అంగదట్టములో ని రపరిగకీధితులు 
నింగి మెదుంగుల నిగిడింపశాలు 
చికిలి మిం గటు (వ్రాత చని దడముతు 
ముకురముల్‌ పలె దిళా ఖముల బెరయ 
వెళుకింపుచును దండ క స 
కళదొంచె కోలలు గెకొని వినరు 
చినరదుహాకుల మీద చెళపిన దృష్టి 

రు 

స! యట విసవిన నరిగి, 


అ 


pa 
చి ల 
గ 


పచ్చల రజంచుల పగడం కొరడు 
గచ్చుటరురగఏల కడల గూత్చుం౦డీ 
స పసెడీ కమ్ములసాలె చేల 


శ 


ప్ర య్యుదట్‌ సడలి న చన్ను 


గవ మనోజుదు వెతుకమున నాడించు 
పుపుబింతులన జలిఐపుచు సొంపు గులుక 
(గ్రాలు కన్నుల జాలు (గమ్మ సీలంపు 

శాలె పోయుచునుండ సరి దింతిపట్టి 
యుండు రెండిని దండ లుపిదలెంచంగ 
చెండు గూర్చుచుసుందు శతాంచముఖుల 
సొగసు మేసులవీ-ద సొలసిన చూపు 
మగడించుకొనుచ్చు సిగ్మల చంద్రకాంతి 
కాంత సొధముది పంగట నిరువంక 
కొంత లొద్దిక తాశకొలరబు లొసగ 
వ. డీడ తీగ Was 

చెరు మీరుచు గుజపుకో మరుని 


సల చర్మితము 


ఫా 14) 


165 


ఖండాలనగజాలు కమ్మ పూసరుల 
నిండు చుట్టల నొప్పు నిడుద కీల డోలు 
నటియింస వింత యందపు వన్నె కేల 
చిటుకుల మెకోపు సింగార మెనగ 
చుట్టు కోలలు వై చుచో నలనృపతి 
లట్టన నడుమన జిక్కి. “నను దోవనీక 
పడతు లందరు చుట్టు భారి రింకే కెట్లు 
వెడలు (తో వను కొంచు, వేగంబె వారు 
చిక్కు గోలలకు బాసినవేళ జూచి 
(గ్రక్కున జనుచ్చు నాకడ కడవన్నా 
నెరపెడి వాత చందిక యంచుపట్టు 


తెరలలోనుండి పై కెరువున నిండి 


మంచి క(ప్రపు కదంబము మేననెల్ల 
ముంచి కుచాభోగముల నెరిసోగిరే 
నెరులుంచ్చి గోరంట నెరవన్నె గోరి? 
సరిగూడ దువ్వుచు జడలల్లి కొనుచు 
నదురుగా జనుడంచు నింతులజూచి 
గదరు భయంబున కన్నులొకింత 

మూసి యప్వలిశేగ్తి మొగలిస్పవ్వులనె 
వాసించదగు తెలి వలపు గంధవడి 
భూతి చందమున సాంపులు గుల్కు మేన 
జాతిగా నలది నిచ్చలపు నీలంపు 
కడియముల్‌ జంటగా కరముల దొడగి 
జడకొప్పు వెట్టి పూసలు పెన జుట్టి 
చిరుత పప్బడి పట్టు చీరలు గట్టి 

కురుచ దట్టులుగ చుంగులు వార వైచి 
రొమ్ములు 'డెరచిి యూరుల తళత్శ శలు 
గమ్మి సేరెములు వారగ్క పచ్చరవల 


i06 


x 


శ 


been 


J 


(2S 


క 


య 


ర్ట 


తృతయ గ 
కౌొమాకులు ధరించి కరకాశగకుల 
వామాకులు భయ పార్య్యముల నేతేర, 
కడువన్నె [కొత్త బంగారు సరి'పెణలు 
కుడి మెడమలకు గీర్కానగ నెమ్మెన 
జందెపు వాటుగ సవరించి, మణుల 
యందెలు పదముల యంది లూగింప 
గన్నేరు పూచాయ కన్నెర వార 

వన్నె రంజిల జేస్కి వర్ణముల్‌ మెరయ 
కిన్నెర మీటుచు "కె మ్మోవి మీద 

చిన్ని పల్వరుస =౦జిగి దుళకింప 

చొక్క. పాడుచు తీగె సాగసులే నగవు 
చెక్కిళ్ళ వెన్నెల చిన్నెలు నెరప, 

కరికి పోగుల సోయగంబులు మిగుల 
చెలత నానందంపు చిందు ద్రైక్కు.చును 
చను దెంచు యువతుల చక్క._దనంబు 
గని మెచ్చుకొని శిరః కంపంబు జేసి 
“యంగనా ద్వీపంజె యౌర! యా భపన్క 
మంగ జన్మునకు సప్తాంగముల్‌ ఏరె!” 
యని చూడి. తగుల నియ్యక యకలంక 
తనుకాంతి మీన కేతనడయ్యు, యోగి 
రమణ పరీ పరాబ్మఖుండగుచు 
(భ్రమయతక నిర్వికారత జరియించె 

శంబర రిపు డింద్ర జాల విద్యాతి 
డంబరంబున నయ్యడ పయోజముఖుల 
పెన్నెరులను కేకి ఫించముర్‌ ద్రీప్పి, 
యన్నుల వలకారి యన్నువ నవ్వు 

తేటల నమృతంపు తెరలు గ సంచి 


. పాట'గంధు= భ్రమ రసదృక్ష 


కీ 


- చటుల కటాక వీకణముల చేత 


నల చరిత్రము 


1౮ 


కటికి చీకటులు నల్లడల నిండించి, 
యందులో కుసుమ సాయకముల వాన 
యందంద గురియించి యా నిషధేం,దు 
మది యొకింతయు జలింసగ జేయ లేక 
తుద ఛైమి చాటున దొంగయె దాగ 


వెలదుల వెరపు 


అంతః పురంబున నారాజ మౌళి 
యంతరంగ వికార మావంత లేక 
చరియింప్ప్ర చుండ; నంతట మచ్చెకంటు 
లిరువురు వేవేగ నేగుచు నతని 

మై చన్నుగవ మొత్త మదీ చాల బెగడి 
“యో చెల్లె! యిదీ యవ్వరో యీడి ననుదు 
కొలువరించిరి; యొక కొంత యా చెంత 
మెలగుచు తన చేల మీనంచు చెరగు 
రజనీ రమణ పంశ రాట్బకవర్సి 
భుజకీరి దగిలి గొబ్బున రాకయున్న 
“ఇదె కొంగుబట్టి! రిందెవ్వరెడిియనుచు 
చెదరి యింతుల నెల్ల బిలిచి చతల; 
తామర సాతు లిద్దరు వేడ్క లలర 
"హేమ కందుక మొక టిటునటు వైచి 
పట్టి యాడుచు మహీపతి మేనుదాకి 
మిట్టి పడిన జూచి మెయి గగుర్చొడువ 
“నడుమ నెవ్వరొ పొంచి నాచేతి బంతి 
పడకుండ బిట్టిరే పడతిరో!” యనుచు 
పలికె;'నంతయు విని భామను లల్లి 
నిలువు టద్దంబుల సీడలు జూచి 
మెత్తని నేలల మెట్టి తమ్ములన 
సత్తమిలిన యట్టి యడుగులు జూచి, 
తెరవలమై సొక్కు తెరగు వీక్షించి, 


108 


మరియును నెన్నేసి మార్గముల్‌ దెలిసి, 
“నిజముగా వింత మానిసి వచ్చెనంచు 
గుజగుజ బోవుచు గుంపులు గూడి, 
“మాయావి మెవ్వడొ మదముమై చొచ్చె 
నేయేడ నున్నాడో యెరుగంగరాదు. 
ఏయింతి గైకొని యేగనున్నాడొ? 
పాయక మనయమ్మ పజ్జ నందరము 
పదిలంబుగాగ రేవగలు నేయెడల 
వదలక యుండంగ వలయు నన్వారు; 
ఒంటిగా డిరుగంగ నోడి చేడియలు 
జంటగూడి డినంబు చరియించు వారు; 
“నదె వచ్చె నిది వచ్చె నమ్మరో[ి యనుచు 
బెదరి మంత్రపు భూతి బెళ్టైడువారు; 
మేలు వమచ్చుల, గచ్చు మేడల నెక్కి 
మూల యిండ్రలొ వీగ ముదలు విడిచి కం 
చే దీపములు బట్టి, చేతులు దట్టి 

సోదంచు వారును, 'శూరుడో? యెట్టి 
చోరుడో నగరిలో జొచ్చిన వాడు" 
ఆరయ నింత సాహసము సేయంగ 

నేరి కైనను చెల్లునేయను వారు; 

“గర దయ్యంిబని చింతించువారు; 
“వారిజ ముఖి! దైవ వశము గాబోలు! 
'దెవంబయేని నందరము సేవించి 
పువ్వులతో వేడ్క పొంగళ్ల బెట్టి 
భావించదిమబఐంచు బలిశెడివారు; 

“నే వంక మరుగుగా డిరవొనటంచు 

రని యెల్ల తెర లెత్తి కట్టిందువారు; 

“మును పెన్నడును స్వప్నమున నైన నిట్టి 
థయమెదుంగి మబటంచు బిలికెడు వారు 
నయి, దమయంతితో నన్నియు దెలిపి, 


పి [త 


ము 


109 


కేరి కేరికి నేగి కేల్చాచి పిలిచి, 
వారి వారికి జెప్పి, వలయు చోటులను 
కావలి కటిక గటిగా బెటి, 

Teg) లు యు 
యే వేళలను నిద్ర లెరుగక యుండ 
నల మహీకొంతు డంతయు జూచి చూచి 
“వెలదుల శెంతటి 'పెరిపంచు ననుచు 


దమయంతి సొధము 


నంతట నా దమయంతి సపౌధంబు 
చెంతకు నల్లన జేరి యచ్చోట 

సంతత శిశిరోపచార సంభ్రాంత 
కాంతా సమర్పిత ఘన ఘనసార 
సారస విసఖండ షండ కల్హార 

హార నీ హారాంబు హోరవేదికము 
హోర సీల గోమేధి కాంభోజ రాగ 
మరకత వైడూర్య మౌకి,క పుష్య 
రాగ (ప్రవాళ పజ (ప్రధా జాల 

యోగ సన్నుత వితానోల్లసితంబు 

(పతి నవ చృక విరాజిత [ప్రతిమ 

రతి మన్మథో ద్ద్‌ప్త రతి విహారాతి 
భాసుర తర ఖిత్సి భాగంబు నగుచు 
థాసిల్లు మణి మంటిపంబున కెదుట 
తూర్పు జూచిన యారతుల చప్పరమున 
కర్చూర ఫలక సింఘటిత గబాక్ష 

జాల నీలాంకుర స్పర్శంబు మేన 

జాల రోమాంచముల్‌ శాదుకోనించ ** 
వసియించె నట దమ స్వసయు నవ్వేళ 
కుసుమ కార్ముక ముఖ (కూరాశు గముల 
వసివాడియును, స్వయంవర శోభనమున 
కు సమయం౦బగుట సభఖులను తీపరించి 


జలకం౦ంబు లార్చె చంచల నేత్రి యోర్వు; 


110 


తళుకు ముకె ఉపుటంచు తాయితు వన్నె 


పసిడి పువ్వుల చేల బాగుగా బిట్టి 


యొసగంగ గై వేరొక్కయ బాడీ; 
కర రుహం౦బmుల నున్నగా ఈరుల్‌ దువ్వి 
హరి నీల యషి చాయకు జెక్కీ నట్లు 
వి ae) 

జడయలి మలియ సరులు చేపటి 

య (ag) లు 
కడు బెడంగుగ నవి కడకురా జుట్టి 
కలికి యొక్క తె తావి గంధ౦ంబు జూపి 
కల యంగలత నిక్క గలయంగ నలదె; 
సుంవరి యొక్క_ర్తు సొమ్ములు దెచ్చి 
ముందర నిడ నందు ముత్యంపు సామ్ము 
నెమ్మె జందగ నంద మెరిగి ధరించ; 
కొమ్మ యొక్క. ర్రు నిగ్గు జెలింగ దుడిచి 
నిలుపుటద్దము జూపు నీడలు జూచి 
తిలకంబు కస్తూరి తీరుగా దిద్ది, 
యిల వేల్పులకు (మొక్కి, హృదయంబు నందు 
గల కోర్కె సఫలంబుగాగ దీవించి 
తల్లి యిచ్చిన పూలదండ గైెకొనుచు, 
మెల్లన చనుదెంచి మెలత తానప్పడు 
కొలువుండు రత్నాల కూటంబులోన 
కలికి చేడియ లూడిగంబులు సేయ 
పసిడి గదియ మీద పద్మ కరికను 

9 క 
వసియించు (శ్రీదేవి వైఖరి యుండె 


ఆశ్వాసాంతము 


అని ధైర్య మహిమ హేమాదుని పేర *క 
మునివర్య మాససాంబుజ సూర్యు పేర 
శర విఖండిత సప్ప సాలకు పేర 

నరదేవ సన్నుత నాళీకుపేర 

దివ్యావ కార వర్షితలోకు పేర 

నవ్య కారుణ్య పూర్ణ విలోకు పేర 


గద్య 


111 


కోదండ దీకాదీ గురుమూర్తి శేర 
నాదీత్య సింధు సన్నుత కీర్తి పేరో 
పరమ దయాది శోభన గుణంబులను 
పరగెడు (శ్రీరామ భదుని పేర 


ఇడి రామచం(ద మహిత దయాసాొం(ద 
విదీత సాహిత్య నవీన సాహిత్య 

చిన చెవ్వయాచ్యుత క్షితి పాల తనయ 
వినయాడి శుభగుణ విభవసనాథ 
రఘునాథభూపాల రమ్య వాగ్దాల 
సంఘటిత నవరసస్సుట శబ్ద పటిమ 
దన రడు నలచర్మిత మను [ప్రబఠధ 
మున తృతీయాశ్వాసము దగు సు శైల, 


తృతీయాళ్వాస పాఠాంతరములు 


యెలమావి మూక 

చెందిరప్ప పూవన్నా 

యెగసెనో యన 

(కొంజివురు 

కూర్చి మేయకు నీకు గహూర్చినవార 

రవిఘోటక ఖర ఖురా ఘట్టనముల 
పాంథ సమితి 

జాలవైతి ? 

కలకుహూరవము హుంకారంబుగాగ 
కడల బారగ 

సంఘములందు నెల్ల 

కలయంగ జల్లి; 

కేల (వేల 

సురభూరుహవితాన సూన సుగంధ 


ర రార టైరు దై కా 


ad bod ped ped hd 
r= 


il2 


15. 


16, 
17. 
18. 


19, 
20. 
21 
22: 
23. 
24, 
25, 


26. 
27. 
28. 
20 
30. 
31. 
24 
ఏ3. 
34. 


ఎ) నిమ్మగు చెంత బి) నిమ్మహి చెంత 
డేకోరికయెన 

శంకింపసకను మీకు 

డితడు దండధరు 

సంధానంబు సేయు 

హెచ్చు మిన్నక 

ఆడిగినంతయు 

(పాణధనంబు 

కాఠచనార్హ కీళముల 

నా దేవ దౌత్యకృతగము వదాయించి 
నపరంజి 

నెరపాయ గనుపడ నెరికరుల్‌ గోర 
డిగిచి 

జొచ్చె నిక్కంముగ 

బాల రోమాంచముల్‌ బాదుకో నిచ్చ 
మహిమ హిమాహార్యు పేర 
సింధున్నత్య సుకీర్తి సం 


స్ట" 


చతురా శాం సవం 
థి 6 

శ్రీరమకులనాథ! సీతాననాథ! 
నారాచ దళిత చండ నిశాటయూథ ! 

* తారాకాగ్నవిదేయ! భకృమనోషహరాయ! 
థారధరబ్భాయ! దాయాదకాయ!? 
కరధృతోజ్ఞ్యలచాప! కల్యాణరూప! 
శరకొండళోషిత జలనిధానాప ! 
రవికోటిధామ ! నిర్మలగుణగ్రామ! 
అవధరింపుము రామ! యా బృహదశ్వ 
మౌని చంద్రుడు ధర్మ తనూజుతోడ 


అనందముగ బలె. ఏ నాదమయంతి 
ఏణా వాదన విలాసము 


యీ రీతి నున్దామ హేమపీఠమున 
కూరిమి చెలులతో కొలుపుండి యపాడు 
నలరాజు గుణము అంతయు సంత సమున 
తలచి యన్నియును గీతముల హతించి 
నన్నెగా వీణలో వాయింతు ననుచు 
కన్నానొక్కతె బిల్చి కంకణ దుగతులు 
సింగారములు మీర చేజూపి “యచటి 
బంగారు మేడలోవల దేవపూజ 
యింటిలో పూదండ లిడినట్టి తివిరి 
జంట వీణల (మోలి జగతిపై నున్న 
. “తారకయ్నూదీ భక మనోహరాయి - అనియుండిన “'ందస్సు సరిపోవును. 
యతి మైత్రి కుదురును అర్జ్హము సుగమమగు ను, 
కను ద్రీత ప్రతిలో *వారకాజ్టేయ! భక్తమనో విధయ!” అని యున్నద్‌. 
ఫా 15) 


114 


గొప్పఏణియ చెమ్ము 5 కోమలి!” యనిన 
స్వుడు పూదోజీ యట శేగుదెంచి" 
సడలని తొడినుల చందరిబు 'దెలుప్ప 
విడి కెంపు గవిసెన వేడ్క తో దీసి 
హరినీల రుచిదేరు నపరంజి[వాత ' 
సరిజోడు కాయలు -జాళువా పసిడి 
తళుకు బిరటలచేత తగులు నిద్దంపుే 
పలుచని యొళవు, శిల్ప వినా ద కళల 
కళ నిక్కు వ పద్మరాగపు చిన్నిసింహే 
తల లలాటము, వన్నెతచకుల నొప్పు 
జగ నిగ్గు కణిక సచ్చలపూస అఅర్క 
సగడంపు మెట్టులు బరగంగ్య మేటి" 
తారల మొనల చిత్రపు సని మీరు 
మేరువు రాగలకత్మీ నటింసజేయు 
జీవ నాళలనంగ చెలగు తంతులను 
ఠీవి జూ; పట్టి గట్టి మెరుంగు జీని 
సలు వన్నె కిన్నెర (ప్రతిమల కుట్టు 
వెలిపట్టు బొదివిన వీణను చెచ్చి 
యిచ్చిన (మొక్కి_యు నిరుకేల నంది! 
ఆచ్చప్ప గవిసెన యట్లనే తివిచీ 
తొడలపై నుంచి ముద్దుగ నూడిగంి ప్ప 
పడతు లెసగిన చలు పావడ దుడిచి*ి 
గుబ్బ చన్నుల మీద కొమొప్ప జేర్చి 
యుబ్బు తక్కువ లేక యుండ మెట్టరస్వి 
వరుస బిరటిలు (ద్రీప్పి వయ్యాార మమర!! 
మెరుగు కమ్మలలోని మేల్మిజవ్యాజి 
కొన గోర డిగిచి యంగుళులకు ముద్ద"? 
నును నిగ్గు జెంద ఏ పొందుగ సదనిచ్చి, 
సారణ లొండొండ సరసత మెరయ 


పాంంచి విఠటబలు చక్కగా నొతి, 
“ అకా 


సారె కంకణ *ీ యణక్కారంబు మెరయ ౌో 


సొరణి యంటి, వ(జపుటుంగరముల 


యంజనాగరు కాంతి ననుర గోరంట 
కెంశాయ దగు చిటికెన (ఎలి గోర 
ముమ్మారు ఠీవి సొంపులు గుల్క.మిటి 
ముమ్మూర్భనమ్ములు ముమ్మరింపుచున్కు*” 


కృతుల (పమాణంబు కెవలంబుగను 


(ప్రతి చూపి సరిగమ పదని (తి స్థాన 
స్వరముల నన్నిటి పరుసతో నంటి, 


స్వర గుంభనము వళావళి మెరయంగేో 


శంఖంబు కరణి షడ్డంబును మీటి** 

పుంఖించి యూయితంబు ఘటిలజేసి, 
య 

నాటరాగందు చందం బెల్ల మదిని 


' పాటించుకొని రోష బంభన్య మాన ఓ 


దురిని షడ్డంబు"ి పొందు పడంగ మిగుల 


. సరిగమ సరిగమ పదనిస క్రమము 
'తనరంగ గులికెడు తాళమాసములి" 


నానండు తానంబు రొండౌండ వరుస 


తొలగక రంగు రక్సులు గల్ల జీవ 


కలరవంబుల తంతి కంపిత మింపుి? 


హవణింప షడ్డ వధ్యమముల డాలు 

౮ నా జ లి 
నవ నవ గతుల నందకము మీర మేటి? 
నాదంబు రిషభ గాంధార ధైవతని 


షాదంబు లొతుచు స్వరములన్ని యుషు 
శాల టం 


నవగలి మించ గాంధార డైవతము 


లవ రోహమున వచ్చు స్బడు పర్షంచే, 
'తేనియల్‌ చిందు ఫొందికల సంవారి 
తానముల్‌ చాల నందముగి* వాయించి, 
యారాగమై సిరి యంతయు మెరయ 
తీరు మానము వింత తీరుగా మీటి, 


116 


ఆంతట గొళకు నాయి తంబలర 
వింతగా స్వరపుష్టి "వెలయు పృంఖంబు 
గావించి యాలాపగతి మది నుంచి 

జీవ స్వరంబులై చెలగుచు రక్తి 
దనరెడు రిషభ గాంభార మధ్యమము 
లనుపమ స్పురణ బాయక యుండ సారె 
సారెకు నంటుచు స్టా చు తానముల 
ధోరణి మిగుల పొందుపడంగ రక్తి 
గలుగు సాధారణ గాంధార మింపు 
గులుకంగ లాలించికొంచు ఛై వతము 
కడకు వర్ణించి పొంకము గమకించి 

విడి యందములు పల్కు వివరంబు మెరయ 
నక్కడ నక్క_డ నాం *'శితములు 
చాకు జల్లుచు నుండ సుసరంబముగాగ 
డా లెల్ల రిషభ షడ్డంబుల యంది 

చాల మించగ రాగ సర్వస్వ మెల్ల 
రాజించ మాళవ రాగంబు నందుషే 
(త్రాణ యెంతని వింత దనర వాయించి, 
స్ఫురిత ౦పు హు౦ంపితంబునుకో నపూర్వరస 
భరితమై యింపు సంపాదంపు చుండ 
నకలంక నాదంబు హోరంబు మీరి? 
ముకుతాయి చూపి సొంపుగ వరా+ికిని£ి9 
యాయితం బొనరించి యంశ స్వరంబు 
అయి యందనుగు రక్‌ నలరెడు రిషభ 
గాంధారముల నంటి గైకొని తాన 
బ౦ధంబు వింతయై పరిపరి గతుల 
దనరంగ హెచ్చు మధ్యమ నిషాదంబు 
అనుసమ గతి మీర నారాగ సరణి 
పొందయగ జూపి, యపూత్వ రాగమున 


నందంయబు మీర జయంతి సేనికిని 


117 


జీవ స్వర సూరి బలగ నాయితము 
రి ఒం 

గావించి రాగ సంగతి సంర [క్రమము 
మెవడి దగ పంచమం దొతి గౌళ 
(wan న ల! 
గ్‌ వత మంటి గాంధారంబు గూర్చు 
భళి డ్ఞమునకు డిగ్గుచు ననరోడా 
మున మధ్యమం దొతీ మోహాన లీల 
సరసంబులగు మంచి స్థాయి డానహుల 
పరుస లేర్పడు చుండి వాయించి, నురియు 
ఛై రవి శ౦కరాభరణందు బొడి 
శ్రీరాగమును స సముచిత వాదన కుల 
దక్షత మెరయ నాద (బ్రహ్మ క్‌ 

కన, 
సావెత్కరించిన సరణి వాయించి, 
యందునందును గలయట్టి గీతములు 
అందముల్‌ మీర తాయములు బల్కించి, 
(పమదంబు చెదల౦గ పంచదశ వివిధ 
గమకం౦బులును కంఠగతి హవజణించి, 
కదండి యొసంగ్కి జం్మత్ర గాత్రంబు 
దొరయంగ నిం౩తో బాడి 


దిర్భ తనూజ యలరి వెండియుసు 


ya 
లేక 


wat 


శర 
(os 
మూ విది 


శ్రీ 4 పరనంబును శ) విలాసంబు 


టు 


నా 


Cal 


పంచ తాళ స్వర (ప్రముఖంబు అగుచు 


a? 


ంచు |వబింధముల్‌ మీటు కులం 


రొ 


చెలుపంద వాయించి చెంత సున్న 
వెలడి నొక్కి బిల్సి వీచియ యిచ్చి 
వ్‌ర్కు బంగరు జీని సురటి చేబూని 


. కొయ్యలి మొయ్య నొయ్యన వినర 


(౮ 
థ్రీ 
Es రకా పసంగము వేమరు మధుప 


వేణులు గొనియాడ వినుచు ఎన్న ఎ వేళ 


118 చరుర్షా శ్వాసము 
డ ఛం 


దిక్పాల దూతికలు 


హెగ్గడి కత్తియ లిద్దరే తెంచి 
య గజగోమిని' కంజలి చేసి - 
“బలభేదీ ముఖ్య డిక్సాల దూతికలు 
నలుగురు వచ్చియున్నా రు "వాకిటను” 
అని విన్నవించంగ నప్పుడు వాతి 
" గనిపించుకొని చంద్రకాంత వితర్షి 
సరిగద్దియల నుంచి, సవినయలీల 
“ధరణి కేతెంచు నంతటి వనియేమి? 
తెలుపు డటన్న నొ దేవ దూతికలు 
నలుగురిలోన సంధాన వెడియును 
పుంవ(త్సగల్భయు బంద్ది" వి శేష 
(| సంవిత్తి సకల. శాస్ర ప్ర రహన్య కళయు 
నింగి తజ్ఞ నైన యెలనాగ యోర్తు 


వ, 


SR కిట్టు అన్సియెః 
ఇంద దూతిక పల్కుూలు' ." 
“మానిని! వినుము వైమానిక నికర 
మానిత మాణిక్య -మకుటా[గ రత్న 
రాజి రుజ్నిచ చు నీరాజిత చరణ 
రాజీవుడగుచు స్వారాజ్యంబు సేయు 
జంభ విభేది నాస్యామి, యె నతని 
శంభశళి;' నా శచీ జాని యింహైాని 
హొందుగా తన యురంబున నొతి బతి 
మందార కుసుమ దామము కాన్కగా గ 
కతెంచినాడు పూబోణి ! సికని మ 
రుత చీనీ వయాతువా సలాశమున 
ae యట్టి యా పూదండి యొసగి, 
సువతి! నందన వన సురుచిర కనక 
కేతకీ దళమున కేమముల్‌ (బాసి 


119 


యీ తశొగనంప్పు జామ్మీ ' వినయమున్క 
దేవాతాలిపి నీకు “తెలియ దటంచు" - 
భావిరచి'.కమ్మలంసక మానె నిపడు 
నినవమ్మ..ద మయరతి! వేల్పుల రాజు- 
నినుగోరి"తా-నగ్నియును' కృతాంతురిడు' 
వనధి భర యు స్వయంవర శోభనం" ' 
కనుగొనువచ్చి సీ:కడకు' మమ్మంపె' ' 
ఇంద్రుండె నిన్ను మోహించె నటన్న 
చం(దాస్య! నీ విలాసము నెన్న 'వశమె?- 
మెచ్చుగొల్బ్చెడు కారుమెరుగుల వంటి: 
అఛ్చర. స్త్రీలు వెయ్యారులు లేర 
సురభతి వారిని జూడ కిందొచ్చె 
తరలాక్షి! నీవెంత ధన్యవో తలప. ! 
నిను విన్న నాటినుండియ స్మరసాయ 
కనికాయముల వేయుగన్నుల వేల్పు 
తనువు చిల్లులు బోవ తలచుచున్నాడు. 
మునులు... సెతము తనంబులు చేసిచేసి 
యే లోకమున -కేగ నిచ్చదింపుడురు. 
లోలభాకి ! యా, నాకలోకంబు నేలు 
దేవేందునకు సీవు- దేవిమై యువ్న 
భావింప నెంతటి భాగ్యమో యురుగ |! 

నీ వివేకమునకు నృప్పలెల్ల మెచ్చ 
(శ్రీవనిత హరి వరించినయట్లు. 

హరి వరింపి మటన్న హరిమధ్య నగుచు 


దమయంతి సరసోక్తులు 


కరములు మొగిచి చక్కగ నింద్రుదెసకు*0 
(మొక్కి. పల్కె సురోత్తముని దూరి జూచి 
చక్కెరల్‌ రాలెడు సరసొక్రులలర 

“భి! దేవ శంభ?! బలభేడి మహిమ --'*- 


తలప సమస్త వేదములు నుతించు! 
మన మెంత వారమమ్మ! మనుతిఠప? నేను 
మునుపె యానలుని సామ్ముగ జేసికొన్న 
దాన, నింకొరులకు దడవంగ దగునె * 
దానవారియు కూర్మి తమ్ముడుగాగ 
దనరు చుండెడి పెద్ద తానె యొండొకరు 
కనినట్టి సతుల నెయ్యము గోరదగునె ? 
తమదాస నాకొంకితయు తెలియోదంటి ! 
తమపొందు మాశెట్లు తలపున హత్తు? 
సురలు సురకన్నెల చొక్కింపగోరు 
దురు గాని మడి గోరుదుర మమ్ము నెందు? 
మనుజ ధర్మములు ధర్మము తప్పి వచ్చె | 
దనుజూలకిక దేవతలకును నెద్ది 
తలపంగ నింక భేదము ? వారిపలెనె 
చెలగి మర్త్యులకు నాసించిరయేని 
యే శాతి కేరీతి యెనయంగ గల్లు 
నా శాతి కా రీతి నలరంగవలయు 
నేచరంబులగు పక్షి విశేషములకు 
భూచరంబులు మృగంబులు పొత్తుగసునె? 
ఆంత వా డిటుమమ్ము నడు ఇట చాలు! 
నెంత దూరము మాకు నిం|డుని కరయి 
నని యిట్లు విషమ దృష్టాంతముల్‌ గాగ 
సనను కూలత బల్కు. నన్నాతి జూచి 
సురదూతిక సమాధానము 


సురదూతి వల్కె_ నోసురుచిర గాతి! 
యరయ నీ ధాత్రి రమ్యాక్కతి యెంత 
గలిగిన నింద్రభోగము నొందవలది? 
కలగకు సురలెల్ల కామరూపములు 
_ధరియిరిప నేర్తురా దైవత విభుని 


జాని 


bq 


121 


వరియింపు మబల! యవ్యాసవు గూడి 
చింతామణీ భద్ర సింహాసనమున 
సంతతంబును కొల్వు సవరింపవలదె? 
చౌదంతి నెక్కి. నిచ్చలు నలహేమ 
మేదినీ ధరముపై మెలగంగ వలదె? 
వలకారి వేల్పు చెల్వలు గొల్వ, జల్వ 
గులుకు తెమ్మెరల సోకుల మేననెల్ల 
పలకలు నిండ నభోనడియందు 

సలిల విహారఘుల్‌ సలుపంగపల ది? 
అందరిబుగా నందనారామసీమ 
యందు పుష్పాచయము సేయవలదె 
అందులోపల సహగస్రాంశ భోగంబు 
ఇందు గల్గునె యెందు నిందు నిభాస్య? 
యన కాంత యటు మందహాసం బొకింత ** 
కనుగొనలను వింత కళ నిక్క బక్కా 
“అమ్మ! శచీదేవి యాలోక వైభ 
వమ్ములెల్లను తానె వలసినయట్లు 
అనుభవించగని మృవియేల మాకు? 
నను దినంబుసు నేను నా నై షధుండు 
(క్రతువు లొనర్చి నిర్జర నాథు మడికి 
కుతుకంబు సలుపంగ గో రెదమింక 
ఇది యది యనిన నీ యేలినవారి 
పదముల యాినంచు జలికి యా చెలుల 
ననిప్కె నన్నలరాజునంత నంతయును 
కనుగొని యంతరంగమున సంతనము 
వెలయంగ (పచ్చన్న పేషంబుకోనె 
వెలది ముందర వచి వేగంవె నిలిచి 
చక్కార విలుకాడు సరిగ పూదట్టి 


22 


చెక్కి_న గేదంగి చికిలిచే వంకి 

మెరయ పుప్పొడి బూదీ మైనిండ నలది 
చెరుకు సింగిణి తేటి చిన్నారి నారి 
గూర్చి యెక్కిడి కల్వకోల యమర్చి 
యార్చి దాటుచు దమయంతి చెంగటను 
కేల మీసము దీడీ కిలకిల నగుచు 
నాలీఢ పాదస్టుడె యట నిలిచె, 


నలుని దమయంతి సౌందర్యా స్వాదనము 


నల మహీపతియు నన్నాతి సౌందర్య 
కళలుత రంగముల్‌ (గ్రమ్మినయట్లు 
నెరసిన, (భమసి కంజెదిరి “లావణ్య 
సరసియో యిది యను సందీయ మేల? 
మీనుపిల్లలు రెండు మెదలెడు నవిగొ! 
కానంగ వచ్చె జక్కవ కవ యొకటి! 
తమ్మిపై నల తుమ్మెదలు మమ్మరముగ 
(గమ్మినట్టున్న డి, కమ్మ గంధంపు 
చల్ల దెమ్మర చరించగ సాగి ననుచు 
నుల్ల మాందోళంబు నొందంగ నచట 
“బయలిచె నిరంచు బారలు సొచి 
భయలీల [గమ్మంగ వలుమాష జూచి 
కాంతి పరములోన కళ వళింపుచును 
౦త సేపటు శేరుకును కనుంగొనుచు 
చిత్తజ రాజ్యలక్ష్మీ యిదీ గాదోలు! 
నిత్తైరంగున నొక్కయింతి గల్లినను 
లోకంబు మోహాబ్టి లోపల ముంచు 

సీ కంబు గళ కళ యెంతటి వింత? 
కాంచన పాంజాలికయొ? కాదు, నాకు 
నంచ చెప్పిన దనుయంతి యౌ నిపుడు 


చేవతాధీశ దూతకలతో బల్క 


ళు “3 


క 


123 
నే వింటి; (ఖమ పు నింతటి లోనె?” 
అని సీమ ప్పుతిక యంగంబు లెల్ల 
గనుగొని “హంస యిక్క-_లికి రూవంమి 
లోన వే యొక్క పాలును వినుతించె 
నే నిత రిని జూడ నిరపమానంద 
జల నిధిలో ముంచ సాగ నీ యబల! 
ఆశి సమూహంబు తొయ్యలి నెరి కురులు 
సకయౌ నే తిమిరేం[ద వాల నాల౦౯ం? 
నెరపునున్నదీ యిదీ నిగ్గు బంగారు 


జు 


పట్టంబు గట్టు సీ బాల ఫాలమున 
చెట్టు తోడని యెంతు నిందు ఖండందు? 
కరియాన యీ ముదు కర ఐంక చబెమలు 
సరిగాగ నేనెట్లు సన్నుతించెదను? 

తుద మొదల్‌ సరనత దొరగి పజెత్తి 
చెదరు నంగజు చేతి చెరకు సింగిణుల, 
నలినాకి యరువదీ నాలుగు కళల 
దుళకించు సగుమోముతో నెట్లు పొందు 
పద నీడు జేసెద పడియారు కళల 

నడుమ కప్పున్న పున్నమ చందమామ? 
తేనె జిప్పల్లు నీ తెరవ వాతెరకు 

పూని యే తెరగున బోల్లు లే జిగురు 
వగడము, సంప్ప, వింబము, మంకెన విరి? 
గవకు చేపట్టిన కసుగంది వాదు 
పృవుబంతు లీడుగా పొగడుటి యెట్లు? 
ఆమ్మక్క-! కడుచొక,. మగు పచ్చి పసుపు 
కొమ్ము దుంచిన తెరంగున రంగు ముది 
కమ్మ వల్పులు జాల[గ్రమ్మ స్‌ కొమ్మ 
నెమ్మెని కనయ వన్నియ హెచ్చు గనిన 
కుందసం బేమని కొ నియాడవచ్చు? 


124 


నందమె పిడికిట నణగెడు పడతి 

బడుగు నెన్నడుముతో (ప్రతి చేసి యందు 
నడగని గగన మేమని ను౩ంచెదను? 
(తుంగు చూపకనె తొక్కౌని నిల్వవచ్చు 
నంగన కటిసారున న్గన వరచు 
సెకతంబుల జూడ చక్కంగ జాడ; 
పైకపు వలువపై జగనిగ్గు మించి 
తులకించు చెలియ ముద్దు మెరుంగు తొడల 
తులకించు నను జట్లు దొంతర పొరల 
కడు దళ మెక్కుచు కదలని యరటి? 
గడల నెన్నడల నల్లడల రంగడల 

దళ దరుణాబ్ద సంతతులన నుల్ల 

సిలు చుండు కమలాక్షి (శ్రీ పాదములకు 
తలి దం|డులని యించి దండంబు లిడిగ 
దలచుట మేలు రక్త సరో జముంకు 
నని వెండియును (పేమ నా లేమ చక్క. 
దనము కేశాది పాదంబు పొదాది 
కేశంబు పలుమారు కీర్తించుకొనుచు 
రాశియైన నిజాను రాగంబు మిగుల 

గెరల నయ్యిఠితి గౌగిట జేర్చ దిరుగు; 
తిరిగి నెచ్చెలి పిండు తేరి కన్గొనుచు 
వెనుకకు వచ్చు; నప్వుల్పుల వార 
మనమున చొడమ వేమరు లజ్జనొందు 


నలుని సాకొాత్కారము, కాంతల కళవళము 


ఇందు వంశవతంసు డిట్లు మోహించి 
కుంద నాలోనె యా కుంద రదనయు 
తన యుల్లమున నప్పు తగ వీర"సేన 
తనయు రూపంబు ముందర దోచియన్న 
జూచి (గ్రక్కున చేతి సుమదామకంబు 


నల చరితము 


వెచె; వైచిన నదీ వైళంబె తనదు 
గళమున దగిలిన గనుగొని నలుడు 
గలగి “వేల్పుల గోరకయు నన్నె మున్నె 
వరియించె నిక నెట్లు? వారిడి వినిన 

కర ముల్గుదు రటించు కళ పళ పడగ, 
నా దమయంతియు నంత “నా చేతి 

పూ దండ యెక్కడ బోయినే”? యనుచు 
ఆతిపల బలీకిన, నది (భమ యనుచు 
ధృతి బూని సుర శాంబరి పరిత్యజించి, 
నే పథ్యము దొరంగి నిలిచిన నటుని 

నై పథ్యమమర కాంత యెదుట నిలిచె! 
నిలిచిన నచట నుండెడు చెలు లతని 

కళ జూచి పెరగున కళబొంది కెలిసి 
జల్లున విచ్చి యాసనములు డిగ్గి 
కొల్లలుగాగ నా కువలయ చర్మదు 
సౌందర్య మెల్లను చక్కంగ జూచి 
కొందరు నిలక సిగ్గున నేగి రవల 

రవల యండెలు (మోయ రమణులు గౌండ 
రవలి కేగక యిట్టునట్టు (గుమ్మరుచు 
నోరగా జూచుచు నుండిరి; నిండి 

నారీ జనములు గొందరు వెన్క. నతని 
సింగార మెల్ల వీక్షింపుచు నుండి; 

రంగనల్‌ మరికొంద రర్కాడక్కడను 


న 
కంబాల విగిచన్నుగవ యత్తమిల్ల 


వింబాధరనులు గంపింస నేమేమొ 
పలుకంగ సాగిరి పరవశత్యమున, 
పెలదులు కొందరు వేడుకల్‌ చొడమి 
“ఆక్క! చూచితివె యీ యయ్యను బోలు 
చక్కనయ్యలు మరి జగతిలో గర? 


మన యమ్మ కీత్రడైె మగడయ్యె నేని 
మనము చేసిన పుణ్య మహిమంబు గాదె? 
యని పలు. చుండిరి; యబలలు కొంద 
రని మిష దృష్టి బాయక గేలు మొగిచి 
(మొక్కు_చుండిరి; యట ముదిత లందరును 
సాక్కి, కొందరు జీనిసురటు లడ్డముగ 
బిసి తప్పక చూచి పతి చూడకున్న 

గుట్టు మై నల్కి_ గీలొ-నియుండి రపుడు 
ఛెమియు నా భూమిపాలు నీ &ంచి 
యేమియు నెరుగక యించుక తడవు 
నివ్వెరగున చొందీ నిరుపమ (పేమ 
నివ్వటిల్లుచునుండ నిలువున గరగు 

కరణి లే చెమట యంగములందు (గమ్మ 
తరుణి యొక్కంర్తు శైదండగా గొనుచు 
మెరుగు చన్నుల మీది మేలిమి చేల 
చెరగు వమ్యెద పైన సింగార మొస్స 
మరియు మాటుగ వైచి మదన బాణములు 
గురికౌడి నటువలె కుంకుమ రసము 

రవికె పై రక్త వర్షముగ చిప్పిల్లి 

ధవళ దీధితులు చంద కళల నీన్క 

కన్ను లల్లార్చి చక్కని పలువరుస 
మిన్నలు తెమ్మోవి మీదటు దొలుక 
దమయంతి పలికె వింతగ పంచదార, 
లనమ్మృుత౦పు ధారలు నందంద దొరుగ 


f 


దమయంతి : 


“సి వెన్వరో యయ్య? నెయ్యంబు నాదు 
ధాపంబునం దెల్ల పరిపూర్ణమయ్య! 

షష ననీ రై ఇ క్‌ హో 
గరుడ కిన్నర సిద్ద గంధర్వ యక్ష 
వరులందు నెకడవొ? వారల కాంతి 


చకుగా శౌ? 
డు క్ని 


అల ఇగో 


ఇం 


చరిత్రము 127 

యంతయు జేకొనినట్టి డేవడవా? 
కంతుడవొ? కాక కంతు గురుడవా? 
నిక్క ఠ6బు బిల్కు*మనిన జనపాలు 


డక్య_ మలాక్షికి ననియు నిట్టనుచు. 


నలుడు : 
ఇందుని భాస్య! నీ వెంచిన వార 
లందు నెవ్వండ గా నవన సత్కీరి 
చెలగు చుండెడి వీరసేనుని సుతుడ 
నలుడండడు జనులు నా నామదేయంబు 
ఓయంబు జాకి! సురోత్తముల్‌ నన్ను 
నీయందు వగలుంచి నియమించి యంవ 
దూతనై వచ్చితిం దును ఘనుల్‌ వేడ 
చేత న్రైనట్లు వంచింపక్క తగిన 
యువకార మొనరి:చు టుచిత మిం(ద్రాదు 
లుప కంఠమున నచ్చి యున్నార లిదిగొ” 
అనిన నయ్యుడ లజ్జ న జల జాస్య 
యును ముద్దు నెమ్మొగ మొకయింత వఠిచి 
ముక్క_ ర ముతియంబు తళుక్కు. రనగ 
నెక్కింత తలయూచి ముదిరి పసిండి 
పువ్వుల హరి నీలముల లిడిగాజు 
లిస్వలివ్వలికిరా నెడమ శేలెత్తి 
నిద్దంవు పచ్చ చెక్కిన డొమ్మ కుళుపు 
ముద్దుటుంగరమున ముద్దులు గులుకు 
చిటికెన (వేలి కెంజిగి చిన్నిగోర 
కుటిల కుంతలములు కుడింఎడమలకు 
దుప్వుచు, వింత నీటు చెలఠిగుచుండ 
నవ్వుచు బలి? సన్నరనాథు తోడ 

దమయంతి : 


ఆండజరాజు వాక్సము విన్ననాట 








* ఈ పాదమందలి యతిమైత్రి ఆతోచింపదగి యున్నది. 


128 చకురా శ్వాసము 
(m3 


నుండియు నుల్లంబు పీయంచదె దగిలె. 
అన్న చెన్నిలి వావి యన్యుల దలచు 
"బన్నంగ నీ యిచ్చ కెటులిష్ట మింక 
నటుల (పేమ ఘటింపు మది యటులుండె 
కటకటా ! కావలి కట్టళ్ళ వలన 
పోతుబీగకునై న పొలయంగరాని 
నాతండ్రి యుండెడు నగరెట్లు సొచ్చి 
వచ్చితి ? వాకిటివారలు జూచి 
(ముచ్చని పట్టిన మోసంబువచ్చు:; 
జననాథు డుగళాసనుడు నా భాగ్య 
మున దప్పి వచ్చితి మోదంబె చాలు ! 
నలుడు : 
నావిని నిషధభూనాయకుం డనియి; 
దౌవారికాళి దుస్తరములై నట్టి 
మీ వాొకిళులు దాటి యే వచ్చుశుల్ల 
దేవతా మహిమ గాదే! యిట నన్ను 
గానరెవ్వరు; నేను గంటి సందరను. 
మానవులకు ని మహా సరముు గటట. 
ప్రచ్చన్నరూపం౦ంబు పనువడకున్న 
స్వచ్చందముగ జరించగవచ్చు "బట్టు ? 
దమయంతి : 
అన ఛైమి భూమినాయకు జూచి పలికె; 
“జననాథ ! స్వ (ప్రయోజనముల కొరకు 
కడనుండి దుర్చుద్ది గరపువారెల్లి 
కొడరిన యాపచల్‌ తొలగింపగలరె ? 
మీవంటి షునులైన మేదినీశులకు 
భావింప కింతటివని సేయదగునె ? 
ఎన్నంగ సురకార్యి మేటికి నీకు ? 
తన్ను మాలిన “ట్ట ధర్మంబు గలది? 


సల చరితము 


ఫా 17) 


129 


నా కన్నతండ్రి కంతయు విన్నవించి 
నీకొరకై కాదె నృపకులనెల్ల 
రావించితిని స్వయరంవరమున కింక 

నీ వొల్లకుండిన నీనిమి త్తంబు 
నలభూప ! యగ్నినై నను (తాటనైై న, 
జలముననై న, విషంబుననై న 

నౌకట నిర్మోహత్వమొందెది ననుచు 
(వకటించి పలికిన పతి యిట్టులనియె : 


నలుడు 


“కాంతాఅలామ |! దిక్సాలకులుండ 
నంతరంగము మర్త్యులందు నిల్చుదుం ? 
అరయనే వారిపాదాంబుజరజము 
దొరయజాలుదునె ? సంతోషంబు మీర 
సమర వల్లభునై న, ననలునినై న 

సమవ ర్తినైనమ్క జలధీశునయిన 

తెలిసి వేగ వరించు తెరవరో ! యవల 
బలభేదికం'శు నెవ్వరు భోగపరులు ? 
తేజమెవ్వరి కగ్ని దెపునికంజు ? 
రాజిల్లు నల ఢి ర్మరాజానకం"టె ? 
నమబుద్ధు లెవ్వరు ? జలధీశుకం"ె 
నమధికరత్నభూషణవి శేషముల 

న్‌ళవా ందువారెవ్య ? రిడియునుగాక 
“సురలకు నెగ్గొనర్చునతండు ధరణీ 
మనజాలిడనియెడు మాటయు గలదుకి? 


దమయంతి : 


వినుమని చెప్పిన, విని దమయంతి 


విన్ననై “యెన్నెని విధములనై 


0 


నిన్నెకాని వరింప; నిక నొక్క_యూహా 
యున్నడి, వారల యొద్ద నె నిస్ను 
సన్నుతింపుచు వచ్చి సరసులు పొగడ 
వరియించెదను; సీన్స, వాటనునగూడి 
రుగుదెం డొకట స్వయంవరంబునకు, 
సన్నిధి (తిళుద్దిగ నిన్వురింళు ! 
వింప దోషసంభావన లేదు. 
పకుఅతిలక ! చింతిలక పొమ్మనిన 
నప్పు డస్పుడమిలేడు నమరులకడకు 
జని| మొ వ ఏలుపీకి 
జని(మొకిి_నిలువ, నిర్ణరులుఎకంచి 
“యనభఘ ! కుండినపురి కరిగితె ? ఖైమి 
కనుగొంపె ? మా వాచకములు జెప్పితిపె?ికి 
వనిత యేమనియె ? సర్వము నున్నయట్లు 
oun (ne) 
7 
ఎరిగింపు మనిన, నయి.౦దు*లుండు 
కెరగ- టిదొరలకో 'కెరగొస్ప బలిడెః 


1 
ట్‌ స్ట్‌ 
ర్‌ 


£3 


క్స్‌ 
3 


నలుని మనఃశుద్ధి 


శా 


ఓం పారకృపారసోజ్లులులా ర ! 
bn 

మీయానతి వహించి మీీపభాపమున 
ఘనమైన శాంబరీకవచంబు గప్పి 
కొనియ్కు నెవ్వరికి కన్గొనరాక యేగి 
సీమ కాంతంబై న భీమనృపాలు 
హను నిశాంతంబు వీక్షించి యందు 
చండసముదంలసన్నదవృద 

సజ ఎ ఈ 
దండమండిత మైన ఛభామంణబునరదు 
వనిశాజనంబు కొల్వగ నున్నభై మి 
గనుగొని మీవచః క్రమము దెల్పితిని 
ముదితయు నను జూచి మొదల రాయంచ 
ముద మొప్ప నీరూవమును జెప్పె నాకు, 
నచి మొదట్‌ గాగ నే నన్యుల దలప, 
మదిమయెల నీియంద మగ్నమౌ కతన 

యా 


త 


) చర్మితము శే] 


వారు నీవును స్వయంవరము వచ్చినను 
వారిముందరనె నిన్వరియింతు; నపుడు 
భయలేశమును లేదు, పాపంబు లేమ 
పయనమై రిమ్మని పలికి నన్నంపె 
నన విని యా వేల్పులట్ల కా కసుచు 
కనుచునురడిరి చె థై మికల్యాణ వేళ 


న్వయంవరాహ్వానము, క 
ఆగమనము 


ఆంత ధీముండు స్వయంవరంబునకు 
సంతసనందొదవ రాజనుఃలఅసెల 

(3) య 

సనంపిన నట బిరుద కేతనము 

లలరంగ రధథగజహాయపవపదాతికము 
నేల యీనినగతి నివిడమె (తోవ 

(కాకా 
చాఅము కాననవై అ సంఘముల 
తొల్లింటి (తోవగా (ద్రొక్కుచ్చు నిసుక 
చన్నిన రాలని సందడి నదువ 
ఆంగవపంగకళింగయవనాం ద్రచోళ 
బంగాళ నేపొాశపాంవాలగొళ 
సౌరాష్ట్ర సౌవీర శర ఘోటలాట 
పారసీక విదేహ బర్చర మగధ 
కరహాట మరహాట కోర్టాట కుకుర 
కపరుచోర కేరళ కుంతలావంతి 
సింధుసూర్తర శూర సేన కరూశ 
గాంధార కోసల కాంభోజ రాజ 


గో bee శ అగ అద జరీ ర లో. 
వదులు 3 మీసంయంవర మహో ర డి 


ee 
కొరకేగుదించిరి కుతుక ముహొ+ంగ, 
కీ వమహా నాథఢుఅంచు 
గురియగు నృపప్మతకులు వేరు వేర 
ఆంగజన్ముడు నే బూని 

శృంగార మొప్ప పచ్చెనొ వో యనంగ 


మదియు జంబూ. 


నరుగుదెంచిరి; పుష్కురాదీకద్వీప 
ఖరణీనాధులు చిరంతనరత్న నూత్న 
భూషణరోచులు భూనభఃస్థ లుల 
భూషింప్క తూర్యముల్‌ బోడుకలంగ 
చనుదెంచి; రంత భుజంగమకోటి 

కర్కోటకుడు 
తను గొల్వ ఫణికోటి ధగధగ(ద్రత్న 
ఘనకాంతి నీరెండ గాయుదునుండ, 
తన భోగమహిమ యందరు జూచి మెచ్చ 
నర్కోపమానమహా తేజ మమర 
కరో్కో-టకోరగ(గామణి వచ్చె 

వాసుకి 
నీశ భుజాంతర హీరహారం౦బు 
వెళాఖపర్వతవలయదామంబు 
వాసుకి ఫణిమణివ్రాతసంరాత 
భాసుర[ప్రభలు నభంబు గప్పంగ 
భోగినుల్‌ వీణెలు బూని యిర్వంక 
రాగభేదంబులు రంజిల్లుచుండ 
నిజకీ ర్తి గావంబు నెరపంగ, వినుచు 
“భుజగేందద్రు డీతడెపో” యంచు జనులు 
వినుతింస, జనుదెంచె వేడ్క విదర్భ 
జననాధసుత 'పెండ్రి సం భమంబునకు, 

ఇం[దాగ్ని యమవరుణులు 
అమరవర్హిభ, వహ్నియము, జ లేశ్వరులు 
(ప్రమదంబుగను నలరాజ వేషములు 
ధరియించి వచ్చిరి దమయంతి (పేమ 
వరియించు కోర్కెలు వ _ర్థిల్లుదుండ 
తిభువనంబులయందు తేజంబు మెరయ 
(ప్రభువులిట్లు విదర్భపట్టణ౦బునకు 
సృథువైభవంబులు బెరయ నేతించి 


నల చరిత్రము 133 


గ్రథకై శికేంద్రుండు ఘటియించినట్టి 
కనకమంచముల చక్కగనుండి రపుడు, 

నలుడు 
ఘన కళావిభవ శృంగారంబు మీర 
నలుడంత తనదు సౌందర్యంబు జూచి 
మలరి చూపరులెల్ల “నౌరౌర! విభుడు 
చిలుకసాం[బ్రాణీయు చెరుకుసింగాణీ 
అలరుటమ్ములు లేని యంగజుడొక్కొా 1" 
యని సన్నుతింపంగ నల్లన వచ్చి 
ఘనతర శైల శృంగముమీద నెక్కు 
సింగంపకొదవనా చెలువఠపు మేని 
సింగార మమరంగ చితంపుసనుల 
బంగారుతమకంబు'పె వసియించె 
నంగరాగసుగంధ మంతట నిండ 

సభా చెభవము 
ఆ కుండినం బప్పు డా నరదేవ 
లోకంబుచే నిండి లోక సంఘముల 
నొనరెడు విశ్యంభరోదరంబనగ 
కనువచ్హై, త(ద్రాజఘసకిరీటా [గ 
సూత్రితమణికాంతి జూడ నంబరము 
చిశాంబధముబోలి చెన్నాందె మిగుల, 
కలయంగ జల్లిన గంధంబునీటి 
కఅయంపిచలువ లగ్గలముగ మించు 
మందా[గభూముల మలయానిలుండు 
సంచార మొనరించె: సకలరాజన్య 
దివ్య కస్తూరికాదిక లేవ మాన్య 
సవ్యసారభమును నట గోలి సోలి 
దొరసి మంచెల వేల్పుదొరసిరుల్‌ దొలకు 
నరనాథవరుల దండన రత్నదండ 


చమరవాలవబలాడె జాల నవ్వేళ 
నమరనిమ్నగలో ని యంచలరాజ 
కుళకంబు చెంగల్వకొ లనంచు (వాలి 
నిలిచనోయనగ, నా నృపుల లావణ్య 
వారిధితరగల వై భనంబనగ, 

వారి యళోగుచ్చవై ఖరులనగ్య 

నా వేళ తద్వీవాహమహోత్సృవంబు 
కేవలాక్ళతి విలోకింపంగ గోరీ 
హారిహరుల్‌ చనుదెంచి యంబరసమ 
సురసమూహంబులు చుట్టును గొల్వ 
కొలువుండి రాశెలంకుల దగ్గినట్టి 
ఎలప్పల నుండిరి సర్మలానంర 
కందళికాత్ములై గొతమ రభ్య 
మందపాలాదిక మౌొనిశేఖరులు, 
సనకాదియోగీంద్రజనములు వడు 
జననాథ |! యిట్టుల సకలలో కముల 
గలవారలెల్ల నొక్కట గూడి నాల్లు 


జలధులు నొకెన సరణ్‌ పోూషించె 


ఫీమరాజు శారదను సన్నుతించుట 


వెరగండి భీమపృథ్వీవతిచూచి 
“సరవి వీరల నామ జాతి వి శేష 
గుణశీలనులు పేరుకొని వేరువేర 
గణుతిరిప నిత్య(ప్రగల్బవావాల 
శారదగాన్కి యీ జగతి నొండాఃతు 
లేరని యచట నిల్చి కీరాబ్దయుగశి 
మొగిచి సద్బ క్తి నంబుజ గర్ఫుచేవి 
జగదంబి నిటని సన్నుతిజేసె 
మెటా 

“జయ వాణి ! కలాంణీ ! సదు: శేణి |! 

వి గ్‌ LL 
జయ జగజ్జనయిత్రి [! జయ యాదిశ క్రి | 


139 


జయ వర్ష పదవాక్య సకలోర్హరూప ] 
జయ క అ |] 
ఏీతాశుకీ స స విథాజమాన 
పాణి ! వజిత గుణ(పతిమానవాణి ! 
(పాణి సంభరణి ! శార్వాణి ! యల్ల హరఠి 
రాణివి నీవ రాణి | (బ్రహ్మాణీ 
మాటి: ౪మంజ కీర మంజాొల ధ్వనులు 
రాణింప కవిమనోరంగంబులందు 
నటనముల్‌ గొను తల్లి ! నవశుభసృటిక 
పుటనిభోజ్ఞ్యల గ్యాతి ee ] 
మాంపాహి ! భువనసంభరణే ! తవాను 
కొంపా సొ నర్దశే కలుష సంహ ర్తి! 
త్ర హఇన్కికే ! "ముసీందనుశే | చతుర్చు 
శ్ర తాం భజేయంచు చెలగుచు ఖ్‌ 
సన్నుళించిన మహాశ్చర్యంబు వెలయ 


సాతొత్కరించిన భార ద 


1 


a! 


న్న౦పు వ ఎలిసట్టు జగజం షు. 


ల 


లువెంద ముతా ల చేర్చుక 
సెలవంకరఠతో గూడి శ 
దుళకింప నంగకాంతులు గంతులిడుచు 
వఎలడివెన్నెల గాయ, విమలహారములు 
పాలింగ్త పై గంట్ల సరిఢవింప 
రేల రాచిలుక మిక్కిలి ముద్దుగులుక 
సకలవిద్యారహస్యం బులు సపలుక్క 
గొకకేల పు సక మొక కేల వీణ 
రాజింప చతురాసురాణీవాసంబు 
వాది యంతర్వాణివదనాబ్దిపసలి 
సతి సరస్వతి చతు] స్ట సత్మ కలు 


జత గాడి "సేవింప, చరిద్రబింబి౦జు 


వెలీలి భూమికీ డిగు వెన్నెలదొమ్మ 
కళ మించ మిన్నేటి కడనుండి వచ్చు 
కన్నెరాయంచ చక్యదనంబు మెఠయ 
కిన్నులపండువై" (గ్రక్కున వచ్చి 
చరణనూపర యుళంయుళ నినాదములు 
ధర [గందుకొనగ నద్దరణీ'న ఏ మోల 
నిలిచె; నిల్చిన నీమనృపతి సంతసము 
చెలగ నా వాగ్దేవి శ్రీపాదములకు 
దండంబులిడి లేచి “దమయంతి దోడి 
'కెండని వేవేగ తెరవల బంసె 


స్వయంవరవధువు 

వారలు నవ్వేళ వె ళంబ యేగి 

శారద యచట (ప్రసన్న మెనదియు, 
పసుదేశులందఠు వచ్చియున్నా రు 

వెస చెండ్రికూతు రావీంపుడటంచు 
దేవేరి కెరిగింప్క దేవేరి యపుడు 
నాపధూమణీకి ము త్రయిదువుల్‌ వేడ్క 
దవళం బుబొడ, సంతస మొప్పుచుండ 
నవలలు మంగళ స్నానం బొనర్శ 
వేస్తి పెన్నేరికురుల్‌ చిశ్కెదలించి 

. సేసె? స్పమరించ్చి చిన్నారి పసిడి35 

గేదగి రేకులు గీలించినట్టి 

జాది పూమొగ్గ వాసనకొప్పుదండ 
యమరించిి పొపటనందందు మెరయ 
గమకప్ప (కొత్త చొక్కుపు ముత్తియముల 
బిల్లి పొపటి బెట్టి బంగారు తీగ 

యల్లిక రాజ్‌ంచు నాణ్‌ ముతి త్రియపు 

వల జేర్చి యష్టాంగ వజ్రాల మొగపు 

తళుకు నీలపు దీండు కడియముల్‌ బెట్ట్‌, 


స. 


సము 


137 


మష్టుగా వొడిగించి మంచి పసిండి 

న లో క లో జో ఆమ లల 
బరగుల బచ్పుల ఇలురల అల 
తరగల మెరుగులు దిలకింపు చుండః 


గుజిరాలి వగ వింత గులుకు ముమయ్యంచు 
నిజవట్టు [బ్రతమల నిదంపుజల 

ళ్‌ (అ 
పసన చందుతగాది పావడ మీడ 


అంప Iq గ గరా ద నలి a 
భౌతి అరిం నాంపొనర గటంబ, 


(oa) 
న en హై Piles i అటి 26 mw 
నాలీచ్భు పసిడి కంటికి ఇల శయిక టి 
మేలునయ్యంటగా Es 


డపెన నుంచి, 
కుచ్చిలపై మెచ్చు గులుక కిరీటి 


జచ్చులపని నాగబంధథంట్ప ముడుల 


olan) "Mm ల న్‌ ప Cy) కలో లో EE 
యుతదారము పుటించి యుర మల్ల నిండి 
జూ జలే? wf wn Cyan 7 
ఇడగొంధ ముక్యాల పేఠులు వైచ్చి 

win? జ అన అన డి భీ గార 


జతియునా యసుచు 


వ. re nA 
దొడ శెంప్పల కీలు దొందడికొలికి 
ఆలీ 


పళ బి కోసీ వం జి గో ప్ల ధి పెం ళ్‌ జే జ్‌ చి 
wf జ న జ ఇ wes గాప్‌ 0 wn || జభ 

ర్మ్క_-ంబు ధరసుండెనోి! యనిపించు 
aa స 


చార్కపు తలిమిన్న సుప్పాజీ గొన్న 


(ల్‌ ‘ Pea తళ లా స్‌ 4 ఈ ఈ ర. 4 
కు భియం బున మించు ముంగర బట్టు 
అజో 


తా 


శన తలో షా ఛ్‌ ల Wm లీ 
చత జిలెలు ఎల చెక్కిిసయిల్ల 
— cr అ 
అనగ అంటే గొ టి Mrs _ 
ow సిరి యలు Ou లసున్చి 


జలే 
శి 


సచ్చలం ౫ మెరుంగు సెరి'పెడి తక 
సంది యతులు, గుబ్బసరములు, రవల 
యందచిమయమలి మట్టియలాదెగా గల్లు 

ల్‌ ~ ఖ్‌ 


వా 


a శో wm గార్‌ + బో 
రాహుం లు బట్టియు శొభస కళల 


నలచరి (త్రము 


138 


ern 


ఇ గా 


రందింశి 
తిక 


= 
న! 


చెలువ మీదీళి 


దెప్పి 
౮ 
జో 
ాల్యమ 


రి 
నర 


ra 
ఒకో 

అహం | 
aఅ 3 


ద్ని 


పి సూవతిలత ౦మి 
ప్ర 


su) 


తావి 
(vee) 


ల 


ల్‌ 
రి 


చె తించి లు 
తస 


(2 


గౌ 
జల ఇయ 


తి 


(ని 


రూ 
లుల గూంచి 


కా 
లీ 


ల 
భత ఖగ. 
Sw ww 


కోలు | 


పను సవ 
Ca 


రాజణ౦ 


ంద౦బ 


జ 
ను, 


లప్ప 
, నుదుదు వీం 


“3 


[2 


నం 


al 


గ్రా 


సర్రు 
3 


ప్ప 


చా 9 
ow WW 


Pf 
Q.2 


డ్ర్‌ 


వంటో వేలి 


9 
ఇం 
0 


* 


~~ 
ళో! 


ల 
ఖా 


3 కల్కితనమ సు జూచి 


శు 
్మ 


- 
ఇ 


ఓం ఒక 


కలశిరు తిన్నద సం 


ర 


wd 


శ”. 


oy 


యానందమున జొకి, యాశల జిక్కి 


నిగున 


SE 


జలు 
యు 


అన ఇది 
కంల 


యాశ్చర్య జలనిధి 


రావి ఇష 
భజ 


అ 


శ 


బ్బ 


wi), 


ఇ 
జు 


9 


లో 
న్‌ 


“ 
ఇ 


సల Fy 
పాల 


స్స 


దం wd 
అ) 


స ఇ 
౦ మహి 
వవలయు 


స్స 


భాష 
ఇవీ జననీ 


ల్లో 
ధి 


» 


విసళంణులెలను నీకిం 


* 


యబల కొప్పు 


కా 
యా, 
అరల 


లు 


అకు నిటి యందంబు గలది 
(ag) 


టో 
రందించి 


ఇ 


న్‌! 


బి 
సై 
wy 


తో 


నిలు బంలిద 
సలికి 'యల్లన శాస 


వి 
ట్‌ 


a $£ 
fn 3 tb = qn 
య i 3 ve 5 
శ న్‌ y3 స్‌ స ల 
0 గ శ్రే 6 By భు 
ల ౮ శ్‌ x శ 
కు #7 
3 న 1 
౧ 3 6 ఎం ౪ 3 
ఖై ఇర్గ Ye 28 pb భఖ 
గ్‌ fs og 
a 8 ఓ 22% 
స్‌ ga త Ee 
క తాత శ! 9 వో, 
2 డ్ర్‌ ఖ్‌ bs జా స రి 
జ hth 3" 2 6 9 
we Loa b a 
3 ౯? అ %¥ సగ 
ఆ ళా 3 భల గ్‌ గ్‌ 
౧6౨ గ. ౪న oo ని 
ఏ౪ ౩ Bm ea ఓ 
రతం 
ళం 


Sh 


ఎంగ 


చి 


ళం 


Cl 


ఎదిత సీరలకు 


(a 


క 
వ] 


న్న 


వల 


క 
గవ 


ప్ప 


న్నడు లేదు 


న 
ww 


4 


శో 


రిని సరియిం 
విని దమయంతి 


[శ 
తి 
Cal 


సె 


మందిమి 
ర 
యః 


140 


న లచరి త్ర ము 


కరములు మొగిచె చక్కగ నింద్రుదేసకు 
దరనిమీలిత మనాదరను చెల్పంగ 
నస్పుడు ఛైమి నయ్యమరులయందు 


(దీప్పిన వ త్తంబు, దేవకావళుల 


యానన [వీడయు నంతయు నెరిగి 
యానథుర్యులు ఛైమి నవల భుజంగ 
కుల పుంగపుని జేర గొనివచ్చిరపుడు 
జలజ గర్భవథూటి చటుల వాగ్గాటి 


వెలయంగ బలి2 నవెంలదీ నిడీంచి 
oy 


(బహ్మసూ(త్రము, యోగపటంబు, హస 
(౮ | ర ar 
నలయంబు, కోటీరవర బంధన౦బు 
ఏలునారియును నయ వివిధ రూసముల, 
వరలు మంథరపర్యత మునకు నితడు 


తరి క్రాడగుచు మున్ను దైవళావళికి 


అమృతంబు గలిగించె, నానగతోక. 
రమణుండు బహుజీవ రత్నముల్‌ యెరయు 
శ్రీగలవాడు వరింపు మీ ఘనుని ! 


భోగనతీ మహాంభో విహారముల 


నానందమును జందవమ్మ + యె లప్పడు 
: వ్‌ య 
మీనాభినయన సమీచీన వదన 1” 


'యన విని భైమి యయ్యహిరాజు రూప్ప 
యాం 


గప్‌ చును" గరుడాల్వగా. నాత్మలోన 


£ 
కామరూపంబులు గలుగుగాేమి, 


పాసుల వరియించు భామలు గలరె ? 


యనుచు నిక్యాసరెొయ్యనసన నిగుడింప 


గని శై వికులు ఫీమకన్యక నవలి 


141 


లి వసు క వర్యులండ రును 


HOE రక కం వివచింతు వసు i | 


రాజీవముళి ! పృష్కుర ద్వీప మేలు 
రాణితుం డల పియ|వత సంశజుండు 
కేకిపింఛ సరూపకేశ కలాప ! 
యీ కళాధరుకీ రి యేమనవచ్చు ? 
య కుంద శర శరన్ఫేషు 
షై వితుల నా జగతికి జుట్టు 
పొదలు సె స్వాదూద కాంభోఢి'పె నుండి 
యదియుసు' కీరాబ్లి యనిపించు చుండు 
నితని భోగము చూడ నింద భోగంబు 
కత ల-౦త ? కాంత ! యీ నునుని వరించి 
యితడుసు నీవు 'యదేచ వ లీలలను 


సతతంబు శుద్దోద జల న్‌ ఫ్రీ బ్ర 
వసి విహారముల 'కేవలు గనవమ్మ ! [| 


ఏినువాకదరి కల్ప వృతంబు లందు 
జంభ మర్దనుడును శచియును బోలి 
జంభసత్సలరాజ చారు కశీత 1” 

యన విని దమయంతి యా రాజ చందు 
మనసున సన్ముతింపక చంటిచెంప్త 
న కడలను (గమ్మ 


అల నన్న 
గె యా 


మె ము (దీప్పె, ననె న్నెలత భావంబు 


సలచరి త్రము 


a 


గి గాన వాహు లక్క_డ బాసి వేగ 
చని ; రంత నయబుశాసను (ప్రియకాంత 
కాఠద్వీపాధిపతి 
మయుక్కెడ నవల నత్యున్న తపీఠి 
జక్క_గా గూర్చుండి జాతి సీలంపు 
కళదేరు పలకపె కనకంపు దొడుప్ప 
బలసప౦బు కణిక చేపట్టి నేర్పలర 
దీవులన్నియు [వాసి దీవులలోన 
శీవి గా దానేలు చుండెడి దీవి మిగుల 
ఘనముగా వస్తు సంఘము లెన్ని యేని 
గనిపించ [వాయుచు కరకౌశలంబు 
గణీతజ్ఞతయు పార్శషగత బంధ గే త్రములు 
పంప నగుచు శృంగారంబు మెరయు 
నొకరాజు జూపి యయ్య్యవిద కిట్టనియె శ 
“లికచఫల [పభాలికుచ ! యొకంత 
తలయె త్రీ చూడు మీధారుణీ భర్త 
కలళశాంబురాశికి క ర్‌ యుండు 
నితడు శాఖ ద్వీపమెల్ల పాలించు 


ఉం 


ప నర్తి వితతి దేలించు 
క భూత కము చేత గరి*త వై రి 

అ ర క్త వారములు (గోలించు 
హమ్యం డి తండన నధిజాత సుగుణ 
భవుుడీ భూపాల వరమేశు గూడి 
పాలమున్నీటిపై సవళించియుండు 
(శ్రీలలనాథీశు సేవించుకొ నుచు 
గ శాకచ్చదచ్చటాసచ్చాయమైన 
శాక వృతమునీడ సతతంబు[గీడ 
సలుపుచు నీశాన శైల నితంబ 
ఫలయ చందన వనవాటి (గుమ్మరుచు 


జ్‌ 


శ్యాసమము 


Ie 


143 


"| 
6 
వంచ సాయకశళి | వఠకటించునవొ నుచు 
టు. డొంది పొసంగవ న్కు | 
సవ్య గంభఫల సునాసా విలాస | 
నావిని ధీమనందన యను- సు 

భావించి చూడక పజ్జసున్నై 

చె “రు 
చెలి జూచి యేయేయొ చెజఖదు నగప్ర 


చిలుక నెమ్ముగము వంచిన, వాగ్యథు నాటి 


యా సన్న యెరిగి యుయ్యన ఖమకన్య 


లో 


కధోంసున బూని, 
యా చిల్కకును పల్కు లందివృ ia 
దనర “నో చిల్య. యా రసునుంతి నా 
నొనగూ ho నీవొయ్యన బాన 


నస 


స్వతి చేత నలవెకు చీలి. 


వొ 


త్‌ అ ఫొకదుగ దానిచేత 
ప్పిందుకౌనుము నెచ్చెలి [1 యంచు 


తో 


హం ప్పెరిగొను మోనాహంన బళ్చ్కు.చుకడు 
క వరచందు నొక్కని జూచి పలిశె 


ల 
వాగ్యిశేషమం చిత లీల నలర' 


సతి! యాత డల గ్ర కౌంచదివమేళు 
cc? 


a 


» 


# 


పఠతి యో శుఖారారు (వతిరాటె నృ్భప్పుళలు 


శె 


తా 


అచ్చనమ్నెల గాయు నంగషఘువ్‌ గలుగు 
సు ఉరు వన అనీ ల గా 
టు కాతి ను ప్తమాశ్యములు 


కోటి లాయములందు నూర్చినాడితప 


రాం ఇ సనన 
౧౮4 చె 


గాక బళ తద్ధన కాశ్య 


ల 


<3 


నలచరి[త్రము 


లం 


Pa 
= ఖా 


స సేత 
బ్‌ ల్‌ 
we ‘ra 
wy [106 
స 
టు 
ఫ్‌ 3 
sw ష్‌ 
Nr 
గ « 
Ye £ 
తె 
Na 
3 
0 


ంచధారోలు మీర గవలు 


౧వద పముందహాస 


ఇహ 
చ 


లో 
ఇ 


ఇ 
చె 


teen 


ra 


ఉల 0జి 


త౦జ 


ల్‌ 


మె, 
ఖః 


0చన 


గళిత [orto yn రేఖలు 


రుల 


శ 
ది 


9 యలతి తుం 


3 
pn 


న్నా 
న 
; 


జ 


జై 
ra) 
8 fe 
fc tn 
లె ఖే 
= 


Or ries 
ఎంత లెని యం 


డర శి 
wv 5 
రం 


డ్‌ 


or 


జ్‌ 


a) 
జా 


ట్ర మించులు కపోలము 


ఇయం 


ma 
విం 


న 
యి 


పుల రవల 


ల ఏడే 


అ 
vey 


వీ ఖు 
పిచి ఎ 


వీగ ఈం, 


ను 


od 


4 


R 
a 

[06 గీ 
20) 

న నెలా 
లె ల 
లస సె 
యా 
wn సీ 
లా 
గ్‌ R 
Ya: 5 

నలా 
న, మే 
ఆవే స 


గె కొన్న 


4 


న్మంగార వచమనదో నొక్కుతి 


3 
wh 
nn A 
ఇ 3B వ. 
గా i 
fh efi} 
న్ని 
అ 
6 2? 
2 2 
2 రా 
Or 
ఇ © 
ఇళ్ళు | 
LPN Nm 
మ 
wg fa 


మః ళు జూసి బిలికే 


గ 
A 
జీ 


నల చర్మిత్రము. 


$V15] 


145 


తెరవ ! చూచితె కుశద్వీప భూపాలు ? 
పరుష గర్వ (గ్రంథి భావానుబంధి 
పరిపంథి బలకంధి బొడబనివిడ 

బాహు: పతాపస్పండు పటుతరశ క్రి 


య 
బాహు వేయురిడె యీ పార్టివో తముడు 
న 


ఆంగన ! యీ రాజు యాత్రల (మోయు 
బంగరు గిడివిళ్ల పటు నినాదములు 
విని శత్రభూపళతుళల్‌ వెరవేకి సోకి 
వనముఅ కరిగి [తోవలు గనలేక 
యటునిటు దిరుగుచు నలసి, యచ్చోట 
చటుల దర్చాఘోటి యూటి నిస్వనము 
చెవి బడ నదె వచ్చె చిన్నారి తముకు 
రవళి యచ్చట నుండరాదని సురిగి 
తిరిగి “మాకిక నివె దిక్కంచు నితని 
చరణముల్‌ గొలుతురు శరణంబుగోరి, 
ఇతని వేడ్క వరించి యితడును నీవు 
ఘృత మహోదధితీర కృత కళై లముల 
విహరింపవమ్య ] త ర్వ్వ్రపంబునందు 
నహిరాజి తనువేష్ట నావ కవిత 
సోపానమార్ష సంశోభచే జాల 

చూహ్యు మందర జోణి ధరేంద్ర 
కటకబుమీద చక్కగ నెక్కి. భుజగ 
కటక పాదాబ్దయుగమునకు పూజ 
సవరింపు మీ రాజచం[ద్రుండు నీపు 
భువన సమ్మోహనాద్భుత శుభాకార !” 
యన విని భీమకన్యక కశద్వీప 


146 చటిర్తా శ్వాస 
థు 


జననాథవరు నుపేక్ష దృష్టి జూడ, 
నదీ గనుంగొని వాణి యవలికి వేగ 
శాల్మల ద్వీపాధిపతి 
పదిమన్సి యవల వె భవమెల్ల మెరసి 
యిరువంకల మెరుంగు లెనయు బంగారు 
విరుదు పావడలాడ పెద్దము త్రియప్ప 
కొలుకుల హోౌంబట్టు కుళాయి కళలు 
పలుమారు చామరభవ మారుతముల 
నటియించ, మేని గంధపు తావి రీవి 
పుటమెగయంగ్క కప్పురను గూరిచిన 
మేలికస్తూరిపూ త మించు కంఠ౦ణు 
సీలశంఖం౦బు వన్నియ గేరుచుండ, 
చేవంతిపూబంతి చేద్రీవ్వుకొనుచు 
డావంక కొరగ్కి గండతలంబునందు 
చిన్నినవ్వులు నిండ చెలికానికోడ 
సన్నలనే రహస్యములాడు నొక్క. 
ధాగ్రీశ్వరుని జూచి దమయంతి కని-ైః 
చిిత్రవాగ్వైఖరి చెలగుచునుండ, 
“నాసవ జలధినాయకు డీ ఘనుండు 
వాసవ నిభుడు సర్వగుణ ళోభతుడు 
శశివింబవదన ! యీ జగతీళు నగర 
దళలక గజములు దనరుచు నుండు 
తన పట్టణమున కితడు కోట మొకటి 
ఘనముగా మణులచే గట్టించి నడు 
మణిమయ గృహము లిమ్మహిమ హెందునకు 
గణన శెక్కుడుగాగ గల వెన్నియేని 


శాల్మల దీషపంబు సకఆఅంబు నేలి 


బిత్రమ్ము..: . 147. 


కస్పముల్‌ గొన్నాడు; ఘన దానమహిమ 
దెన్సల దేలంచు దీనార్భి జనుల 
కుందరదనరొా ! యీ గుణశాలి గూడి 
కుంద శై లములందు కుసుమాసచయము 
సలుపు మంగంబుల (శ్రమమింత దీర 
నలిన సౌరభరోచి నందాదీ దీవ్య 
సింధుతోయ [కీడ సలుపు మెల్ల పుడు 
గాంధర్వ సర్వస్వకమనీయ కంఠ 1 
యన విని ఖీమకన్యక మోవి విరిచి 
కనుగొనలను నవ్వు గనిపింపచేయ, 
గనుగొని రాజీవ గర్ఫ్భునిల్లాలు 
“నను జూడు మనుచు సన్నన మరలించి 
ప్రక ద్వీపా ధిపతి 
చేరువ నొక రాజసింహుని జూపి 
సారసారస రసాసాక వాగ్జార 
వెలయంగ బలికె నో వెలదీ యిచ్చోటి 
సాలపుజూ పొకయింక చూపట్టినిమ్ము ! 
ఇక్షవజలధి నాయకు డీ ఘనుండు 
ప్ప కొంకిత ద్వీపపదిలంబు నేలు 
కుసుమ సుగంధి ! యీ తోణీశవదని 
యసిధేను వెప్పుడు నరికిరీటాగ్ర 
మరకతాంకుర ఘాసమండలి మేసి 
ధర నిండ కీ రిదుగ్ధంబులు గురియు 
జువ్వి దీవిని గల్లు శుభవస్తుచయము 
ల వ్వేల్పు దొరపురియందై న లేవు 
ఆనచాల కొలంకు లంబర నదులు 
'కేనియవాక లా దీవిని గలవు 


149 ' 


ఈ మహీశ్యరుకోడ నెనసి యెల్ల పుడు 
హైమసౌధంబుల నందమౌ వనుఅ 
చిత్రకూటాదీక శిఖరీంద్రములను 

చిత విలాసముల్‌ చెఆగుచు నుండు 
నిరంతరం: విసారింపు నెమ్మది యలర 
తరుణసల్ల వక్ర తా్యాామాధరోస్టి [ 
యని పల్కి యానృపునందు నా చెలికి 
ననుర క్రి లేకుంట నరసి వాగ్లేవి 


'పొడిడంచు బలికి జంబూద్వీప నృపుల 


కదీసి విదర్చేం[ద్ర కన్యతో బలికె 8 


అంగరొజు 


“ఆంగరాజేం(దు డీయవనీశ చంద్రు; 
డంగన యీ రాజు నమరంగజూచఛి 
యంగజు డిట్టి వాడని లోక మితని 
శృంగారములు జూచు; శృంగారమైన 
నాదకశాల లందముగ గట్టెంచి 
కోటిపా తల నేర్చి కూర్చినాడితడు 
ఇందీవరదోళాకి ! యీ నృప్ప నాట్య 
మందీరంబుల మించు మర్గళ ధ్యనులు 
అవణోదధి తరంగలం ఘనజనిత 
రవములగతి [మోయ రవ?మెై నెప్పుడు 
ఈ రాజవరుగూడి యిందరు చెలులు 
చేరి నిన్ను భజింప చిరసౌఖ్యలీల 

దగ భోగభాగ్య సంతకులందవమ్మ ! 
జగదీం[ద నీలేం[ద జాల కృచ్చికుర !” 
యన విని దనుయంతి యమ్మహీనాథు 
గనుగొని కేలి బంగరు జీని సురటి 


$ల చరిత్రము | 


149 


కన్నుల కడంబుగాబటి దాని 

(oe (on) 
వన్నియ జూడంగ్క, వాణి యా కీలు 
దెలిసి యవ్వల నొక్కదిక్కున రత్న 
కలిత భూషణరుచుల్‌ [గాలంగ మేరు 
శృంగముల్‌ గూడినరీతి నుదార 
శృంగార కళలే చిన్నాందుచున్న 


నృపతి సంఘము జూపి యిణినిదలీక 3 
(ap) 


లాట, కాంభోజ కుంతలాది వోణీశులు 


నిపుణ వాజ్మహిమ పొందక రహిమించ, 
తెలికేటచూపుల కేరక జూడు 
అలితేందుఖండలలాట ! యీ లాట 
ధరణీశచంద్రు సీతని కీ ర్రిలతలు 
తరణి గేరు (పతాపదండంబువెంటి 
దీశలల్లి గగనవీథికి నిక్కి యచట 
నిశల చుక్క_ల పేర నిండంగ బూచె 
సరసు డీ భారుణీశ్యరు వరియింపు 
స్మర బాణ బాణ చంచలనే త్రి ! కోణ 
హయధట్ట ఖురఘరట్టా హతధూళి 
చయధూసరిత దీశాచకుడై మించు 
కాంభోజవల్ల భు గనుగొంటినమ్మ ! 
వింబోసమాధరవిబ్బోక ! యిచట 
లోచనాంచఅనభాలోకముల్‌ మెరయ 
నాచెంత నటుచూడు హారినీలనీల 
కుంతల ! కుంతలకోణీ'న పుష్ప 
కుంతఅలిత రూవగుణ ళోభమాను 
నని వెండియును స్వయంవరాగతులై న 
జననాథవరుల నంశములెల్ల దెలియ 
భారతీరీతిని భారతీదేవ్సి 


ధారుణీశ్యరుల నందర వేరువేర 
వినుతింస వినియును వినని చందమున 
కనియు కనుగొననిగతి దమయంతి 
యా రాజసూనుఅయందు జాలంగ 
నైరాశ్యము భజించి నలరాజునంద 
చిత్త మాస క్రమై చెలగుమునుండ, 

త త్తరింసక ధరాధవుల వెండియును 
సుమదామహ స్తఘు చూచుచు పచ్చి 


పంచనకీయము 


రమణీ మంచాంతర రాజమార్గమున 
నొక్కదీక్కున నేగు రొక్కరూపమున 
నొక్క వేషము దాల్చియుండంగ జూచి 
“వీరెవ్యరో నలవేషంబు దాల్చి 

నారలు, వీరిలో నలుడవ్వడొక్కొా ?' 
యనుచు (పతే్యేకంబు సావధాసముగ 
గనుగొని భేదంబు గానంగ లేక 
సమవయోరూప లక్షణములచేత 

(భ్రమసి యే వీరిలోవల నలునెట్లు 
తెలియంగనే రు? నే తెరగున చేవ 

తల నెరింగద 1’ నంచు తలపులో చింత 
తలకొన, దమయంతి దై నత చిహ్న 
ములను పెద్దలవల్ల మును విన్న దెల్ల 
తలచి “వీరలఅయందు తాద్భశలింగ 
ములు గూడెినని తపించుచు *మిగుఅంగ 
నమరుల (బ్రార్జింతు” ననుచు దాత్కా_లి 
కమతి సంఘటిలంగ కరములు మొగచి 
దేవతలకు త్రిజద్దిగ నమస తులు 
గావించి కంసథబు గదురంగ బలికె 8 


రల చశిత్రము 11 


దమయంతి (పార్తన 
౬. 


“అంచ మాటలు విని యల్ల నైషధు వ 

రించితి భర్తగా పియము సంధిల్ల, 

అట్టి సత్యంబున నమరులు నాకు 

గట్టిగా నిత్తురుగాక నై షధుని, 

యన్నలు డెకడుగా కనులు నాకు 

నన్నలు తలంపగ ననుచునే నెప్పుడు 
ససున మాటల మరియొండు లేక 

యనుదీనంబు చరింతు నఖిలంబు నెరుగ, 

అట్టి సత్యంబున నమరులు నాకు 

గట్టిగా నిత్తురుగాక నై షధున్ని 

నలరాజై నాకు నెన్నగ భ రయనుచు 

పలికిరి దేవతల్‌ భావంబులలర్య 

నట్టి సత్యంబున నమరులు నాకు 

గట్టిగా నిత్తురుగాక నై షధుని, 

నలమహీవిభుని పృుణ్యశోకు నేను 

తెలియంగనే ర్హు నే తెరగున నట్లు 

అమరులు కరుణకో నమరుచునుండ 

తమతమ రూపముల్‌ దాల్హురుగాక 1) 

అని యిట్లు దమయంతి యతిదీనభావ 

మెనయ బల్కిన విని యిందాది సురలు 

నలుగురు ఖై మికి నఅరాజునందు 

గలుగు నిశ్చలభ క్రి గాఢానుర క్రి 

యును జూచి యుల్ల ౦౫ లుప్పొంగుచుండ 

ననుకంప జనియింప నాక్షణంణునసె 

నిజచిహ్నాములు దాల్చి నిలిచిరి ధరణి 

భజన౦బు నూని యంబరసీమ నప్పుడు 


భరతవంశఫతంస !.ఛైమి యవ్వేళ 


152 


చతుర్తా క్వానము 
థి | 


పరమాద్భుశానంద భర మాత్మ బిర్య 
అనిమేష దృష్టులు నస్వేద దిప్య 
తనువును నరజస్క_తయును నన్లూన 
సూనదానుంబులు చొప్పడ భూమి 
యానకుండెడున ట్టి యమనురుల జూచి, 
సనిమేష దృష్టులు, సస్వేద మృదుల 
తనువు, రజస్సంగ త ట్వుంబు, నూన 
సూనదామంములు చొప్పడ భూమ్‌ 
యాని సచ్చాయుడా నా నలు జూచి 
రెస్పపొటున వేగురించి చందమున 
ముప్పిరిగొను మోహమున దమయంతి 
నలుని పృుణ్యర్లోకు నఅఘుని దేవ 
తలసన్ని ధి వరించి ధర్మంబు వెిఅయ 
నస్పృడంబరసీమ నమళదుందుభుల 
చప్పుడు వీతెంచె సరసంపు విరుల 
సోనవొనలు మించ, సురవధూమణులు 
గానంబుచేసిరి కడుముదంబలర, 

సురభి మందానిల స్పురణం వెసం గె; 
ధరణి యీ భుభనిమి త్రయుల సుప్పొంగె 
క్షీతినాథధ ! యప్పడేమి చెస్సంగ నలుడు 
సతి ఛైమి సురసమక్షమున గ|వంపు 
గొప్పయుండ ల కలగ గూర్చిన యట్టి 
యిస్సపువ్వులదండ యద ము త్తియంపు 
సరములతో హత్తి సరసంబులాడి, 


వరల శోభనలీల వరలు కంఠమున 


నిలిపిన వై జయంతీ దామ కాంతి 
నలరు లక్షీకాంతుననువున సరసి, 


డిత డె సత్య్యనతు డితడె సమ్మతుడు. 
ఇందువంశవళతంసు డితడే' యటంచు 
నందంద రానంద మాత్మఠఅ జెంద 
నఆరాబు డొగడిరి యా సభాస్టలిని ' 
కలకలంబులు నథోంగణ మెల్ల నిండ, 
భరత ఉభాన్వయాభరణ ! యీకరణి 
పరమపతి(వత ఛైమి వ్రైషథని 
వరియింప్క దిక్పాలవరులు సంతసము 
జరయంగ నలరాజు బిలిచి మేనిమిి 


దిక్పాలవరుల వరములు 


వరడానమునకు సివ తగుదువనుడదు 
మదక పతం౭త్ష్న సూతం 
సురపత్తి (పేత్యత్ష సూత్మ 
(కకుభాగసం గతి గలుగంగ నిచ్చె; 
హుతవహం౦డు (స్రమోద మొవవంగ నతడు... 
తలచినమయడల నాత్మభవ౦ ము, నిత్య 


కలితాత్మభావలోకం బులు నొసగి; 


లో 


యు 


ర్గునము 


యము చందుదఅచిన నన్న రసంను 
“విమల ధర్మమనీష వెలయంగ ' నిచ్చె; 

వరుణదేవుండు కావలసిన చోటి 
సరసశీత సుగంధ సలిలభానంmు 

ను త్తమనారభం బొనండు పువ్వు 
చెతులు గలుగంగ నిచ్చె వరంబు, 

ఆబో 

సలుగుప దీక్చతుల్‌ నలునకు నిట్లు 
వలనొప్ప రెండేసి పరముల లెక్క. 
సెనిమిదీ వరముల నిచ్చి వే మగుడి 


చని; రదీచూచి యహాశ్చర్యంబు నొందీ 


- 572220] 


1$4 


నల చరితము 


యా భీముడంతట నానందమందీ 

వె భవంబున స్వయం వరమహోత్సవము 
గావించె రాజసంఘములెల్ల , మెచ్చ, 

నా వేళ నా రాజులందరు జూడ 

ఖ్రమి నై షధభూమిభర్త సరి౦చె. 

భ్రైమీ స్వయంవర బహుళశోభనము 
గనుగొని, ఫీముచే కట్నంబులంది 

చనిరి రాజులు స్వదేశములకు మగిడి, 
ఆంత విదర్శ్భనాయకుడు నలదమ 
యంతులకును వివహమహోత్సవం౦బు 
స్వకులోచితాచార సరణి గావించె. 
(ప్రకటించి యాత్మవై భవమెల్ల మెరసి 
నలమహీవిభుడు పుణ్యల్లాకు డాత్మ 

నలరు వేడుక దమయింతితోగూడి 
శాళ్వతై శ్వర్య్థందు సంఘటిల్ల 0౦గ 
నశ్వమేధాదీక యజ్ఞముల్‌ జేసి, 
గృహరాజములనుు కోకిలకంఠనాళ 
బహుకుహూనాద సంభ్రమముల మెరయు 
కేశీవనంబుల'. |కీడింపుచుండె 


హోశిసద్దుణశాలి యా నృప మౌ, 


ఆక్వాసాంతము 


అని నిశాట విపాటినాస్తు0ని పేర 
వనజా ప్పరుచి దీ ప్తవస్తు9ని "పేర 
పొవర్ష తరువర్గ సత్యాంగు పేర 
దేవేంద్ర శతసాొంద్రధీరాగు పేరో 
సమదారి చయదారి శతధారు పేరో! 
నముధ(గ సమరో[గ సంచార పేర 
ముఠపింధు: కరజింఘ జిఖభకీ ర్తి పేర 


ము 155 


చిరయోగి హృద్భోగి చిన్మూ ర పేర 
పరమదయాడ శోభన గుణంబులను 
బరగెడు (శ్రీరామభద్రుని పేర 

గద్య 
ఇది రామచంద్ర మహిత దయాసాం(ద 
విదిత సాహిత్య నవీన సాహిత్య 
చినచెవ్వయాచ్యుత క్షతిపాల తనయ 
వినయాదీ వభగుణ విభవసనాథ 
రఘునాథ భూపాల రమ్యవాగ్గాల 
సుఘటిత నపరసస్సుట శబ్దమహిమ 
దనరెడు నలచరిిత్రమను (ప్రబంధ 
మున చతుర్జాశ్వాసము దగు సుశ్రీల 


చతుర్ణాశ్వాన పాఠాంతరములు 


1. దాయాదళాయ |! 
2. జంటవీణీయ (మోల 

ష్‌ నప్పువ్వుటోడియు నస్సుడ యేగి 

4. కరళుకుల యనుసులు గలుగు నిద్దంపు 

వ్‌, చిన్ని రవల 

6. తళుకు చక్రంబుల తరివిన కరివె 

7. పగడంప్ప మెట్టుల పలక్క వ్యజంపు 

8. యిచ్చా నిచ్చిన _మొక్కిి, యిరుగేల నంటి, 
9. యచ్చెల్వ గవిసెన యల్ల న దివిచి, 

10. పడతి యొసంగు చేపావడి దుడిచి 

11. యొరపొంద నొకవింత యొయూ్య్యూర మమర 


12. యంగుళుల హ త్రించి 


186 "నల చరితము 


13. కార కంకణ 

14. మీక 

15. ఘుమ్మను నాదరిము ఘుమ్మరింపుచును 
16, మేర యురిగి 

17. షడ్డమము పంచమము 

18. రిషభన్యాస మొనర 

19. తుదీని షడ్డ౦బు 

90. పదీలముగ రిగమ పదనీస |కమము 
21. దనరంగ బలికించి, స్రాయిమార్షమున 
22, కళ దొలంక నిషాదకంపితమింపు 
23. మీద నించి 

24, తానమానముల నందముగ 

25. రాణించ షాడవ రాగంబుల౦దు 

26. స్ఫురితంబు హుం౦ంపితంబులు 

27. హారయబు గాగ 

28. మకుటింబు జూపి సొంవగు మౌళికిని 
29, దేవేరివైన 

30. నింద దిశకు 

31. యన కాంత మఠిదహాసానన యగుదు 
32.“మనజాల డనియొడు మాటయు గలదు 
తనుమధ్య నామీద దయగలదేన్సి 

తలపున నలుకదొందక దీశాధిపుల 
నలుడురిలోన నీమదీ వచ్చినట్టి 

వారిని వరియిప్ప వారిజనయన! 


చటీరా శ్వాసము 
అ 


157 


వారింసనలదు నావచనమిటన్న 


కన్నుల బాస్పములో (గమ్మ నమ్మగువ 


విన్ననై యున్నేని విధములనై న” 


Note :- పె పం క్షులలో కుండలీకరణము (flower 


3౨: 
34. 
35, 
36. 
37. 
38. 
39. 
40. 
41. 


brackets) చేయబడిన పాదములు 
ము[దీతపతిలో ఆధికముగా నున్నవి. 
మా వచఃక్రమము జెప్పితివె? 
దీవ్య కస్తూరికా దీపిత జన్య 
సేసము త్రియముల చిన్నారి పసిడి 
పసిడి కంటికి చేల 
సమీచీన నయన? 
సన్న లను పరిహాసములాడు 
రవభంగి భంగించు 
సాంద్రదినభోగు పేర 
శరధారు పేర 


సంచనూశా సను 


శ్రీ) రఘుకులపీర! శృంగారసార 
సారసదళ నేత్ర! జగ వకమిత్ర! 
మితవ౦ం॥ సవిత! మేఘాభగాత్ర 

గో త్రామరోద్లీత గుణగణనికర! 
కరధృత|ప్రదర! లోకత్రాణచతుర! 
తురగద్వీహ గవర్య! తుహినాదీధై ర్య! 
నవనీరదశా్యమ! స్తవనీయనామ! 
అఆవధరింపము రామ! యా బృహదశ్వ 
మౌనిచం[ద్రుండు ధర్మతనూజుతోడ 
నానందమున బల్కె; నా నలుడిట్లు 
దమయంతిని పరించె తదనంతరంచు 
ఇం దాదుల స్వగతము 
అమరవల్ల భ నహ్ని యమ జ తేశ్వరులు 
“అఆరయక మదీ దమయంతి గాంకించి 
ధరణి కేతెంచి వృథా [పయాసంబె 
యనుభవించితి, మింక నద యెంచికొనగ 
సనియేమి? యెటులై న ఛె మికి దగిన 
పతి గూర్చితిమి చాలు! పరితోషిమనుచు 
మతి నూనడిలుచు విమానంబు లెక్క 
మగుడి యందరు నభోశూర్గంబునందు 
నిగుడి వ(జ[పభానికరంబు డంబు 
ధళధళమని వియ త్తలమెల్ల గప్ప, 
తలతలమని దేవతలమూక లెడగ 

త ప్పకాంచన సముద్య(త్సభ లొలుకు 
సప్పార్చి పరివాహస్క-_౦ధ గంధవహ 


పంచమా శ్వాసము 159 


సంగతి నటియింప్క స్వర్ణ దండంబు 
నింగియ న్నీలివన్నియ గొడుగునకు 
నాఅంబదండ మై యలరుచునుండ, 
బాలనాగమువోలె భాసిల్లు పాశ 

వల్లి క ఖఇచరావళికి ము త్తియపు 

టల్లి కసరము సోయగమున మెరయ 
నాఘనుల్‌ నలుగురు నటి మించి మింట 
మేఘమార్గ మతిక్రమించి యప్వలను 
దేవతా స్త్రీల పరిహానములు 
చనచన ఖేచరశపరలోచనలు 

గనుగొని తమలోన కలకల నగుచు 
“తమతమ చోట్ల నందరు సుర తెల్ల 
తెమలక యుండ న్నుదేకంబు, పీరి 
తలపుల నెఠిచ నెంతటి నగుబాటు! 
నలు వరించినయట్టి నాతి తమ్మేల 
వరియించు? నిటువంటివారలు గలర? 
అరయ వాసపు డహల్యాజారుడనగ 
నెగడినవ్కా డితనికి నై జ; మితని 
తగులున ననలుండు తానేల ఛైమి 
వీకింపగోరి యుర్వికి నగ? సర్వ 
భతకుండట ఏడు! [ప్రామాణికుండె? 
పీరలవలనె వివేకంబు లేక 
వీరలక్షీకళా విభవసౌందర్య 

మహిమ కేనే యంచు మానక జముడు 
మహిషవాహన మెక్కి మపాకేల చనియు ? 
అకట! పీరలగూడి యంబునాయకుడు 
మకరధ్వజుడనందు మకరంబునెక్కి 


సత a త 
a 


ఒప wan ని 2 Me గ స 
శాఖల చనియుి? వఏతడు ఖడడికు 


160. 


డొనని యెరుగవె యఖిలలో కములు? 
యిట్టి వీరల దిశాధీనల జేసి 
ర ౪ 
నట్టి ఐరిడి (బ్రహ్మ ననవ లెగా క! 
వీరల నననేల? విభవంబు బుద్ది 
నేదప్పు గూడ దెన్నిట జూడనై న, 
పృప్వువిల్కాని నద్చల వేవమవెశ్రి 
నవ్వించు చేర రంత టివారినై ని 
అని సల్కుచుండికి; యచ్చటు కదలి 
యనిమిషవరోల కతాంగంబు లంత 
యక్షవిద్యాధకాద్యయ ముల్‌ గడచి 
నక్షత పథముచెంతకు బోవునంత 
కలిసిన 
అంతరిక్తమునందు నంతటి నిలిచి 
చొౌంతల కప్పు గప్పుకానంగ దెనల 
మసి విసికినయట్లు మలయు చీకటుల 
మసమసకలుగొన్క మాలిన్య మెల్ల 
కరడుగట్టిన గతి గజచర్మ మక్కి 
బరడులె తిన క శేబరములు దనరి 
'పెనుబటతలలు ముప్పిరిగొను తుప్పు 
లు 
టినుపదబ్బనిములె యివి యన దొలుచు 
కరకు జుంజురు చెండుకలు గానుపించ, 
వెరపు గొల్పెడు దొడ్డ వెల్నిగుడ్డు మెరయ, 
కీపింఛముల "పక్కెములాడ, మాల 


ah 


ba కే శ జూ టో స్‌ ప 
కి మూకలు ది బా (గమ్ము యట్లు, 
ల చొగుఐరాశీ నడచినజాడ 

గ గ 


మ 


కుపర్వనదీదాక ముట్టి 


నల మందీ స 
భయము నిక్కముగ “నిదీ యేమి!” 


య 


కనుప 


"టై 
| ళు 
న! ల wy న! వ + అల్లో అ ఇ ఫో qi Me ED గ్‌ 
యవి యవిషిఘులిల్ల హాక్వర్యకడోడ్క .: 


నఆ చ రీ శ్రఘ్లు 


«5 అబే ఒరే ose 
పఠచమా -శ్వాసము 161: 


Sv_21] 


శృంగార కాముడు 


నామందీకిని ముందె నామందీ మిగుల 
కాముండు మొల్ల మొగ్గల చల్ల డంణు' 
పె డంబు మెరయంగ పద్మకింజల్క- 
చూడితకాంచన సూ తంబునందు 
దగిలించినట్టి గేదగిచాయ వంకి 

నిగనిగ లెల్ల గన్పించ, రాయంచ 
జబుగంచు దుప్పటి సింగార మొప్ప 
పలెవాటుగా వై చి, వఅచెంపకొరగ 
కురులు కొప్పిడ్కి ముడి (కొవ్విరి జంట 
సరులు నిండగ జుట్టి, జగనిగ్గు మేలి 
కపురంపుబొంటులు గండభాగముల 
కపుకొడ్డ, తన సాయకము సోయగముగ 
దిద్దిన కస్తూరితిలక ౦బు మెరయ, 
నిద్దంపుకుంకుమ నిగ్గుగంధంబు 
నురమున తగయంట నొరపొంద నలద్కీ 
కరమున పూవిల్లు గైకొని, గండు 
మీపచు దగగండుమీన్నడగ జిగి 
దేరెడు రాచిల్క తేరెక్కి, తనదు 
కుడికొడమీదట కూర్చుండి మిగుల 
బెడగొందు రతిదేవి విగిగబ్చిగుబ్బ 
చంటి సమ్మోహనశరము నూరుచును 
వెంట వసంతు డుర్వీజాత కుసుమ 
సౌరభంబులు వెదజల్లుచు నడువ . 
సూరెల పరభృతస్తోమంబు కంఠ 


కాహళి మొరయింప కవిత శస్చంగార 


162. 


నల చరిత్రము. 


కటములు. గడుసముత్క._టగతి నదర, 
కుటీల(భూకుటి గీలుకొనగ, నెళ్తురులు 
గ్రమ్మంగ వెస నాడుగరచుచు, సారె 


బెదరి “వీడిదె వచ్చె పెద్దదయ్యంబు! 
పదరి యెవ్వరి చూచి పైబిడునెక్కా? 
యెవ్వరి నరుకునో! టురుగరాదనుచు. 


నవ్వలివ్వలడాగి; రల్ల [కోధంణు 
దెన్య లోభుడు 
ఓ ఫీ 


వెంట లోభము మాను వెలవెలబార 
“గంటి నీ కంటి నిక్క_డనిదెె యనుచు 
కడుపు పీపన నంటిగా సక్కళించి 
కడుదై న్యమడర నాల్క వెడల సాచి 
బయలు నాకను నోర పదనింత' కేక 
దయముట్ట నన్న దాతలనుపొగడుచును 
దిడుగుదనం వల్ల పచరిందు భావ 


we aah ఆల. ఇటీ న్‌ 
చిన కృత బనాపపుదో పాం అలి 


నంచమా శ్వాసము 163 


చేతులు సొప్పచు చేరి యిర్వంక 
భూతంబుచేత నప్పులెౌసంగి తివియు 
పటుసాహసులు, భోగపరుల వీక్షించి 
కిటుకొందీ (సుక్క పొక్కె_డువారు, ధనము 
తృణముగా నెంచి చేతికి వచ్చినపుడు 
క్షణమైన మేరువుగా జూచువారు, 
“మెదుకొక్క మాడ కమ్మినగాని ధనము 
పొదుపుగా దనుచు నెప్పుడు భూమికెల్ల 
క్షామంబె గోరు చుల్క-ని వృతివారు, 
నేమంబు జాతియు నీతియు విడిచి 
దనము పరాన్నముల్‌ దీనగోరునారు 
తను గొల్వ, వచ్చి బృందారక తతికి 


వందనంబణలు చేసె; వాని వెంబిడినె 


దంభమోహుడు 
ఆందకమాౌ నిబల మోహన తిలకంబు 
చూపరిపెనెల చొక్కు చల్ల రగ 
మ ng) (ag) 
“పాప మెక్కడి * దంచు పలుకుచు కేలు 
దభ్దుచు వెంట మిథ్యా దృష్టి రాగ 
క! లట 
దట్టించుకొనుచు ద స్పర్క దంభములె 
యూాహించుకొనుచు మోహుండు చనుచెంచె, 
సాహస మదము 
మోహుని వెంట నాము కవిసి మదము 
దాహపస్పళింపుచు పచరించి పరమ 
సాహసవచనముల్‌ సారెకు నలర 
“కలిరాజు తన దేలిక యతని శేను 
కలబంటు ననుచు 'మొక్కళముగా కత్రి 
ముధడించి సోలి చిమ్ముచు నవ్వి “నాదు 


164 


నల చరిత్రము 


గరడిలోసలివా3 కామాదు లింక 
నా కెదురెవ్వ రిందరిలోన ననుచు 
నాకాధిపతుల ముందర వచ్చి నిలిచె 
సురలు వౌరల నెల్ల జూచి కన సి 
“'యరయ నెన్నడు నిట్టి యాక్ళతుల్‌ గలుగు 
వోరి జూడిమటంచు వడకుచు, 'నెట్టి 

కారణ మొక్కా యిక్కరణీ దోచుటలు ?” 
అని పల్కుచుండిరి; యంతట వారి 


కలిరాజు భటులు 


వెనుక దీక్కుననుండి వెరదొమ్మఅనగ 
కడు భయంకరగతి గానుపించంగ 
జడగట్టినట్టి కేశములు ముడిగొన్న 
అట 

కర్ణ పాశంబులు ఖరలోమధూ్యూమ 
పర్ణ దేహంబులు ప,జజంఘలును 
గనుపించ్క, పొపసంషమములె కస్తూరి 
నునుబూత్క కాని మందుల పొందు వగళె 
ఖోజనంసులుు దినంబు సొనర్చు శ కి 
పూజనంబె మెరుంగు 'ఫూజ, కఠోర 
దేవతా నిందెలె దీనరోజుమాలు, 
పావనజన పరిభవమె శౌర్యంబు, ' 
పారదారిక నృ తి పట్టుమేళట్టి, 

వాని లు (MR 
వై రభాషలె వీరవాదంబుగాగ 
సరగెడు కలిరాజు భటులు కోందరటు 


పరువున వచ్చిరి భయము గొల్పుచును 


వంది మాగధులు 


కొందరు, కనీరాజు కొలిచినయట్టి 
నందీమాగథులు పార్శ్యృములందు 'నిలఛ్చి 


పంచమూ శ్వాసము 165 


నీలిపాగలు జుట్టి నరయంగ (వాలి 

కా ళెపట్టిన చొజ్జకడుపులమీద 
కంబళియంచు కోకలు చుట్టి చెవుల 
లంబులుగా కుండలంబులు వెట్టి 

లాతప్ప పెద్దకోలలును వేర్వేర 

చేతుల బట్టి 'నిస్నీమ (పకాస |! 
కలిభూప ! వేదార్థ ఖండనోద్దండ ! 
కులకామినీ మానకుంఠన చతుర! 
క్రతు సంగభంగ సంఘటన ధురీణ ! 
(వతహీన పాలన (పొడి పారీణ !” 
అని పొగడుచు వచ్చ; రందులో గొంద 
రనుచరుల్‌ కలిరాజు న్యగభాగమున 
నటియించుకొ నుచు శూన్యలలాటములను 
కుటిల దృష్టులను దుగ్గుణ వృత్తి చెలువ 
గణుతించి ఘనపాతకంబులనెల్ల 


(పణుతించుకోనుచు విరళ కపోలముల 


కలిబంట్ల దుర్చోధలు 


“ఖలులు దేశాంతర కాలాంతరముల 
“ఫలభో క్త యాత్మిని సలుకుదు రెందు 
నద మిథ్య; మిథ్య త థ్యముగా నెరుంగు 
టిదీ మిథ్య యనుచు మీ కెరుక లేకున్న! 
నొకయూర నున్న బి యొక్క.ని గూర్చి 
నొకడీడ భుజియింవ ను త్తరక్షణమె 
వానికి దృ పిగావల నాత్మ డయుకటి 
యెనయప్పుడు [బ్రాహ్మాణాభాసులార |! 
కాపాలికుల నేల గర్హ జే పెదరు ? 
కాపాలికుడుగాడె గారీవిభుండు ? 
చార్యాకమత మెపో సద్దతి కెల్ల 


166 


రావిచెట్టుల చుట్టు శ్రమయింపనేల ? 
(మాను సుజ్ణాన కారణము మ్యనేని 
గానుగమెద్దు మో కము గనవలదె ? 
మేకపోతుల చెండి మెసగంగ వలసి 
చేకొని |కతువులు చేసెదరింతె ! 
మీ మాంసభకః మేలయ్యనేన్సి 
మీమాంస జేయడె మెచ్చి డెసుండు | 
బిద్దంబు గలదె యే పట్టున వీ లుకు ? 
బుద్ద దేవుని పాదములే “కాలుడింక ! 
ఓ భూమిసురులార ! యొక ుద్ది ఎనుడు ! 
వై భాషకుల యు క్రి వదలకుంచెప్పడ 
స శ్రాంతికుల పల్కు చర్చ సేయుండు 
కృత్రిమ మరయ తక్కిన శాస్త్ర మెల్ల 
పరదార గమనంబు పరమ ధర్మంబు 
సురనాథు డంతటి సుస్జాని యల్ల 
గొతమునిల్లాలి గడగి పెకొనది గ 
శీతభానుడు గుతష్షిని చకొనడె ? 
యల పరాశరమొని యంళటివాడు 
వలచి జాఅరిడాని వలకు లోబడడె ? 
దారుకావనముని ధారఅనెల్ల 
తా రమింపడె కోరి తరుబేందుధరుడు ? 
పదీయారు వేల గోవ స్త్రీల దెచ్చి 
యిదీ పగ లిదీ రాత్రి యిదీయదీ యనక 


పరతమా శాశోనేము 167 


హరి రమింపచె కృష్పుడె తృక్ష మెరయ ? 

వై మా న్‌ 
నరయ వారల కంద యదధికుర మీరు ? 
వొవివ రన లను వారలు కల“ 

టీ అలానే (ng) 
వాము కల్ల నా వనజభిపుండు 
కూతురి దొందడె కువఆయం చెరుగ 
కకాతులు తల్లులు గూడ మేన్విడిచి 
పిదపనీ వావులె (పిదులక యుండ 
నుదయింతురే ? యిట్టి యు కియు గలదె ? 
pn ; 
చేకొని సతుల రమింపుడు !. తలప 
చ 

నేకాత్మవాదుల కెక్క_డి వావి? 


పశ 


న సమూహాంబు లోపల వావి గలదె? 


స 


తల 


వజ నామములు లేవె (పొణుల₹ెల్ల | 
'వేదారమెల ను వివరించు నర 
క! య యు 
వాదంబె యిదీ ! నిర్వివావంబు తలప, 
(శ్రుతులెల్ల నరయ పౌరుషము లటంచు 
మతి సంచువొనుడు (వాహ్మణులార 1" యనుచు 
నార్భటుల్‌ చలగంగ నందంద కెరలి 
దుర్భాషలాడు జో దుష్టుల జూచి 
ఇం దాదుల ఆగహము 
జంభారి శిఖి యమ జథి నిధీశంరులు 
దంభోళి శ కి గదా పాశములసు 
uD 
కరముల చెతి యాగ్రహము RTT 
wD యై 
“ధరణి చవతల పదముల దూషించి 
ఇళ నాగ్‌ 
Mery) 


క hyo కొ నో శ్‌ | aie fn గోప CQ ఆ 
(oo నో i aro Ou } Moe Gia a 
Spa 


ఉం వట రయ =. an Md ఆం ఆర nm 
లాలలు ఎ చుగ ఇలు MOND ? 
శే 
శః 
we ల (ర అల "టే త్మ నాం 1 న yl 
దండి ల బఠిశ్తరం wom అదయి 
ళా ఓ 


నష ఫవనిల్య కా, హయం. 
జి! భి Was ఉంట [తు mud cnn 
భి ర 


168 


సరగ 


పుత్రకామేష్టి నిస్పుడె ఫలంబగును. 
నేకైక మం[తమహిమ నఫస్టములు 
లోకంబులందు గల్లు గానరొకొ్క ? 
(శుతినిందకుల తామసుల మిమ్ము బిట్టి 
శిత శ స్త్రములచేత ఛేదింతు” మనుచు 
కడగిన వారలు గడగడ వణకి 
యడుగుల శెరగి *సురాధీసలార ! 
కలిరాజు బంట్రము కలి చెప్పినట్ల 
పలికితి మీ రీతిబలుకక యున్న 
దమయించు నతడు మా తప్పులు గాచి 
కమియింపుిడ నుచు వ(జముఖాయుధముల 
దారితప్పక చూచి తల్లడ మంద, 
వారల విడిచి యవ్వలి కేగి రంత 


క లిరొజు 


లోకాయతుల సల్కు_లు చెలంగి వినుచు 
కాక ధ్యజంబు మంగల మెరయంగ 
బండి కందిన ఛాయ బరగు కాయమున 
నిండి జాలుగ (వేలు నెరనీలివన్నె - 
'పేరజీమీద ముప్పిరిగొన్న నల్ల 

చారల మైల పచ్చడము ధరించి, 

ర క్రవర్హ పుపాగ రయమున జుట్ట, 

ర క్రగంధ తిపుండ్రము బెట్టి నుదుటి, 
గళమున నెరిర క్ర కరవీర కునుమ 
కలిత మాలికలు పొంకముగ (వేఅంగ్య 
మిడిగుడ్డు పెనుగోర మీసముల్‌ గండు 
"బడగొగ్జి పండ్లును నెగు గొల్బంగ, 
నంచుల సంచమహాపాతకములు 


పంఛ మహావాద్య సటిమ ఘోషింప, 


పంచమా శ్వాసము 169 


నుపపాతకములు సాహో” నినాదములు 
విపరీతములుగ గావించునుండ 
కలిరాజు తిక్క తెక్కలి యోర చూపు 
మలసి యార క్ర ధథూమముల నిండింప 
వాపలమున నల్లెసలు గనుగొనుచు 
ద్వాపర సహితుడై వచ్చి నిక్లరుల 
గనుగొంచు, వారలు కళవళంబంద 
వినయ వినముడై వినుతి గావించె 
వేలుపులును వాని వీక్షించి రోసి 
మాలని గన్న (బ్రాహ్మణుల చందాన 
నాననంబులు వంచి; రక్కలిరాజు 


కుశల (ప్రశ్నలు 
నానమికాంగుడై యంజలి జేసి 
ఆతిభ క్రియు క్రి నెయ్యము తియ్యమమర- 
'శతమఖ ! సుఖమె ? వై శ్వానర ! భభమె ? 
శమన ! సేమమె ? జలేశ్వర ! కుకలంబె ?' 
మిము గనుంగొన గల్కె, మేన్సులకించె 
నమర నాయకులార'! యవని కే నిపుడు 
దమయంతి వరియించు తలపున నెంచి 
చసుచున్న వాడ; నా సంకల్పమెల్ల 
ననుకూలముగ మీర లాశీర్వదించి 
తడవుసేయక యంసదగునన్న వినుచు 


దిక్పాలకులు 


వెడవెడ నవ్వి యవ్విబుధ పుంగవులు 
“కలిరాజ ! రహ వో ర్త గడచె నానాడె 


5౪22] 


170 


నల చరితము 


ఇలనుండి కాదె మే మిందర నిప్పుడు 
చనుదెంచితిమి భీమజన పాలతనయ 
ఘనులైన వేల్పుల కడగంటి గనక 
(వణుకో(గతేజులౌ రాజులనెల్ల 
తృణముగా నెంచి యిందీర హరి బోలె 
నలుడను భూలోకనాథు వరించే 

తలప నీవును దేవతా సమూహం౦బు 
లోని వొడవుగదా లోలభావరిము 

మాని మావెంటనె మగుడిరిమ్మనిన 


కని 


కలియుగ మప్పు డాకలిగొన్న సల్ల 
పలిచందమున రోషము (పకా mi ముగ 
నొమముడీచె బెట్టి నిప్పులు రా లు చూడ 
పమధమమనుచు నెత్తురు (గ్రమ్మ మోము 
గనిపించ న న్యాగహ్యగదా శను మహో (గ 
షునతరాశక్యవాక్యముల DOD: 

౮ 
“ఏకపత్నీ పతు నీరలందరు 
మీకేమి ? క? న్‌ 


~ 


% 


మీధిసిపం అకు 


దినదీనంబును నంగ పజ 

కలికి నచ్చిన యప పభ్యాతిగా కహాహా |! 

జలదరింపక్ర సిద్ద సంకల్పులయిన 

వేల్పు లుండగ నెటు పవకి వరించి ? 

(ap) 

నల్పుని దమయంతి లలగొర! మీరెల్ల 

తనసుచుండితిరిగ ! యిక్కారా న లజ 
gp జ 

మునపదర్వ్యునె మనంబున బుర లెల్ల 


పదొయించినను కలి సహాయించుసయ్య గ్గ 
వో 


¢ a 


చి (pa వాహ 
ది తరగ దప సడ 


ఫ్లై 


సూ శ్వాసము 


నమూవతికి మీర లరుగక మున్నె 

దమయంతి డెళ్తు ముందలబిట్టి యిటకు 
అని రోషమున బల్కు నక్కలి జూచి 
యనిమిషపర్యు లిబ్లనిరి పొక్కు_చును, 


3 


దిక్పాలకులు 


“కలి ! యింత నీకు మొక్కలితనమేల ? 
నలచ।క్రవ రి పుణ్యల్లోకు డరయ 
కలితనంబును సత్య కలిత వై రాగ్యి 
కలితసీతి వివేక గంధీరరీతి 

నలరాజు బోలిన నరనాథు గనము, 
చలము మానును దమస్వస మనేల్ల 
కూతురు; వలవ దకో).మలిమీదీ 

(బాతి, యింకిటు రమ్ము పదరంగ వలదు 
దమయంతి మా సమ్మతమున వరించె 
క్రమము దప్పినవాడు గాడు నలుండు. 
మును సమ్మతించి కాముక వృత్తి మగుడి 
వనిత చెమ్మనిన నవ్యరె చువ్యరై న ? 
వొడిట్టి కొరగాని వార్తలు విన్న 

వాడి ఖడ్గము నూరు; వలవ దీ బుద్ది 


కలి 


అనిన నాలవయుగ మతఠిరోష మడర 
కనుగవ గురిగింజగతి చేగులింప 
తటతట కటము లదర రొమ్ముదట్టి 
కిటకిట పండ్లు తా గీటుచు బలికె 8 
“నలుడన లవ్వు ? డిందరు వేల్పులుండ 
ఖలుడు వౌ డాయింతి గ కొసదగునె ? 
నృపుల రమ్మని యందరిని విల్వనంపి 


171 


172, 


. నల చర్మ! 


నపడె యందరి పొమ్ము నగుగాక్క యుకడె 
చంక వె చుకొనంగ సాగునె ? మీకు 
సంకోచమైన నిచ్చట నుండు, డేను 


. వెన్నాడి నిషధేం(దు వెడలంగ [దోచి 


కన్నె గైకొని వక్తు; కడపట మీరు 
నలుగురు నేను పాండవులును బోలె 
మెఠలతుక గూడి రమింతముగాక |! 

నాకె యిచ్చిన మేలు ! నాకును మీకు 

గాక్క యన్యుల పాలుగా నేమి ఫలము ? 
పోవకుండగ వలె, పోయిన మాయ 
గావించియైన యక్కాంత గై కొనియు 
రావలె; సిగ్గుజారంగ సీ రీతి 

చేవీచుకొనుచు వచ్చిన, చూపరెల్ల 

పకపక నవ్వరె ? భైమి నేబైన 
తికమకలుగ జేసి తెచ్చెది ననిన 

బిలభేదీ ముఖ్య దీక్సాలకు లపుడు 
“ఖలకొను మనకు కొంతయు పాపిమనుచు 
చెవులు మూయుచ్చు “హరే ! శ్రీకృష్ణ [1 యనుచు 
నవివేక ఘనదురహంకారఘోర 
కలు_షెకఖనికి నక్కు_లికి నిట్లనిరి ౪ 


ఇన ద” 
నలుని పుణ్యళల్లై రత 


“నలుడిట్లు ఖలుడన నాలుశెట్లాడె ? 

నిషధ భూనాథుండు నృపతి మాతుండె ? 
వృషభవాహన భక్తి విసంభళాలి 
రజనీరమణవంశ రాజన్యమౌళి 
భుజభుజంగమ మహాభోగ నిర్మోక 
శరశరద్దనసార సారస నిషధీ 


కరకరంబిత కాంతి కమనీయకీ ర్థి 


సంచమా శ్వాసము 173 


ధవళికాళాంత దంతావళ గండ 

భవదాన ధారుండు భవ్యసారుండు 
నతికృపాళుండు సత్రై్యక శీలుండు 

(శ్రుతి మార్గవ రి భాసుర శుభమూ_ర్రి 
చ్మక్రన ర మదారి జన సమవ $ 

వికను [కమ కళావిభవ సంకోథి 
త్యాగసింహాసనాధ్యకుండు ఘనుడు 
భోగవె ఖరి మము బోలినవాడు 

నతడు పుణ్యల్లోకు డతని దలంప 

నతి ఘోర దురితంబుఅలయిన వొలంగు 
నతని నంటంగరా దహిాతుల కందు 
నతడేలు భువినై న నడుగిడరాదు 
వికటబుద్దులు మాను (న గల్ల లాడి 
యొక పెండ్రి చేయించు టుచితం బటం(డ్రు 
ఆ పుణ్యదంపతు లాత్మ సౌఖ్యముల 
(పాపించ నిమ్ము ! వారల జెడబాప 
పాపంబె కాని, యే ఫలమును లేదు 
మాపల్కు- విని రమ్ము మగుడంగి ననిన 


కలిరొజు (పతిన 
కలిరాజు ఆపుడు మొగంబు రాజుచును 
చిలచిల చెమట పిచ్చిఅగ మేనల్ల 
తేలుగుట్టిన కోతితెరగున (త్రుళ్లి 
(వాలుచు, నిఅను పేరణి [దొక్కుకొనుచు 
కహకహ నవ్వి యాగ్రహమున మిగుల 
నహిచందమున రోజ యీ గోళములు 
జాజుకో, కోరమీసలు నిట్ట పొడువ 
చేజేల కంజలి జేసి యిట్లనియె 8 


డల మొకె_ద సురలార |! 
కేలెళ్తి మీకు (మొక్కె సురలా 


174 


నల చరిత్రము . 


మేలు గావింపుడు మీరలు నాకు 
కీతిమీద సంచరించెద కొన్నినాగ్ల 

ధృతి చెలంగుచునుండ దీవెనలిండు | 
విస్నుమాడకు డెన్ని విధముల ధర్మ 
నిఘ్న నిర్మలశీలు నిషధ భూపాలు 
థెమి భూమిని నెడ చాపుదు నిజము 
కామాదులకు నేడు గలిగె పండువులు 
వినుడు నాదు (ప్రతిజ్ఞ వినువలు ! నిష 
జననాథు డేలు విశ్వంథరలోన 
నొకవిప్రడై న దుర్యోగ్యుండు లేడి ? 
యొకడై న వేశ్యల నొనగూడి మనడె ? 
రాజాజ్ఞ గలుగు త్మీవత యెరింగియును 
రాజో కి (ప్రహసించు (వాళ్యుండు లేడె? 
తనసత్ని నొకనాడు తలచక యన్య 
వనితల గోరు దుర్వ ర్తియు కేం? 
చదువు సంధ్యలు మాని నాని కూతురుల 
కదిసి కుంపెన సేయు కల్లరి లేడె ? 
వలసి యూరక యూరివారల కెల్ల 
కలహం లిడుచుండు ఖలుడై న లేడె? 
మాటవాసులకువై ముఖము లొనర్చి 
పాటించి యొకనాడు (పణయించి వహ్ని 
కాహుతి బెట్టని యజ్ఞుండు లేడె ? 
మోపాంచి పరుల సొమ్ములను (గ్రహించి 
బాసలుచేయు నాభాసుండు లేడె ? 
దోసంబనాక సతుల జూచి జూచి 
నిందలు గైడు పీచుండు తేడె? 
ఎందు నెవ్యారలు నరుగరటంచు 

శ క్రిపాజలకు నాసక్షుడె దుష్ట 


యు కులు చెప్పుచు ను త్తముల్‌ నవ్వ 


సంచమా శ్వాసము 175 


కల్లు ద్రావుచునుండు కష్టుండు లేడె ?? 
తల్లిని పోషింవ దఆచనియట్ట 
నిరయుం డొకిడైన నెమకిన లేడె ? 
దుర్దానములు బట్టి “దొరకెపో ! ధనము 
ఇంక (పాయక్సి త్ర మెక్కుడి ? దనుచు 
శంక లేక చరించు జడుడై న లేడె ? 
కొండెంబు కూడుగా కుడుచుచునుండు 
చండాలు డొకడు దేశములోన లేడె ? 
ఉపకారమెంచక యొరుఅ కే (ప్రొద్దు 
ఆసకార మొనరించు నల్పుండు లేడి ? 
మంచివారల విద్య మహిమ నసూయ 
కొంచెంబుగా నాడు కుటిలుండు లేడె ? 
హరిహరులకు భేద మాచరింపుదును 
దురహంకృతులు చేయు దోషులు లేర? 
హరినామ మొకటి జిహ్వ్యగ్రంబునందు 
చొరయంగసీక యే ప్రొద్దు గూర్చుండి 


(ఎలుసుద్రులె యతి హేమతో చెలగి 


f: “క్షి, 

|e సం 

నిదురనోయిడు సిచదొందు లేడె 
be) 


కొలిచియు కొలువక కొర్రల: రణము 
సుద్ది జెప్పిన రాగి సురిగి దీరములె 
(oe) 


176 నల చకత్రమ 
లోభించి తీర్దం లోగొన్నయట్లు 
శ్రీనుంతుల ధనంబు చేకొనదివురు 
కోమటి యొకడై న కోటిలో లేడె? 
'నాభుజబఅమె పండగజే సెగాక, 
యీ భూమి పండునె యంత ధాన్యంబు ? 
అని భూమి జెడ నాడు నట్టి హాలికుడు 
కనుగొన నచట నొక్కండైన లేడె?. 
అటునిట్లు. దిక్రగుచు నందించు జూచి ' 
తటుకున మొరుల రం(ధ్రాన్వేషణంబు 
మదీ గోరుకొనుచు కామ[కోధలోభ 
మదమోహాముల నెంచి మాయ పన్నించి 
యగడు గావించి యొయ్యన యావగింజ 
అ గొని గుమ్మడికా మలను నాటినట్లు 
కొంచెపు పాపంబు కొండంత జేసి 
పెంచి 'భూపాలు డుపేకీంపబిట్టి 
యిట్టిపాపము బుమై నిక్క_డి ననుచు ' 
గట్టిగా నాడించి కలుష లేళంబు 
నలవేక సోకిన నది నెపంబుగను ' 
నలుని బుమైద; పట్టి నలుకువబెట్టి 
సుర [దావజేయుదు జూద మాడింతు 
పరకామినులమీద బాళి బుట్టింతు 
కడగి యిందుఅ 'కెట్టి ఘను లైన నడ్డ 
సదీననేమాన; మీపాదాల యాన ! 
ఆరయంగ వివిధ మాయా సంప్రదాయ 
పరిపాటి హరిహర (బహ్మాదులైన 
నాయంతవారె ? పంతములేల ? యిపుడు 
పోయివచ్చెద నేను భూలోకమునకు 


ఆన విని యురి(ద్రాడు అకలి జూచి 


ంచమా శ్వాసము 177 


౪7-23] 


యనయం౦బు నయము భయంబును జూపి: 
వెండియు నెన్నని విధముల మనను 
ఖండించి పలికిన కలి చాల మండి 

చండింప జూచి “యిచ్చట వీనికోడ 
ఖ౦డిమండి పడంగ కార్యంబు గలచె? 
ఇదీ విధి విహితంబె యిత డేమిసేయు ?' 
నదియును నగుగాక యవనికి చొమ్ము” 
ఆసుదు నందరు రహస్యము లాడుకొనుచు'' 


చని వేల్పులు నిజన్దానంబులకును 


నిషిధ దేశ (ప వేశము 


ఆంత నక్క_లి తృతీయ యుగంబుకోడ 
మంతనం చొనరించి మద్‌ సీను గదరి 
తిరిగి పోవగ నిమ్ము దేవేంద్ర ముఖ్య 
సురల రద్దుకు వెరచునె కలిరాజు 
సాహసంబిడర నీ సాహాయ్యమునను 
రాహుగ్రహం బల రాజును బోలె 
నలరాజు బట్టి యెంతయును పీడింతు 
నలఘు దురోదరాధ్యక్షంబు లయిన ' 
యకంబు లందు మాయూవమహోపాయ 
దక్షత చొత్తు; చెంతనె రమ్ము నీవు” 
నని ద్వాపరంబుతో నతి రహస్యముగ 
ననువుజెందగ సమయంబు జేసికొని 
మదీ నుబ్బుకొనుచు కామ్మకోధలోభ 
మదమోహములతోడ మహికి వే డిగ్గి 
నిషధ దేశంబులోనికి (వ్రవేశించి . 


17% 


నఖ చరితము 


విషమాస్థి కింకిణీ వితతి శేశంపు 

లోవ జల్లులును, భల్లూక చర్మంబు 
లావు కృండము, నల్ల ని వెరిమందు' 
పసరు కందెన చాయి భయమొందధి మూల్లు 
పసరంప్ప కొమ్ముల బిండి కన్నులును 
పాతరలాడెడు బండ వేషముల 
భూతంబు ముగముల నొమ్మలు గలిగి 
కొంకక వికటంపు కూతలు గూయు 
కొంకి నక్క. కరాళ కొదమ త ల్తడులు 
పూనిన లోహంపు దొగడల తేరి 

పె నెక్కి తన |మోల పచ్చి కక్కరప్ప 
నరప పగ్గములందీ నరకంటకుండు 
విరుసుగా నడిపింప పిరుద ముందటను 
పుసుకకల్‌ చిస్పడబ్బురు సుడిగాలి 
గనిపించ గద్ద రెక్కల "పెద్ద సురటి 
యుదుటు గల్గినయట్ట యుల్మూక గడలు 
మొదలుగా సూడిగంబులు ధిరియించి 
వికటాస్యముల భృత్యవితతి మాటికిని 
పకపక నవ్వుచు వండ్డి గిలించి 


Me 


పరప్ప పుట్టగ నిక్కి వెక్కారింపుచును 


కలిరాజు పొటులు 


పరతేర్వ పావన (బహ్మా సంఘములు 
రరిజిల్లు న్యగహారంబులు జూచి 

యంజ నచ్చటికేగ కవలికి జనుచు 
ళ్యామాయ మానంబులయి ముంటుకొ నడ 
హోమధూమముజకు సుబ్బసపడుచు 
స్వాహాస్వధాదీక శబ్రముల్‌ విన్న 


కుదిరాక ఇ సి ee E 
లాపహొరనగొ నుచు నలకు | మొ 


దమా శ్వాసము 179 


తరురాజ నిత్య (పదకిణ రతుల 
ధరణిసురుల జూచి తలదిమ్మువడుచు 
(కతువులు గావించు (శ్రొతకర్మటల" 
(గతి ఘోషముల కడు సుడివడి బడలి 
గోసమూహాంజుల ఖురధూళిపా? 
మెసోక, గనరాక మదీ దద్దరిలుచు 

నా పాపన ర్తను౦ డప్పటప్పటికి 
ద్వావరంబు కరంబు దట్టి “యి స్లైల 
జెగడెదివని సారె నీతి వెల్పినను, 
మగుడంగ నా వేద మార్గదూరుండు 
ధైర్యంబు లేక త త్తరపాటు తోడ 
సూర్యార్హ కము లొసంగు చోటులు మొట్టి 
నిస్పు (దొక్కి న కోతిని దలంపజేయు 
నప్పుల్కసుండు పుణ్యస్త్రీఅ గాంచి 
“యత్యు[గ్రదంష్టాంంకురానన అయిన 
మృత్యుదేవతలు వీర ![) యటంచు నెంచు 
నా శివ ద్రోహి భస్మావ కుంఠితుల 
పాశుపత వతపరుల సీక్షించి 

గళటిద్ద రుద్రాక్ష కంఠమాలికలు 
కలయంగ జూచి “శంఖ అలు గై కొంచు 
వచ్చినారిదె కట్టివై వ” నటంచు 
పిచ్చిగొన్నట్లు తబ్బిబ్బుగా బలుకు 

ఇ లైరంగున కలి ముచ్చటి పదము 

హ త్తక, యల్ల పుణ్యల్లోకు డేలు 
ధరణీ ద్వాపరము కై దండగా గొనుదు 
సారుగుడు బడుచు లేచుచు నల్ల నల్ల 
నరిగి యా నిషధ నాయకు పట్టణంబు 


దరిసి సారధిచే రథంబు పోనంపి 


“పురి మీకు లోనైన బుద్దుఅవారి 
నరసి మున్నుగ మీర లనువై న యెడలి 
నమరుకొంిడనుచు కాయాదుల బంచి, 
తొండచెట్టు-పె నివాసము 
తమము గప్పెడి వేళ తా నెక్కరుండు 
మస్నివాత చెరగుల మైల సచ్చడము 
ముసుగిడి జముదీక్కు మూలగా దీరిగి 
వెలివాడ వీథిలో వెడలి యా 'పెద్ద 
ఫొలికంప్పు (దావి యబ్బుచు వ క్షగతుల 
నా చెంత నటపూత నార్భకు లగ్ని 
పాచితంబగు మత్స్య పలలంబు గోళ్ల 
"పెరికి యుండలు జేసి పేరిన నేతి 
తెరగున జారెడు తెల్ల ని మెదడు 
కదుడున నొరలించి గటుకున (మింగి 
పదుగు రయిదుగురును బంతిగా గూడి 
కంకాళదండముల్‌ కరముల బట్టి 
హుంకారములకోడ నుస్పరం బెగయ 
బూదీ రేగెడునట్టి భూములు మెట్టి 
చేదీపములు బట్టి చేరి యిర్వంక 
కొరవి దయ్యంబులు కొంత దూరంబు 
కురగట నేశేర కోటలో నొక్క 
యెడ రోతకు మనుష్యు లెవ్వరు రాని 
పెడ్నగ్రంత జూచి “యచ్చెర ! మార్గిమనుచు 
నిర్ణాషమైన యా నిషధేశుపురము 
గార్రభధూళి లగ్నంబున జొచ్చి, 
సురయమ్ము వాడల చొప్పున (గామ 
చర వరాహ సమూహ చరణ నిర్గళిత 
ఘనతధ పంక సంకర మాగ్గమునను 


ప్తంచమూ శ్వాసము 181 


చనుదెంచి, నిష ధేం(ద చంద్రుని నగరి 
(ప్రహరిలో నొక పజ్జ భామిను లెపుడుో 
విహరించు కలువబావికి ను త్రరమున 
పనస ఖర్జూర రంభా నారికేళ 

కనక చందన మల్లి కా సహకార 
వర్షితంబగు కేళి వనము లోపలను 
కర్ణి కారాదీ వృక్షలకా విశేష 

'కేళాకుళికి డాయ కెందమ్మికొ లని 
మూల్క లతాకుంజముల సంతతంబు 
పగలు చీకటి నిండ బర్వ భయంబు 
నిగుడజేయుచు నూరు నిలుపుల పొడవు 
కలిగిన యొక కర్ణి కాబావి యోర' 
సలలిత శాఖభోవ ళాభా నికాయ 
చుంవిశాంబరమయి జొంపంబు గొనుచు 
డంబు సల్పెడు విఫీతక మహాతరువు 
న్మాశయించి వసించె నంతట జూడ 
విశాంతయోగ్య మీ వృక్షంబె యనుచు 


నవదంపతులు - గృహ్మపవేశపు వేడుకలు 


నంతకు మున్న నలావసీశుండు 
సంతతంబున భిమజననాథమౌ శ 

చేటికా శతములు, చిరరత్న నూత్న 
పేటికా బృందంబు, 'పెరి3అ కొలదీ 
హాటకంబుల జాలె లరణం చొసంగి 
హోటికంబులగు వెయ్యారు గ్రామములు 
పసుపున కొసగి దంపతులకు వేడ్క 
వసుమతీసురుల దీవెనలు చెలంగ. 
తనయ బంపిన జీవదంతంబు మేలి 
సని కడాని వసిండి పాలకిలోన 


182 


"నఅచర్కతము 


సతి నుంచి ముక్యాల జంట నిద్దంపు 
(ప్రతిమల హళిదీ సూర్యపుటంబు పట్టు 
దిడ్డి వె చుకొని యం'తే సంతసమున 
నడ్డ౦దు లేని మహాప్రకాప౦ంబు 

తనరంగ శనుభముహూ ర్తమున నత్యంత 
ఘనవై భవము చెలంగ మృదంగ పణవ 
దుందుధి కాహాళ్ల తుళ్తుంభనాద 
మందంద దీక్కుల నాక్రమింపంగ 
తరుణరంభా తను ధ్వజవికానముల 
పరిణత |క్రముకౌఘు పరీణద్దదారు 
తోరణంబుల నవధూపధూమ[ప 
దారణంబుల నాకసము ముంచి కోనడు 
సౌరభంబుల నింపెసగు పురి జేరి 

సౌరభ దగజంబు సరియన జాలు 

వెల్ల యేనుగు నెక్కి, పేర ముల 
నెల్ల నిండగ నిల్చి యింతు లాచార 
లాజలు జల్ల నల్లన రాజసమున 
రాజవీథీనె వచ్చి రామయు దాను 

నగరు [ప వేశించి నవమోహనంపు 
తొగరు వాతెరల ముద్దు మెరుంగు బోండ్లు 
చెక్కుటద్దంబుల జిగిమేలిససిడి 
నక్కులు వెళుకు చందంబున మెరయ 
కొ త్రము త్రియముల గొప్ప సరముల 
గుత్తంప్ప నునుగబ్బి గుబ్బలు మెరయి 
వేణీ వెన్నులమీద విన్నాణమొప్ప 
నాణిము త్తియముల యారతుల్‌ (దీప్ప, 
గనుగొని యొక భామశైదండ గొనుచు 
చని యంతిప్పరము ఛెంగట నొక్క చక్కి 


పంచమా శ్వాసము £83 


ఇం్మదసనీలపుమేడ కిరుగడ దీరుగు 

చం ద్రకాంతపువాడ సరస నిద్దంపుో 
కెంపుపలకలచేత్ర'? కెందమ్మి గుంపు 
సొంపు రాజెక్కిన చూపట్టు పెద్ద 
పటికంపు గుండు గంబముల నందముగ 
షుటియించి శోభన (క్రమములు చెలుపు 
మకరతోజ్జ్వల నవ్య మకర తోరణము 
చకచకలీనంగ సమ్మద విమల 
ముకురద్భశ వితాన ము క్రాఫల౦బు 

ల కలంక చంద సహ్మసాంతరముల 
నొకటి గాసగపచ్చు నుజ్జలికోడు 
నికరంబుతోడుత నెయ్యంబు నెరప, 
(ప్రతిఖి త్తిసూ త్రిత ప్రతిమలు (ద్రీస్పు 
రతనాల కొలకుటాథతుల డాఅడరి 
ఆరుణంప కుంకును యందంద చల్ల 
తరుణ రంభా స్తంభ దళము లే (పొద్దు 
లాలన కల్యాణ లక్ష్మీకి విసరు 
తాల సృంతముఅ యందంబున గదల 
నపశిల్ప ఘనకల్పనఅ చూపరులకు 
చవిగొల్పు ముత్యాల చవికె లోవలను 
కడకు పద్మముల రేకలు ఇక్కి-నట్టి 
కడుపన్నె తనకు బంగరుపీట మీద 
యువిదయు దాను గూర్చుండ్కి ఫ్టైుదువలు 
ధపళముల్‌ బాడ, వృద్ద పురోదాతాదు 


h * or a “2 
లాశర్యదీంప నిటతడు గుహా |న 


i 
వ ౯ 
184 


"నర చరిత్రము 


పదీయారు గిన్నెల పచ్చల యంచు 
పదీయారు పన్నెల పసిడి పశ్తె రము 
పెట్టిన గూర్చుండి, వింబోషు లచటి 
అ అ 
పట్టపుస్టాన కంబము చాటు జేసి 
దమయంతికిని కెంపు దారల పశ్లె 
రము బెట్టి వడ్డింప రాజనరుండు 


కలమాన్నము పసిండికళ దేరుచుండు - 


నొలుపు పస్పులును సదో్యోషమృుతంబులును 
ఆప్పడంబులు వెన్నయట్లు మండిగలు 
పప్పురొట్టియలు నప్పంబులు జున్ను 
కమ్మని కఅపందికమ్ముల తోడ 
దీమ్మనంబులతోడ తేనెలతోడ 

ఖండ శర్క_రలకో గలయంగజేసి 
యొండెండ రుచియంచుచుంత భుజించి 
యానాలు చవిగొని యానవాల్‌ (దావి 
కాను మజ్జిగలు మీగడ పెవంగులును 
అల్ల ౦పు పచ్చడు లప్పటస్పటికి 

నల్లన నంజుచు నటి తృప్పి మరయ 
కొంతటు రుచిగొని కసుమయోగమున 
వింత సౌరభములు పదజల్లుచుండు 

చల్ల ని జలము లంచ మొగం౦బు గిండి 
తెల్ల పారడ బిట్టితే కంఠజుద్దీ 

తలకొన |దావి హ స్ప్రములను వార్చి 
మెలుపొప్ప గద్దియ మీద గూద్చండి 
మోవి మిక్కిలి కెంపు మోసులొ త్రంగ 
రవి కర్పూర పటిక చప్పరించి, 


నలదమయంతుల శృంగార విహారములు 


అధికొరి పరుపులు నంతకు మున్నె. 


తు చమన పట జ శ 
పంచమా శ్వాసము 183 


5V_24] 


యధికొదరంబున నంతిపురందు 

లోన సింహముఖంబులోపలి మేడ 
నానావిధ సుగంధ నవనవ పుష్ప 
మాలికల్‌ చుట్టు నమర్చి యా నడుమ 
కోలాటముల బొమ్మకుట్టుల సరిగె 
జగజంపు వెలిపట్టు చందువాకట్టు 

జిగి మించజేసి మంచి కడాని పసిడి 
చేగిండి పచ్చల చిలుకల కీలు 

బాగాల బరిణలు పటికపుకోర 


తెలిగం ధవడి పెళ్లై దేశావరంపు 


పలుకు కుపపు జాలనల్లి క చికిలి 


నిలువుటద్దంబు దండియ రుద్రవీణ 
పలువగలగు కదంబపు గిన్నియలును 
ము శ్రెపు 'తెలిసున్నమును గూడ నిడిన 
క తెర తెలనాకు కవిలె తట్టలును 
జాతికస్తూ'రి వాసనల ఘుమ్మనెడు 
శీతలజలము నించిన కుంభములును 
సీలంపుగద్దియ నిగ్గు దంతంస్ప 
తాలవృంత౦బు, నెత్తములాడు పలక 
వెండియు గలిగిన వివిధవస్తువులు, 
నొండొండ పొరావకోత్కరకంఠ 
కఅరవంబులచేత కలక లధ్వనులు 
గులికెడు గచ్చుటాకులకడ నిలిచి 


18 


నల చరీ[తః 


యొకచెంత దంతంపుటుయ్యలమంచ 
మొకయంచ పద్మంప్పటుదీరి చస్పరప్ప 
మంచ6బు నవ్వల మధ్యరంగమున 
పంచాస్తు3 రమ్మని పలుకు నిశ్చఅపు 
నకినెల కీలుమంచము నమరించి 

యొకట కుంకుమ పువ్య్వుటుబ్బుచౌకముల' 
పరుపులు బకచి యాసపెని సరసముగ 
రిగంచు సన్నంపు చలువ దుస్పటులు 
ఏరచి యెత్సుత లాడ బటుప్పలు నిలిపి 
వరిమళంబులు నిండ బర్వు సాం(బాణీ 
ధూపముల్‌ సలుప సంతోషంబు మెరయ 


వ య 


ళ్‌ 


నా పంచబాణపభాకారు డప్పుడు 
మానినులెల్ల సమ్మతముగా బలికి 
యేనుగు కంబాన కెఅయించినట్లు 
దమయంతి దెచ్చి హస్తము జేతికొనసగ 
'తెమలించి శయ్య కొద్దిగ గదీయించి 
పలుకుకప్రముతోడి బాగాలు నిక్క 
'తెలనాకుమడుప్పు చేతికి తానె యొసగి 
కురులు దువ్వెవనంచు కొసరి మోమెత్తి 
సరులు చూచెదనందు చన్మానలంటి 

మాట జెప్పెదనంచు మదనమం(త్రసుధ 


మాటిమాటికి కర్ట్‌ హార్గంబులందు 


శ 


లికించి పూదేనె చినుకులు చిసుక 
స 


x 


జ 


లికించి 


సలికీంచ్కి మేనిసోకుల నొకయింత' 


: మ్మతపరచి రాగం 


{mn 


లికించితము మించ శెరలించ్చి మెల్ల 


తిలకించి పలరాచసనులు 


ల 
జిం 


RX 


] 


రది 
ఆక్‌ దం 
సిపింని సున్‌ దళం ణు గిం గళ్ల) 
Ler 


rE 4 
Ca 


౯ 


ట్ల 


ను 187 


es 


ను స్పకంబున మదనమం[తరాజ౦బు 
విస్తరంబుగ (వౌస్కి వెలది ముంగురులు 
దువ్వుచు 'బలితంపు తుమ్మెదగుంపు 
లివ్వి యటంచు “బల్లి దపు జక్కవల 
పిట్ట లివినుచు నవ్చింబాధరోస్టి 
గట్టి గుబ్బల నంటి, కళల ఠావెరిగి 
ముద్దులు బెట్టుచు మొదటి తావరసి 
కొద్దిగ నవ్వించి కొసరుచు ద్వాద 
శాలింగనములు చ్మిత్రపు బంధనముల 
సోలించి కేలించి సొక్కించి మించి 
రతుఅయందలి యాదరము లెరిగించి 
నతుఅ సౌభా్యంభోది నట ముంచి తేల్చి 
నలుడిట్లు దమయంతి నవనవరతుఅఆ 
కలయికలను [ప్రోడగా జేసికొ నుచు 
అహరపహం౦ంబును మందరారామసీమ 
గృహరాజముల, శేళినిరుల, సొధముఆ 
విహరింపుచుండె నవ్వెలదీతో గూడి 
మహిత నానాభోగ మహిమరంజిల్ల 
ఆక్వాసాంతము 
ఆని మనీషి సుభాషికాయత్తు పేర 
జన మనోహర నిత్యసద్వృత్తు పేర 
మనువంశధరణీశమండను పేర 
ఘననిశాచరవీర ఖండను పేర 
తారక (బహ్మ విద్యానాథు పేక 
(గ్రీరాజ్య విభవ కీ ర్థిసనాథు పర 
సాధగుణాను పోష కృపాళు పేర 


188 


వేధో” మరేంద్ర భావిత శీలు పేర 
సరమదయాది' శోభనగుణంబులను 
దిరగెడు శ్రీరామభ్మద్రుని పేర 

గద్య 
ఇదీ రామచం[ద మహితదంయాసొం[ద 
విదీతసాహిత నఏీనసాహిత్య 
చిన చెవ్వయాచ్యుత క్షితిపొాల తనయ 
వినయాదీ ళుభగుణ విభవ సనాథ 
రఘునాథభూపాల రమ్యవాగ్దాల 
సుఘటిత నవరస స్ఫుట శబ్దపటిమ 
దన ఆడు నలచరిత్రమను (ప్రబంధ 
నున పంచమాశ్వాసము దగు సుశ్రీల 


పంచమాశ్వాసన పాఠాంతరములు 

1. డిదమిత్తమనుచు మీ కెరుక లేకున్న 

2, జాలరిదాని వలలోన బడడె ? 

3. యిదీ దీనమనక 

4. వావివ ర్హన లను వార్తలు కల్ల 
వొవియే కల్లెనే వనజభవుండు 
తనకూతు బిట్టునే? తమ్ములు నన్న 
లును గూతులున్సు తల్లులును మెను విడిచి 
పిదస సీవావలె విదులకయుండ 


నుదయింతురే ? యిట్టి యు క్రియ గలదె ? 


"నల చరిత్రన 


క్షే 


సంచనూ శాన 


7. 
8. 
9. 


189 


+ సత్యకలనా (ప్రతీతి 
. ఏ) శరశర సారస సారసీహార 


వి) శరశర శరసార సారసీసోర 
ఖలుడును లేడె ? 
కొలిచియు నూరక కోదలి 


బద్దుచునుండు డెబ్బదులై న లేద? 


10. బడుగు వేసముల 


కే 
12, 


కన్నెకల బావి యోర 


భి 
_ 


౦ప్పరారవలచే 


me Qo 


ష్‌ గ్‌ శ్వాసము 


(శ్రీమనోహరగ్యాత ! సీశాకళత్ర ! 
రామణీయక సీమ ! రాజగూత్రామ ! 
నామపాలితలోక ! నవకృపాలోక ! 
శేముషీ జిత శేష ! చిన్మయవేష ! 
కందర్పశతరూప ! కరధృతచాప ! 
మందరధరదీర ! మౌనిమందార ! 
సపన రక్షణకామ ! జగదథీరామ |! 
ఆవధరింపుము రామ ! యా బృహదశ్వ 
మౌనిచంటదుండు ధర్మతనూజుతోడ 
నానందనమున బక్క; నా నలన్ఫపతి 
సతియును దాను నీ సరణి గొ చు 
రతి మన్మథుల బోలి రాగముప్పొంగ 
సకలభోగంబుల సౌఖ్యనుల్‌ గనుచు 
నకలంకగతి నుండ నక్కలి నేడు 


కలి గ హాణము 


నేడు బొఫైద నంచు నమకుచు నచట 
తాం|డచెట్టున'నె ద్వాదశ వతృరములు 
నొక్క రం[ధము గానరుండె నా నలుడు 
ఒక్కనాడకుచిమై యుండి వే పాద 
శౌచంబు సేయక స౦ధ్యావిధాన 
మాచరింపుచునుండ, నబ తరి వేచి 
“అవకాశ మిదీయాపో!” యని కలి వేగ 
నవకాశనిభకీ రి నలచ్యక్రవ శ్రీ 

కదిసి యేమియు నెరుంగక రాక యుండ 


191 
పదముల కృష్ణస రము మూరుకొన్న 
గతి సోక విషమెక్కుకరణి నానాటి 
సతి మేన నూనె; నప్పాపయుగంబు 
నొడల నూనిన నాటినుండి యంతంత 
పుడమిరేనికి చింత చొడమి యూరకయు 
సన్నంపు తలయేరు శతితోడ పోరు 
విన్నదనంబు నిర్వీర్య భావంబు 
పనిలేని కోపతాపము లనుదీనము 
కనిపించసాగ నక్కలి యంతబోక ' 
నారాజు దాయాదీయున పుష్కరుని 
చేరి *నీవల నలక్షతిపాలుతోడ 
నెత్తంబులాడి వొనికి గఅ సకల 
విత్తంబుతోడ నుర్వీరాజ్య మెల్ల 
పుచ్చుకొమ్మేను నిప్పుడు సహాయముగ 
వచ్చెద” నని యాత్మవైర మెరింగి 
టోధింప, “నాకు నిపుడు శుభ్యగ్రహము 
వేధించి” ననుచు వేవేగ పుష్కరుడు 
కలిమాటి కలర్కి చంకలు దట్టుకొనుచు 
“కలిగి లే గోరిన కార్యంబు, స్వామి 
రకించె!” నని ద్వావరము సొచ్చియున్న 


యక్షముట్‌ గె కొని యతిరజ పహాస్యముగ 


లీ జాలీ సలా తీ ఇ 
జూదం: నరులు నూపంగవప అయు 


$ far ne అన nes, ER aS లా అన 
ఆ దిమయుంతియు అంతస్తు ససిస 


192 జీఅ'ర్మితము.. 
తామసపు జూదము 


విని నలుండు కలి (ప్రవిష్ణుండు గాన, 
వనిత చెంగటనున్న వాడు గావునను 
ఒండన నేరక యొప్పిన్న పుష్క 

రుండు నా నిషధేందు _మోల గూర్చుండి 
కలి యొసంగిన పాచికలు చేత జూపి 
“పలికినట్టుల పందెంచు అచ్చు 

నివి యన వీక్షించి యిందుకులుండు . 
సపరనై మిగులంగ చౌక మేర్చడుచు 
నంజన కలితంబులగు తీవరముఅ 
రంజిల్లు నయ్యక్ష రాజముల్‌ దెచ్చి 
నెత్తంబు పలక పర్టి చి (కొమ్మించు 
పుత్తడి సారెలు పొసగించి యాడ 
దొడగ, పుష్కరుడు ముంిదొక కొంచెమైన . 
తొడవు పన్నిదమిడి తొలుత దానోడె 
నది గని మదీ నువ్చి యా నై షథుండు 
పదరుచు పజ్రాల పతకంబు దెచ్చి 


ముత్యపు చెంపసరు లటు వెట్టి 
రగున నాడంగ సరవితో నప్పుడు 
“దుగి వై చి యతడదీ తోడోడ గెలిచె 
తిగకంటిదేవర తెరగున మండి 

కచ్చి వెండియును చొకట్టు లొడ్డినను 
“డచ్చాక” యని గెల్చి దట్టిలో వైచె 
హారంబులిడిన “నాహా! యెంత కమ్మ 
బారా యనుచు వాడు పచరించి గెలిచి 


మ్‌ OT TV 
షష జ్యాసము 


25] 


193 
పిడిపంకి వైచిన విరుదాడి గెలిచి 
మొల జెక్కి.కొ నియ; సొమ్ముల నెల్ల నిట్లు 
గెలిచిన నలుడు మిక్కిలి రోష మడర 
కలియు (పేరేస రొక్కము చాల దెచ్చి 
యణకక యొడ్డిన నపుడు పుష్కరుడు 
“నింత పన్నిదమున కే నిల్వగలనె ? 
యెంత రొక్క-!” మటంచు నెల నవ్వుతోనె ' 


పటి పందెము నె చి బహుధనంచెల 
డు ర గం 


పెపైలగట్టించె: చెగడక నలుడు 
గట్టిబంగార మొక్కటిగాగ యొడ్డె 
నప్పుష్క రుండది యంతయు వేడ్క 
నప్పు గొన్నట్టు లొకయాటన గెలిచె 

నా నలక్షితిపతి యంతట బోక 

తానెక్కు. 'తేజీఅ (క్రాళ్లు బట్టించి 

వేవేగ నొడ్డిన, వీక్షించి యతడు 

“దేవర! చ్మకవ క్రివి గాన యిన్ని 

చక్కని తేజీల సంతరించితివి 

ఒక్క పేనియు మాకు నొనగూర్చనగునె ? 
అని పల్కు_చుమ వాని నన్నిటి గెలిచె 
కనలుచు మరియు నక్క-లి లోన నుండి 
పురికొల్ప “మదగజంబులనెల్ల నొక్క 
పరిమి తెమ్మని యొడ్జె ఛై మీధవుండు 
పుష్కరుండది చూచి పొంగుచు చాల ' 
“పుష్కర యోగ్యముల్‌ బో యివి!” యనుచు 
వాని నన్నియు గెల్బె వదలక వైర 

"సీని దుర్వకసనంబుచే నిట్లు దినము 


నల చరిత్రము 


కల ధనంబుల నొడ్డగా జూచి చూచి 
తలకుచు మంతి (ప్రధాన పుంగవులు 
“మణియగాం డెల నున్మట్తులై పలుకు 
వం ఛి అట్‌ మా 
జీయించ, రెంతయు గడకను మరియు 
చెల దు; చోరులు చిమ్మి రేగుచును 


య 
కొల్ల లాడగ దొరకొనిరి దేశమున, 


నెల కొక్కనాడై న నిమిషమా[తందు 

వు లేకున్న మాకు తరించుపెట్లు ? 
మ్మినవార లందరు సంబళములు 

తెచ్ముని మాటికి తీవరించెదరు 

వెలపటి రొక్క౦ంబు వెచ్చంబులర్యు 

నెలకన్న నీకున్న నిలువంగ గలరె ? 

(గహణందు వచ్చె దగ్గరి యాశితుఅకు 


వపా చూచి దానముట్‌ (వాయించవలయు 


స 
న్‌ 


నో 


సాము మ్ములెల్ల ను సరి చూడక యున్న. 

గమ్మి యీ సందడి గనరాక పోవు 

విన్నవించితి మీట్లు; వెనుక మా మీద 
కన్నె రః జేసిన కలగుదుమ చ్చు 


లోన నే oe ee 


[స్టా శ్వాసము 193 


అం 


దమయంతి హితబోధ 


“విను దేవ! వాకిట వేళలు గాచి 
యున్నారు సకల నియోగంబువారు 
మన్నీలు, భటులును, మంతి పుంగపులు, 
కొలువిచ్చి కనిపించుకొని వారితోడ 
పలికి కార్యములకు పంపుట లెస్స ! 
సీయంతవా డిట్లు నె త్తంబుమీద 

బొయక చిత్తంబు వారనీదగునె ? 
జూదంబు పానంబు జూడ రెండు నప 
వాదహెతువులను వచనంబు వినవె ? 
పానంబుచే నొక్క పాపంబు వచ్చు 
గాని జూదంబున కల యర్హ మెల్ల 
పోవ్స, పోయిన లేమి దొడము, నా లేని 
జీవన మబ్బదు, జీననంబునకు 

నెన్నేని పాపంబుబే చేయవలయు 
ఇన్నియు నూదాంచి యిదీ మానుమయ్య ! 
రాజాధిరాజులు రాచకొర్యముల! 
యోజించి యేమేమియో యు త్తరములు 
(వాయంగ జూతురు సలదయ్య! యిట్టి 
మాయంసప్ప జూద మేమరియును మరియు 
చాలంగ నాడ మచ్చర మెక్కునయ్య ! 
చాలించుమయ్య ! మజ్జన థోజనములు 
తలపక యిట్లాడ తగవు గాదయ్య | 
కలన నోడిన నపఖ్యాతియా గాక! 
యోడక యుండిన నోడిన యట్టి" 

(కీడచే కీ ర్యప కీ ర్థులు గలవె? 

“వీర సేనునికంటు వేమణుంగులుగ 
ధారుణి పాలించి ధనమును గూర్చి 


195 


నలు చరి (తము 


కడపటి జూదంబు కారణంబునను 
పుడమి రాజ్యమునెల్ద పోగొట్టుకొ నియో 
నితిడంచు జనులెల్ల నెంచరె జగతి 4. 
హితబుద్దీ వినవయ్యా ! యిదీ నీతి గాదు 
ఆరయ పురావేతిహాసంబు లందు 

ధరణి నంతట దురోదరమున చాల 
నొచ్చినవారి విందుము గాని, తిరిగి 

లచ్చి నొందీన వారలను వింటిమయ్య ? 
మీ మనంబున చలంవిట్లు లుండినను 
స్వామికి చెలిపెడు వారెన్యరయ్య ? 
మాయచే కీర్పులు మాయంగ జేయు 
దాయాదుఅను నమ్మదగదయ్య మదీని ! 
ఇదీ యహాపరదూర్శ మిది యనాచార 
మిదీ సజ్జన విరుద్ద మిదీ య బద్దం 2 
వినవయ్య ! నామనవి ధనాగమంబు 
గనవయ్య ! ధర్మ మెక్క_డ దస్పకుండ 
మనవయ్య !’ యని సెక్కు_మార్గముల్‌ జూపి 
చనువున బల్కి. వేసరక చెప్పినను 
నువిద గన్గానక (ప్రత్యుత్తర మీక 

తవిలి జూదమునందె ధరణీనడున్న, 
కన్నీరు (గుక్కుచుు కళవళవడుచు 
అన్నీరజాతాక్షీ యాక్షిక [కీడ 

తగిలిన మగని చందము డెంద మెల్ల 
బగులింప, “మిగుల దబ్బర వచ్చెననుచు 
నంతివురంబున కరిగె మై సౌరగ, 


పొరుల నిరాశ 


నంత నంతయు విని యప్పారజనులు 
నప్ఫౌరపతి కవశ్యము నింక మనము 


197 


తప్పింప గలమె ? వాదము జూదిమనుచు 
కలగి యందరు “కన్న గతి జూచుకొనగ 
వఆయుి నటంచు లో వంత చింతిరి 
ఇవ్విధి నలుడు ననేక మాసములు 
ఎవ్వరు చెప్పిన నింతయు వినక 
కలివశంవదుడయి కార్యలాఘవము 
తెలియక యున్నచో తెమలక మట్టు 
నిగళంబుతోడ నుండెడు మ త్రగజము 
పగిది నిట్టటు చలింపక, మతి లేక 
(భమగొన్న లాగున, [గహము పైకొన్న 
(క్రమమున తిక్క వెక్కలిగొన్నయట్లు 
నెత్తంబులాడ వెండియు నొక్క_నాడు 
చిత్తముల్‌ భయమున చిట్టాడుచుండ 
నంతంత పౌారజనామాత్యులెల్ల 

“నింతట నైనను నిది మానుమనుచు 
విన్నవింతము నేడ్కు వినకున్న మనము 
కన్నగతుల్‌ జూచి కదలిపోదిమని 

చేరి యందరు ఛై మిచేత చెప్పించి 
తారును జెప్పి యాంతయు వినకున్న 
గుండియల్‌ లగుడకాకులు తాకునుండ 
“పండె కార్యము ! చాలు పదీవేలు ! నెందు 
భూతంబు సోకిన బోవచ్చు గాని 
ద్యూతంజు సోక నెందును జనరాదు ! 
ఇట్టి దుర్వ్యవసాయ మీతనికే జాయ 
పుపైనో * యని చాల పొక్కుచు చనిరి. 


రొజథండారము - రొఠక్కపు లెక్కలు 


మరియును నొక బుద్ది మద దోచి ఖైమి 
నురచి యన్నియును నున్మత్తుని కరణి 


19% 


గ చర్మితము 


విడునని జూదంబు వె(ర్రిచే మిగుల 
నొడ లరుంగక యాడుచుండెడు విభుని 
చేరంగ జని బృహశ్వేన నాదగిన 
గొరాబు దాది దగ్గర విల్చి es 


నల మహీపతినా యానతి యిచె ననుచు 


వెలుపలి కేగి వేచేగ మంత్రులను 
"వకు అధ అధు ఇక నెటి డా 
వీలిచి న క్క_సమున నెట్టిన G ర 
ముఅచోన నెల నిప్పుడు వెచ్చమెంత ? 
లా 
నిలిచిన దెంత ? ని నిశృయంబుగను 
తెలియ వారల తోడి తెమ్మని పలుక 
చని దాదీయును నట్ట సకఠలంబు దెలుప 
3 2 తుచ ఇ“ శ్‌ లొని 
విని మం(తులల్ల ను ఎడ్క రంణిల్ల 
“వీనుల విందుగా నినగళ్లె నలుని 
యానతి యిన్నాళ ని జూదంబు 
ర రం మాం 
మారెడు గాబోలు ! మనకింక ల క 
కారణమున్నదీ గాబోలు !” ననుచు 
యే వొంకముగ లత లెతి [వాయించి 
అలాల 
వేవేగ కరణాల వెంట బెట్టుకొని 
కళదేరు మొగముల గౌరవ మెల్ల 
'తెలుప్ప నిద్దపు నాధి తిరుమణుల్‌ మెరయ 
పరిపూర్ణ చం[దబింబంబుల రీతి 
బరగంగ బటువుగా పాగాలు జుట్టి, 
జన్నిదంబుల పురిచాయ గన్సిప 
సన్నంపు జిలు గరచట అమీద 
యు 
తొగరు గిం పెస్ప కమ్మ దుళకించు మంచి 
సగరంచు సాలెపచ్చడ ములు గప్పి 
యొంటి నీలప్పపోగు వొసపరి గతుల 
యొరంటొంటి నరవిచ్చియున్న టి చెంప 
లు ట 
సని మీర నునుగన్ను పచరింపుచుండ 


109 


చనుదెంచి నలరాజు సమ్ముఖంబునను 
నిలిచి రందరు “రొక్కనిలువ వెచ్చంబు 
'తెలియంగ చదువు డొద్రిక మీరి లనిన 
పాగాల జెక్కిన బలపముళ్‌ ముల్‌ దిగిచి 
బాగుగా చేపట్టి పదిలంబుగాగ 
కరణాలు వేవేగ కడితముల్‌ విప్పి 
పరుసయె యొక్క రావల సూకొనంగ 
“మును పి పిన్న భ భండా రమున నున్న రొక్క. 
మును పెద్ద భండారమున నున్నదియు 
గూడంగ పం(డెండు కోట్లు నిర్వదీయు 
నేడు లక్షలు పదియేను వేఅందు 
ఈ నడుమనె యొక యేటిలోనై న 
దాన ధర్మముల కంతయు నొక్కకోటి 
యీవల నొక యటి'కెల్ల నగరి మ 
నోవర్రి ఛాన్యమును సరిగా జూడ 
క్కడ చునుబదియారు లక్షలును 


లే 
ea 


నొక్క బంగారంపు సొమ్ములు గాక, 


జూదం౦ంబు వెచ 


ల్‌ 


సంబ జూడం౦ంగ నొక్క 


చపెదు కోదును పదీయారు లక్షలును, 
ర భాసా 


శోధించి చెంతటి జూచిసనవె న 
శూ 
ముదుక్‌ ట్ట రువ వదీయారు లత్షలును 


సదియేను వేలు నిస్ప! టి కిటమీద 


fy సిం కర, ళ్‌ నీ వటుని ట్‌ 
నిది మును క శన Marne చ థా : 
ల అపి ర 
ఆని విన్న వముపస్కి రరయు చదివినపు 


నల. చరక 


వినిన వారెవ్వరొ ? విననట్టి వారు 
ఎవ్వరో ? నలుడు తానించుక యెరుగ 
కవ్వలివ్వలజూడ కట యారుచుండ 
జడిసి మంతులు వెన్క జరిగిరి; వేగ 
కడితముల్‌ గట్టి చంకల బెట్టికొనుచు 
కరణాలు సురిగి, రిక్కరణి నే సరణి 
ధరణీన డెవ్వరి తఅయును గాక 
జూదంబు విడకున్న జూచియా బై మి 
భఖేద౦బు గదుర మిక్కిలి మది పొక్కి 
“యెక్కడి సంసార్క మెక్క-డి రాజ్య 
మెక్కడి వై భవ, మెక్క-డి [బతుకు ? 
చెలగి పుష్క దుడిట్లు జ్రేత్రి కా సెల్ల 
జలగ వీర్చుగతి వీర్పగసాగె దినము 
ఇంతట నొక బుద్ది టుంచక యున్న 
యెంతకు వచ్చునో యీ జూద ? మనుచు 
ధీరత దాల్చి దాదీని విల్చి నలుని 
సారథి వార్తయు నరగున దోడి 
తెమ్మన్న, నంత ధా(తీనాథ సూతు 
(క్రమ్మర నటి యా ప్రకారులచేత 


భైమి యాలోచన - వాక్లేయుని ఆచరణ 


పిలిపించె దమయంతి (పియ వచోరచన 
పలికె: వార్ణేయ శోభన ధీ విధేయ ! 
లి 

కలిమి తెచ్చిన తోడుగాన్సి యందరును 
నలకువ పచ్చిన నంటువాయుదురు 
నీవు నాడును నేడు నిషభేశ్వరునకు 
'కేపలా పుడపు తక్కినయదీ గాదు 

ఆటీ 
ఆకముర్‌ పుష్కరునందు నిక్కముగ 


26] 


30t 
పక్షముల్‌ గలవేమొ! సందె మాతనికి 
తప్పక సడు; మన ధారుణేపతీకి 
తప్పంగబడు, నది దైవ వశందొ ?.. 
మే భూతమున్న దో యా పాచికలను_?-.. 
యే భూతలంబున నే విని యెరుగ 
ఎంతెంత యిపుడోడె నీ పుష్కరునకు, 
నంతంత మచ్చర మడరచ్చునుండు 
నామాట వినవొకో !.నగరికి నా ప్త 
లౌ మంథత్రిజనుల వాక్యంబులు వినడు. 
ఇట్టి పుణళ్లోకు. డీ దురాగ్రహము 
పట్టి యుండెడు ! నిచ్చి పట్ల సీతనికి 
హితముగా నొక కార్య. మెంచంగవలయు 
సతికిని పతికి విచారించి చూడ, 
ఓడ గట్టిన దూల, మొకయిందుశై:న 
గేడింప దగద్క ఈ. కృత్రిమ .ద్యూత'. 
కారణంబున నేమి గానున్న యదియు ? 
ఈ రాత్రి పయనమై యూ యింద్రసేని 
యింద సేన కుమారు నిద్దరి నల మ 
హేందు పుస్పకమన నింపొందు రథము' 
పె నిల్చి చం,దవభాని భాంగంను 
లై, నలయోగ్యంబులై న యుగ్యముల 
గూర్చి తోడ్కొని పొమ్ము కుండిన 'ననికీ 
చేర్చి యా మథునంబు చంతలకుండ. ' 


నాతండ్రి యింట నుండగ జేస్తి తేరు 


నల..చరిత్రమ 


నా తేరు తేజీఅ నచటనె నిల్చి 
ws పుణ్యవశత నా నృపుడేళ కనేని 
యా పట్టణంబుననై న వసింపు 
కాక్క యెక్కడికై న కధలిపొ” మృనుచు 
కశోకందుజెంద న(శులు జిందబలికె 
విని నూతుడును నఅవిభు నా ప్రమంత్రి 
జనులతో లెస్స విచారించి వారి 
యనుమతంబున నట్టి యా దంపతులను 
భఘునహయధ్యత శతాంగంబు నెక్కించి 
కుండినప్పరికి దోడ్కొని దేగ్కి ఖీము 
దండ నుండగజేసి తదథాశ్వముల 
నచ్చోటినే నిల్చి యా నిదర్చేశు 
ఉచ*టి నిలుమని యన్నను నిలక్క, 
నిపించుకొ ని నిషధాధిప జూద 

స్తు వి తహీనత్వమును సుది దలచి 


న! 


య 


ల 


డలుచు “నచటి భాగ్యములెల్ల నిపుడు 


నీ 


వీడిపోజేసెగా ! విధి నేమి.యందు?. 


నలరాజు గొలిచియు నరనాథు నొకని 


- 


కొలువబోవుట చాల కొంచెంబు గాదె? 
ఆని ఫచింపుచు నయోధ్యాప్పరి జేరి 
ఘను బుకుపష్ట నక్కడ పొడగాంచ్చి 


యొ బు వపద్టండు నలరుచు నలటచు తనదు 


ఫొరథి గని నిజస్యందనంబునకు 


పొరథిగా జేసి సన్మాన 'మొనర 


రజి + న ప జ 
జక గ్ర మ్మవి త్రశెచి జీతం తా దె + గ్త్‌ 


[౬] 


203 


నడపంగ- సుండె; నంతటి. విత్త మెడలు 
“జడ నందరును బోవు పెఠుగక యిట్లు 


షధుని యోటమి 


నలుడు కలి_పేరణమున వెండియును 
నిలక, పుష్కురుతోడ నెత్తంబు సలిపి 
(శ్రీమనోహరధామ సీమంబుఅయిన 
(గామంబులన్సు మంచి కర పట్టములను 
వన్నిదమిడి యోడె పాప శేషమున, 
ఇన్ని యిన్నియు నని యెన్నంగి నేల? 
అ[గహారంబులు వ్యతిరి క్రములుగ 
నాగహంబున రాజ్యమంతయు నోడె, 
అంతట పుష్క్లరుం డా నలు జూచి 
సంతసం బాత్మ మించగ నవ్వుకొనుచు 
చెలగి పాచిక లెగజిమ్మి పట్టుచును 
“కలదె (ప్రత్యస్తుంబు కనుగొన నొకటి 
(శమమమ్యుడినొ, యింక చాలించి చసదొ? 
దమయంతి మొక్కటి దక్కంంగ నీకు 
ధనము రాజ్యంబు నంతయు గెల్చుకొంటి 
విను మొక్క పలుకు వివేకంబు గలిగి 
దమయంతికిని సన్నిదంబు జేసెదమె ? 
రమణి 'గెల్పించు సీ రాజ్యంబు మగుడి 
ఆని పల్కుటకు హృదయంబు భేదిల్ల , 
ననఘుండు నలుడు పుణ్యభ్లైకు డప్పుడు 
ఘన రోష మడరంగ ననుగొని *యోరి ! 


204 


నల చరిత్రము 


కనుగొనవేల ? పుష్కర! ముష్కరముగ 
యిరుగక పలఠ్కెద విక నాకు సొమ్ము 

మరి లేదె * యనుచు [కమ్మర లోని కరిగి, 
కలి యెత్తులిడగ్క, చొక్కపు పృవ్వుదీగ 
నలరులు జిదీమిన యనుపు జూపట్టి 
దమయంతి మేని రత్నపు సొమ్ములెల్ల 
క్రమమున నొలిచి యక్క_ంజాత నేత్రి 
యు త్రరీయంబున నొకటిగా గట్టి 

“యు త్తరింపగ జాలు నొక పన్నిదంచె 
యంతటికని శివమె త్రిన యట్లు 

స౦తం౦ంబు డిగ్గక పలికి యొడ్డనను 

నొక కొంత పృుష్క_రుం డుల్ల ౦ నందు 
వికలత నొందీన విధము నటించి 

“వెనుక ద్రొక్కిన నింక వెరచెబో! యన3? 
జను” లంచు (ద్రిప్పి యక్షంబులు వైచి 
మగుప సొమ్ములు గెల్చి మధ్యాహ్న వేళ 


పుణ్య ళ్లోకునకు పురినుండి వెలి! 


నగరు ము(దీంచి యంతోట “నివు పరము 
వెడలు? మటన్న న వ్వేళ నేమనక 
యడలుచు నలుడు పుణ్యళ్లోకు డప్పుడు 
కట్టిన కోకతో కడు ధైర్య మడర 
పట్టపగలె యాత్మ భవనంబు వెడలె 

ఆ డనుయంతియు నప్పు డేకవస్త 


యై దుఃఖమున హృదయంబు (వక్కలుగ 


స్‌ 


205 


ఏరులై కన్నీరు మొద నిండి మహికి 
జార్క గారాబు ముచ్చట చెలులెల్ల 
కాళ్ళ పె బడి యేడ్సి, “కడపట మమ్ము 
కోలో దున్నినయట్లు కుతుకల్‌ గోసీ 
మరిపొ” మ్మటన్నను మరుమాట లేక 
మరలి దూడక్క, యట మచి సంజరముల 
చిలుకలో యమ్మ! యే చెంత కేగెదవె? 
పులఖండములు బెట్టి న్‌ యటన్న 
వినక్క యానంద౦బు వెలయింపుచుండు 
కనకమందీరములు గనక, వేవేగ 
కుండిన నృపపుతి “కాదలేక యుండి 
నిండిన యిల్లెల్ల నిండినయట్లు 

విడిచి తొ లై వ్వరి వెడలంగ నడచి 
విడిదీగా నిండ్లు గావించితి మొక్కొా ? 
గడచిన వారలు గలర[ యటంచు 
నడుగు వే కనుగొంచు నమ్మహీ లక్ష్మీ 
సరదేశమున శేగు పగిదీ నా నిషధ 
నరదేవమాళి వెంటనె యేగ; నపుడు 


జల పరిదేవన 


పురజనం౦ం బులు, చుట్టములు వారి జూచి 


పురపుర దొక్కి “చాపురె! విధి వీరి 


వె భవంచులనెల వరించు నోర 
రా (sa) (are) 
వె భవాభావ౦ లను సర్పింపప సె 


205 


నల చరిత్రము 


శోభ దక్కిన రూపు చూడొంగజేసె-! 
త్రంబు లాడెడు నేర్పరుల్‌ లేర? 
త్తముంతయు నోడు వ్నెరులు గలరె? 


౪ 6 


తంబుగాక, ముర్వీరాజ్య మొక్క 


అవీ 


es లి 
తంబుగా వంది మొగి బసినట్టి 
అవీ 


fp 


వారలు గలరె? యీ వగ దొగులంగ 
వారిజాసను డిట్లు (వాసె గాజోలు |! 
యిక్కడి పుష్కురుం డెక్కడి జూద 
మెక్కడి సందెంబు లెరుగలే దెందు 
దాయాదులను చెంత తగులబేసినను 
ఈ యాపదలు వచ్చు నెవ్వారిచైన |!” 


నలదమయంతుల యిక్కటు 


అని చింతిలుచునుండి; రట నై షధుండు 
వనిత వెంబడి నేకవస్త్రయు రాగ 
నగరంబు వెడలి మూన్నాళ్ల్షటి రాత్రి 
పగలును నుండె నప్పాడు పుష్కరుడు 
“ఎక్కడ దొరకిన నిదియె యప్పనగ 
నక్క_డ నలరాజు నంగనకోడ 
సొడిచివేయుడటించు పరసీమలోన 
బిడిబిడి చాటింప బంచె నొంటరుల 
నల పుష్కరుని యాజ్ఞ నా నలుమీడీ 
కలి కృత విద్వేష కారణంబునను 
పౌరులందరు నట ఛైమి నా నలుని 
చేధంగ బోవ వీకించి మాట్లాడ 


207 


బట యొండొసగ, సస్షైడన్నంబు 
ళు 


'పెట్టంగ నోడిరి సీతిచే నంత, 

నలుడు (త్రిరాాత్రందు నగరాంతికమున 

జలములె వ నిశ్శ క్రిమై స్రొరిగి 

కటకటబడుచు నాకట కడు బడలి, 

యట తన ముందర నాకస్మికము 

(వాలిన సౌవర్థ పర్ణ సక్షముల 

(గాలు పకల జూచి 'కలిగెదో! నాకు 

నొక భకణంబు నే డుదరంబు నిండ 

నొక కొంత బంగార మొనగూడుి ననుచు 
పట్టంగ దీవిరి యా పతులమీద 

గట్టిన పుట్టంబు (గక్కున వి వె 

చిన నవియు నవ్వస్ర౦దబు తోనె 

చితి దగ ఘనాధ్య్వమున విస్పునను 

పన్నెఆ 


వెన్నెల పులుగుల విథము జీపట్టి 


[0౬0 i 


ఓ 
[లో 


సిండి విలసిల్ల సగురు 


నీ 


యుగుర వివస్తుడె యిల (గుంగ్కి వంగి 

జర్‌ లీ రాయు | | 
మొగము వంచ్చి చలించి, మోకాళ్ళు పొంచి 
దీగులొంద్కి కడు గుందీ దీనుడె అజ 

= జ 
బొగికెడు నలు గని పులుగు కిట్టనిదు: 
“ముసు నీకు గల ధనంబును 4 హామిరా జ్య 
మును కొల ల్ల గొని, తృప్తి మొనయక యిప్పుడు 
రతీశ! సీపు వస్త్రము | గట్టవొంచు 

నదడగ జూడగ లేక యా కోక మేము 


షో స 


hres కమం af గో 
టల టారిడతగ 
Sees 


208 


వల.చక్మి తము 


ఆక్షంబులి మటందు నద్భుతం బడర: 
పలికి కానగరాక బరచె నంతంత, 
నలమహీ విభుడు పుణ్యరోకు డప్పుడు 
లోగుచు సతిచేలలో కొంగు కొంత. 

తా గట్టుకొనుచు, నిద్దరు నేక వస్త 
ధారణ౦బున కాళ్ళు. దడబడుచుండ 

బారెడు మేర కుప్పలు వడ మేను, 
నడుపంగ లేక్క కంటదకములు గాడి 
యడుగులు చిమచిమయన నొక్క-రొకరి 
కన్నీరు దుడుచుచు కళవళింపుచును 
మిన్ను చూచుచు మదీ మెరమెరపడుచు. 
తలయూచికొనుచ్చు ను త్రలపాటు గనుచు. 
పలికి యేమరుచ్చు ద్మీగృమల చింతిలుచు 
పదము దొటిల్ల నాపద లిట్టివనుచు 
బెదురుచ్చు “నెట్టి కిల్మిష మొందె?” ననుచు 
పెదవులు దడుపుచు, వీమ్మరిగొనుచు 
చదికిలబడుచు వెచ్చంగ నూర్చుచును 
“యస్సురు మనుచు నయ్యో విధి! యనుచు 
'లెస్పాయెననుచు చాలించుబో!” యమచు 
“మగుడుదినునుచ్కు (కమ్మరుచ్చు, 'నింకేడ 
నగర 1” మటించు (క్రన్నన నొండొకళ్ల 
మొగములు కనుగొంచు, ముప్పిరిగొన్న 
నగపు నెమ్మద రేగి వారేగి రవల్క 
నలుడప్పు డా ధీమనందన జూచి 

చిలియ! చూచికె విధిచేష్ట లేమనగ +. 


205: 
౪ యత్షముఅవల్ల యుశ్వర్య మెల్ల 
పోదు; నిప్పుడు నవి భూత౦ంబుఅగుచు 
వెడలి పచ్చినచోట వెంటాడదొడగె 
కడపటి నయ్యక్ష కారణంబుననె 
నిషధ దేశమువారు. నిన్నును నన్ను 
విషమంబుగా జూచి విడిచి; రందొకడు 
ఉపకారము దలంచి యొక పూటిమైన 
నువచరించక పోయె నో దమయంతి ! 
సిరి గలిగిన నాడె చెలులు -చుట్టములు a 
సిరి వొలంగిన యని చెలులు శతువులు !. 
సుఖదుఃఖములు రెండు చూడంగ నిందు 
ముఖి ! యన్నదమ్ములు దొరయనట్లుండు 
వెన్నెల చీకటి విధము సంసార! 
మెన్నంగ నేటికి నిల పువ్వుబోడి ? 
కడుపున కన్నం గానక అను: 
దిడల్కె పెచీరలు పత లెళ్తుకొని 
పోయె నా దుఃఖ౦ంబు పోనిమ్ము ! నిన్ను 
నాయాసపడజేసె నకట దై వంజు! 
అని పల్కుచును వేడి య్మశువుల్‌ కన్ను 
గొనల జారిన, జై మి కడి కేలు బట్టి 
తుడిచి యె త్తగ్య కొంత దూర౦బుగాగ 
నడచి యప్పడతికి. నలుడిట్టు ఆనియె: 


అరణ్యములో ఆదిగ ర్ఫేశ్వరులు | 


“వలసినయట్టు [తోవలు చక్కజనెడు 
నలినాకి ! యిది దకిణాపథం౦ంబునకు, 
ఆదీ యుజ్జయిని గూర్చి మరిగెడు (తోవ, 
యది యవంతికి లగు నాది మార్షంబు, | 
బుక్ష పర్వతమది ! ధృతి దాని దాట 
యక్ష గంధర్వ విద్యాధర సిద్ద 

గరుడ కిన్నర బృంద కందమౌ వింధ్య 
గిరి యచ్చట [ప్రయాగ గెరలి సముద్ర 


310 


నలొచరీ(తము. 


గామిని యగుచుండు; కొమిని ! యిచటి 
భూమిని మితిలేక పొదలెడు బుషుల 
యా[శ్రమారామందు లల్ల వె! చూడు 
మ్మశ్రాంత పుష్ప ఫలాభిరామములు ! 
ఇదీ విదర్భమునకు నే వేళ జనులు 
కదలి పోవుచునుండు ఘంటాపథంబు 
ఇదీయె కోసఅనున కేగు; నవ్యఆను 
మదీరాకి ! దకిణమహిి యని పలుక 
దిగజెమటిలు బెట్టి దీగులు లో బుట్టి, 
దగ దొట్టి య శు బృంద౦బు అందంద 
జలజల దొరుగ నజ్జలజాత నేత్రి 

నలు జూచి “యో [పాణనాథ ! యి ప్లై 
పలికెదవయ్య ? యావక్కాలమునకు 
తలప భార్యయ కాదె ధి ర్య కారణము ? 
ఆ ర్షునకును బోలె నా పన్నుడైన 
భర్తకు పత్నియు పరమౌషధంబు 
సర్వంసహాభిల సామాజ్య భోగ 
సర్వస్వమును బోయి జలనూ(తముననె 
ప్రాణంబు ధరియించి బడలి దేహంబు 
త్రాణ యంతయు డింది తల్ల సడుచు 
న్యసనం౦ంబు వ్రేక్ష దుర్వ్యుసనంబు జెందీ 
యసురుసురగుచున్న యట్టి నిన్నెట్లు 
విడిచి నే నొక్క_తె విపిన మార్గముల 
బడి పోవుదాన ? సీ (పాణ౦బుకం"టె 
ఎన్నంగ నా [పాణమెక్కుడె? యిట్టి 
కన్నర మాటలు కలలోననై న 

నర చేసి పల్కకుమయ్య ! యంగంబు 
బరా నిప్పుల దొ రలినట్ట య్య” 
నా విని ఖైమికో నలుడిట్టులనియి; 

|. వన్నయట పత్నియి పురుషునకు 
(ప్రాణంబు (ప్రాణ; మీ యర్ధంబు (శ్రుతీ పృ 
రాణ కాస్త్ర్రముఅందు [పకటమైనదియు 


ఇ ఇల ణా క్యా చా క జబ్‌ గావ్‌ ౯ 
జః మచ్చిక౭ద | క బైనరీ Hy ఊటిటీ 


211 


యేమిటి కేగెద ? నిటు లిద్దరమును 
ఒక వస్రము ధరించి యుంటియు గాక 
వికలత నొందించి వేరు వాపంగ 

నే వయ్యమున్న దో యిట మీద నెరుగ, 
నో దమయంతి ! యయ్యోో ! నిన్ను బొసి 
చస దలంతునె? యింత సంతాపమేల !” 
యనిన వై దర్శి యయ్యవసీవ జూచి 
సీ మరి సే బుద్ది నెరయ లేకున్న 
“భామరో! అద విదర్శకు దోవచుండు 
తెరువంచు గురుతులు తెలుపంగనేల ? 
నరనాథకులచం[ద్ర ! నావంటిదాని 
విడుచుట తగదు వివేకించి చూడు, 
మిడుమల బడు వేళ నెడరై ఇ వేళ 
బడలిన వేళ్ళ నాపద జెందు లేళ 

కడు కుందు వేళ్ళ నాకట నొందు వేళ 
నిజసతి డగ్గర నిలుచుట సీతి, 
విజనాటివుల యందు విడువంగదగునె ? 
జననాథ! నను నవశ్యము విదర్శమున 
ననువంద విడిచి, వీవెట్లు బోయెదవు ? 
మన మిద్దరము గూడి మన యింటివలెనె 
మనసు చల్లగ నందు మనవచ్చునయ్య! 
మీ మాను నీవటు మెట్టిన జాలు 
భూమిరాజ్యము నిచ్చి పూజించు నిన్ను 
అన విని నలుడు (ప్రయసి కిట్టులనియె: 
అన ఘగుణో పేత! యట్లు నీ తండ్రి 
రాజ్య మెల్ల ను నాదు రాజ్యంబె తలప 
భోజ్య మచ్చటి నిజంబుగ నుండెనేని 
రావించు దైవంబు రామన్న వారి 

రా విదర్శకు మాలి రాజ్యవై భవము 
విలసిల్లు నినుగూడి వేడుకల్‌ వెలయ 
నలఅరుదు మున్నున్న యచటికి మగుడి 
నేడు వై భపమెల్ల నెరయంగ బోయి 
పోడిమి చెడి యిట్లు పోవుట తగవె? 


లి 


నల చరిత్రము 


ఆంగనామణి ! పువ్వ అమ్మిన యట్టి 
యంగళ్ల నే కశ్చ లమ్ముట తగునె? 
ఈ మహాటివృల నీ విడుమల బఐడగ 
నేమిటికని పొక్కి. యిటులంటి గాక, 
బన్న మొ౦దీయు నిన్ను బాసి చనంగ 
నెన్ని గుండెలు గల విభరాజ గమన ! 
ఈవు నన్నును నిన్ను నేను బోషించ 
గా విధి గాక యొక్కరు వేరె గల౭? 
ధృతికి సద్దతికి పొందీక పరస్పరము 
సతికిని పతికి నిశ్చయమిదీ చెలియ! 
అని సెక్కు. భంగుల నా నై షధుండు 
పనితాలలామ నాళ్వాసించుకొనుచు 
ఇటు నటు దీరుగుచు నిద్దరు నేక 
పటఘటికాంగులై క కోకమున 
కలి (దొబ్బికొనిపోవ ఘనతరో ల్ల ౦ఘ్‌ 
బలివలీ ముఖ నఖ (పతి భిన్నగళిత 
లలితరనాల లెళ కపిత్తపక్వ 
ఫలదళనోత్స్చాహ బాహో నిబద్ద 

మల్ల యుద్ద సమృద్ద మద భరోట్ళుల్ల 
గల్ల భల్లూక ఘీంకారావరీర్హ 
దీక్క_మై, ఫలత రూల్రిత వివిధ బలి 
భుక్కమె, యొక యెండ పొడ లేక యుండు 
కాంతారమున (త్రోవగని, యందువెంటి 
కాంతామణియు, దాను క౦ంఠంబుపండ 
జడిసి యాకుల యూటజలమె యాకులత 
బుడిసిటి (దావిగొబ్బున (గైవుళెల్ల 
నొక్కుటి వాతికి. నొడ్డగిలంగ 
(గ్రక్కుచు క్‌ రోత గనుకంటు నిచట 
(గ్రక్కున బోయిన కడు మేఅదందు 
పొక్కు_చు, నాకట పొదల'పె దొదలు 
అలమింత యేదై న నమలి వేనమలి 
బలిమి (మింగుచు గుండె పట్టిన నేఆ 


కుతికిలబిడి యొండో కళ్ల త 


“షష్టాశ్వానము 


213 


గతి గూడుకో లేచి కదలిపోవచును 
(స్రుక్కి పైతోలు నస్టుతె చిక్కి చాల 
చిక్కి. చక్కిలములై చేరంగరని 

మై అకంపునను “జన్మ మె యింక చాలు 
చాలుటో!” యనిపించ, చలి బోని చీర 
యొంటి కట్టులతోడ నొరయుచు, కొండి 
యంటి వీములుగార, నడవులు దూర 
కోంపలు జీర మె గడుదుమ్ము దేర 
చెంపల వెండ్రుకల్‌ చెమటలు జార 
దుర్చరఖేదంబు దొరయ నయ్యాది 

గ ర్భేశ్వరులు మహాగహన మధ్యమున 


రచ్చ కొట్టము 


నట నొకచోటి పాయక (పొద్దు (గుంకి 
నటువళె నపుడు గాథాంధకారములు 
మూగ పార్శ్యనికుంజముల ఘూక సమితి 
మూగదయ్యములన మూల్గుచునుండ, 
చుట్టుపట్టు అ మానుసులు వచ్చినట్లు 
చెట్టులు గనుపించ చేరి వీషించి, 
మరి యందు మిట్టాడ మానిసి లేక, 
సరచి దూరప్పవో య పల్లె అనుండి 
కరచి తెచ్చిన దుుముఠకలు పచ్చితో నె 
తరచుగా పొంత (గద్దలు (క్రింద వైవ, 
గడుకొని చీకటీగలు చాల ముసరి 
వడి వేచి “ఉమ్మిని వలగొని తిరుగ, 
ఎడ నెడ 'పెనుప్పట్ట వెడలిన చీమ 
లడర, గారెనుపెంటు అప్పటప్పటికి 
వచ్చి పంచితి పోవంగ, నచ్చోట 
పుచ్చి పచ్చని తోక పురుగులు పెడలి 
“లులలుల మనుచు 5 రొల్చుచునుండ, నందు 
దొలసిన గదురు కంపునకు పె దోమ 
గమి యుప్పతిలి యుల్ల కడలను గప్పి 
“గొమశాౌకుయని చుల్ల చోటుల చెక్క 


నల చరిత్రను 


పిణుదులు పరుపులు బెట్టి, నిట్టట్టు 
కణుదురీగలు వొర్హ గాలి కొట్టులకు 
కడకు కొంతటు చారి కామించి పూరి 
యెడనెడ (వాలంగ్య నెడపక తుమ్మ 
దూలముర్‌ నుసిరాల తునిసి వాసములు 
(వాలి (వీలగ, వారి వదలిన పాడు 
గోడలపై పాము కుబుసంబు లాడ, 
చూడంగ రోత వచ్చుచు నుండు నొక్క 
రచ్చకొట్టము గాంచి రమణియు దాను 
నచ్చెరువందుచు “నంత నింతటిను 
నొక్క పల్లై యు గాన మొక చోటినై న, 
యెక్కడ వచ్చితి ? మిట్టి నట్టడవి 

సభ యుండుజుట్లు ? రాక్ష కస నివాసంబొ 
సభయమై చిత్తంబు చలియింపసా'గె 
పాస మిద్దరి నెన్ని పాటుల బెట్ట 
కాపున్నదియొ యింక గంటిమే మనము ? 
కొళ్లు కండెలు బై, కదు “కు గట్టి 
తేళ్లు గుట్టినయట్టి తెరగున మిగుల 
నమలంగ దొడగ! సున్నప్పరాలు విరియు 
(క్రమమున తెరవ దేహంబెల్ల విరిసె 
యెట్టు బోయెదము ? పోయిన మనకేమి 
చుట్టింబు లున్నారె ? సోకి భూతములు 
(మింగిన (మింగనీ! మేను లీరోత 
(గుంగిన [గుంగనీ! కొంత సే పిచట 
పడియుండి కష్టప్ప (ప్రాణంబు కొంత 
బడలక దీరిన, పాప మెక్కడికి 
మెడబిట్టి (తోసె, నామీద నక్క_డికి 
కడగి పోవుదము పోగలిగితిమేని 1 
యనుచు మై సొరుగంగ నవలి కొక్కడుగు 
జన లేక వారలు (శమముమై నచట 
సభలోన వన్య రాసభసంఘ లుఠన 
రభస పొంసుల దంతుర స్టలియంచు 


2కేర్‌ 


ఇరువురు శయనించి యేకవ శ్ర్రంబు 

చెరి సగంబుగ గప్పి, చెదరు వెండ్రుకలు 
ధూళిలో పొరల 'నెందును గతి లేని 

కూలి వొండ్లును నిట్లు గూరిరె?*' యనగ 
నిద్దరకును మేను లెరు గకయుండ 
నిద్దుర బై మేని బడలికలను 


నలుని తెగువ! 


నలుడంత కలి పేరణంబున నచటి 
చలిచీమ కాటుల, జడిసి పైబడిన 
మిడినల్లి కుట్టుల మేల్కొని, నిద్ర 

చెడి లెచి కూర్చుండి చెనటి దైవంబు 
జూదమాడించుటి సుతుల సెడబాపి 
మీదట రాజ్య మేమియు లేక చనుటి 
చుట్టాల విడుచుట, సుదతియు దాను 
పట్టణం బెడలుట, బట్టటో వుటియు 
మొడలుగా గల దుఃఖములఅ నుగ్గడించి 
నుదీ తల్ల డిలి “దె పమసహిమ యేమందు ? 
పొదికల్‌ నిఖిల వై భవములనెల్ల 

పాచి కళశంకంబు పాలు గావించె 
మున్నెన్ని దుర్మార్లములు జేసినామొ ? 
రున్ని జన్మంబుల- కిది వీఊనాప్క్క్లా స. 
ఈ జన్మమున పాప మెద్దియు నెరుగ 

ఏ్‌ జన్మమున నుండి యిదీ పచ్చి నొక్కా? 
జాతిస్మరత్వంబు సంభవించినను 
పాతకంవిది యని పలికింసవచ్చు ! 
పరమ సంకదిములు పాపంబులల్ల * 
పరిహరించు ధనంచె పాడై మొదల 
సనబాసునకు నెద్ది దలచిన నగుస ? 


%* 


ధథనవంతునకు నంత తలపు బేటూరు 


€ 


3 


3-5 


శ 


Ld 


జి 
అస TDG జొ ఇటీ ఇ ళీ ంలో 
రి సగ అ లుణ టపొం జ 


నని చింతిలుచు చిత మాందోళమం 
ఏ కణములు SLL) 


2184. 


నీటచర్మీత్ర్లు.. 
బడలి, నల్వంకల శై దుమ్ము (గమ్మ 
నొడలెరుంగక నిద నొందినయట్టి 
ఛైమి దస్పక చూచి “బాపురే! దైవ 
మేమి తలంపంగ నేమి గావించె ? 
నను బాయ జాలక నలకువచేత 
దొనుగుచునున్నదీ పూవుబోణియు తాను 
ఎన్నాళ్ల ననుబాయ కిటులుండెనేని 
నన్నాళ్ల దీనికి నతిదుఃఖ మరయ 
ఇచ్చోటు విడిచి నే నేగిఠినేని 
యిచ్చెల్వ తన. పుట్టనింటికి చేరు 
ఒకట నిద్దరు దుఃఖ మొందుటకం౦ం బె 
నొకరై న సౌఖ్యంబు నొందుట మేలు !) 
అని దమయంతి బాయగ నిశ్చయించి 
తన యవస్త్రతయు నా తరుణీ లలామ 
యేక వస్తతయు నూపించ్చి యా కాంత 
కోక లోపల నొక్క. కొకత సగంబు 
చించంగ దలచి, 'చించిన నిది మేలు 
కాంచి నటంచు నక్కడ సభయందు 
నటునిటు తిరుగుచు నట నొక్క-చోట 
కుటిలజిహ్వూలు జాచు (కూరసర్పంబు 
నుదుటు చాయలతోడి యొక విచ్చుకత్తి 
యెదుటి నుండగ జూచి “యిదీ గల్లి!” ననుచు 
కొని వచ్చి యచ్చెల్వ కోకలో సగము 
కనుగల్లి చప్పుడు గాకుండ గోపి 
కైకొని కత్తి యక్క_డనె హా శ్రించి 
శోకంబుచే ఖీమసుత బాయబేక 
చుట్టుచు, కడుపులో చుమ్మలుచుట్టి 


నెబకేలకు నేగి యేగి యన్న లుడు 
దట 


వెండియు చనువెంచి పెలద నీడించి 


5V..28] 


.217 


“ఎండ 'కన్నెరుగని యీ యింతీ యిచట 


పడి యనాథయుబోలె బడలిక మేన 


బొడమంగ నిదుర జోయిడు, నిట్టి 
వనితను డించి పోవగ ధర్మమగునె ? 
అని పల్కుచును హృదయంబు చలింప 
వడి మీర బరచు, నెవ్వగ వొ ట్ట కాళ్ళు 
తడబడ జన చేడ పష తట, 

చేరగ వచ్చు, వచ్చి *ళుభాంగి యిచటి-. 
కూ రుకుచుండంగ (కూర జంతువులు 
కోరల నొక్కంగ గోతునో ? యెట్లు 
వేరె పోయెద ? నంచు వెతనందు, చెలువ 
డాయక రచ్చకొ ట్టము దాటీ పోవు 

పోయి, (క్రమ్మర చెల్ల బో ! సతికొరకు 
కొల్ల బోయిన యాస కోసివై చినను 

నల్లై త్రాబృను బోలె వలగొనసాగె 
నెయ్యంప్పరాలై న హితపభచరిత' 
నిమ్యెడ'"విడిచి నే నేగితినేని 

వెనుక మేల్కొని యిదీ వెరపొందీ కురిదీ 
ననుగాన కీ.యరణ్యమలోన నొంటి. 
జిక్కుచు జోడు వాసినయట్టి పెంటి 
జక్క-వ మొరబెట్టుచందాన తాను 
ఒక్కతె పలవింప కున్నె ? యిచ్చోట 
దీక్కేదీ ? యని యిందు తెలియంగరాదు 
ఆలసి నిద్దురటొ పు నబల నియ్యడవి 
గలసిపోవగజేసి కరుణను బాసి 
యురుగకుండగ బోపు జొట్లని యొరలి 
సురియుసు పోవ (కమ్మర వచ్చు, మరియు. 


216 


నల చర్కీతము 


తెరవ మో మటుజూచి తీరుగ వే యరుగు 
మరియు నా దమయంతి మదీ నిల్సి యేడ్చు 
నలు డివ్విధమున (పాణము (పాణమైన 
కలకంఠి బాయగలేక గతాగతములు 
సలుపుచున్నంతట సాహసం బడర 

కలి 'పెడరేచంగ (గ్రక్కున చాప 

లత బాయ నంసకోలయుబోలె భీమ 

సుత బాసి చనియి నాజుగవేగ మడర్క 
నలువ బుణానుబంధము పోవ నేరి 

నిలువ నిచ్చునె యొక్క. నిమిషమేనియును ? 


దమయంతి దుఃఖము 


ఆంతట దమయంతి యనయవ కాంతి 
కొంత శాంతముగ [గ్రక్కున మేలుకొంచి 
భర్తను (పక్కలోపల గాన కచట 
నార్తయి యొ౦టి నిస్పంటిన యట్లు 
కరమంటి రాక నంగము మంటి లెత్త, 
పరమాణు రూపమై పరిపరి గతుల 
హృథయంబు బదరంగ నెద గొట్టుకొ నుచు 
సాద జుట్టుకొన్నట్లు శోకంబు ముంచ 
“హా రాజ కులచం[ద ! హా మహారాజ ! 
హో రతీశ్వర రూప ! హో (పాణనాథ | 
హో సత్య సంకల్ప! హో కృపాలో క! 

హా సురేంద్ర సమాన ! హా ఘనమాన |! 
ఎత్కడ దాగితి ? ర్‌ దిక్కు. నాకు ? 
ఒక్కతె విడిచిపో నుచితమె నీకు ? 
ధర్మంబు దయయు సత్యము దలంచక యు 
నిర్మనుష్యములైన నివిడటివులను 


4 


నే దం 28 3 శ 
దన్ను నొంజీశ జేయ చె 


దు కుజ 
ల. aay అమ అతా (a a an 
స్‌ బద చేది, 


oe, a a 'జటీ 


గ్‌ 


ఓ 


219. 


ఎన్నడు నిను బాసి యెరుగ గదయ్య ! 
దయ్యంబు నామీద దయ దప్పి నీకు 
నెయ్యంబు నెడజేసెనే ? చక్కనయ్య ! 
హో నిషధేశ ! యీ హాని (ప్రాపించు 

టీ నిమి త్రమటంచు నెరిగించి పొమ్ము 
కానలో విడుచుట కలలోన నయిన 
కాననై తి గదయ్య కమనీయ చర్య 

నౌ తండి “యీ బాల నడుపుకొ'మ్మనుచు 
చేతిలో చెయిబెట్టి శిరము ముట్టించి 

కొని యొప్పగించిన కూర్మిసల్కు-లను 
మనసులో నెరయంగ మరచి తివయ్య 
కలకాలము భరించి కడపట నన్ను 
ప్పృలుల పాలుగ జేసి పోవంగదగునె 

కోక గోసితి గాన్సి కుత్తుక గోసి 

కాక భోజనముగాగ నొనర్చితేని 

శోకం౦టబు సుద్దియు సుద్దమై పోవు 

నా కార్యమునకు చెయ్యాడదయ్యెనొకొ 


_పొదల చాటున నుండి పొడచూప వేల ? 


మదీలోన నుండుట మరి చాలు ననియొ ? 

ఓ మనోహర రూప! యో నలభూప! 
“భామరో ! యిదీ విదర్శమునకు బోవు 
'తెరుపంచు గురుతులు శెలిపిన నాడ 

చెరుపు వీలినయట్లు చెదరె సా మనసు 

మడి మాటకా మాట మరచితి గాక, 

ఆదీ యింత మనసులో నంటియుండినను 
భద్ర చరిత్ర? యే బడలికయైన 
నిదబోదునె ? యేను నిన్ను వదులుదునె ? 
నీవంటి యభిమాని నెనరెల్ల మాని 


220 


నల చరిత్రము 


నావంటి డాని కూన్యవనంబుసందు 
విడిచి పోయెనటన్న, వేరె దంపతుల 
పడొమి నెంచగ తలఅంప్పన సిగ్గుగాదె ? 
సొపపు దైవంబు పంపున నన్ను 
చేవట్ట కిటు విడిచితె ? వింత గాగ, 

వ పట్టుఅను నన్ను యేమరుదయ్య ? 
నా పుణ్య మిట్లుండె నరనాథ తిలక! 
తాపందు పూర్ణమై తనువెల్ల నిండే 

నీ పాటినై న నీ విటు చేరరాదె? 
దేవతాసన్నిధి ధృతి బల్కినట్టి 

యా వాక్యములను సత్యముగ పాలింపు 
అపరాధములు జేసినట్టి వారలను 
కృపతోడ (బోతువే కువఅయనాథ ? 
నను నేల దుఃఖ మొందగ జేసితయ్య ? 
“ఆనుకూలసతిని పాయంగ రాిదనెడు 
కాస్త్రంబు మరచితె జననాథ? యర్హ 
వస్ర్ర౦బు ధరియించి వనరుచు పనుల 
నిను నెట్లు నెమకంగ నేరుతునయ్య ?. 
కనిపించి యిపుడు దగ్గర జేరరాది ? 
నిషదేశ! యే నిందు నెమకంగ నేర 
విషవల్లి కలు చూపి వెనుక పోరాదె ? 
నాకు నే పరవ నో నరనాథచంద ! 
స కెవ్యరింక మే నిమిరి కోకంmు 
తలగ సుద్దులు జెప్పి దండన యండి 
జలమైన చేత నొనంగెడి వాదు? 
సాయాహ్న ములను వృక్షంబుల మొదల 
పాయని బడలిక సవళించు నీకు 

కొలు చేబిట్టి యంగను సేద దేర్చ 
నాలికి బోలుగా కన్యుల శేల? 


హో నాథ! నీ పత్నిసై యుండి నేను 


221 


దీననై యుండంగ దేరి కన్గొనవు 
భూమియో పాశతాళమో యాకసందొ. 
యేమియు నెరుగ రా దీక నెట్టులయ్య ? 
ఆలిట్లు విలపంప నాలించి వచ్చి 
యాలింగనము జే బేసి యలరింప వేల ? 
నిను నమ్మితి గదయ్య !  నిషేళ పర్య; | 
ననుబాయ దగదయ్య ! నగరాజ ధైర్య! 
సీ కిట్లు దుఃఖ మొందించిన పాపి 
యాకల్పము జిరాయవై యుండుగాక ! 
నా పతి బొపి నలకువ నన్ను 
(ప్రాపింసజేసిన పావకర్ముండు 
దుఃఖ౦బు మీదనే దుఃఖంబునొంది 
దుఃఖవార్ది మునింగి తుదముట్టు గాక ! 
నను నిన్ను నెడబాపి నలకువ బెట్టి 
వనముల పాళ్లసి పర్తిల్లు నతడు 
వనితయు ప స వగ నసిప్పత 
వనముస వె య్యుండ్లు వసియించుగాక 1 
అని సెక్కు. విధముల నా భీమతనయ 
తన భర్త గానక దైవంబు చాల 
నిందించి నిందీంచిి నెత్తిపై కేలు 
శోకించి కోకించి, రోథ్రనాకారు 

రాకేందు ని రాజకళతు 
నలరాజు నార్తశరణ్యు వర్షించి 
విలపించి విలపించ్చి వేదన దొంది 
స్వర్ణ (ప్రతిమయు బోలు ళోభనగాతి 
పర్జాంబరము స వసునుతి రజము 
వసనీ కుంకుమపస బాయక హ త్త, 
వెస నేల (నాలి బల్విడి గొట్టుకొనుచు 
పొడలు బెట్టుచు సారె బుడుకుచు నచటి 
పుడమి నంతయు పొంకముగ నొక్క సారె. 
తడియంగ్క కన్నీరు ధారాళలీఖ 


222 నల చరిత్రము. 


పడియంగ్క, నుదరంబు (వక్కాలుగాగ 
మోదుకొంచు కరాబ్దములు రెండు నేల 
నూదీకొంచును తల యూచి చేసొచి 
విలపించి విలపించి విధి! నేడు నీకు 
తఅపొక్కటయ్యె గదా! చాలు!” నంచు, 
ముడి వీడి ఘన కేశములు మేను గస్ప 
వడి లేచి సొరిగి యా సరమకల్యాణి 
యయ్యర్దవ స్తంబునం దొక్క_ కొంత 
యొయ్యన గట్టి? తా నొకకొంత బట్టి 
హ త్తించి కుచముల, నవలి పె కొంగు 
కుత్తుకంటున జెక్కికొని దై న్యమడర 


"పెనుబాము (పమాదము | 
సభ దాటి యవల నిర్ణకాననమున 
“విభుని పుణ్యళోకు వెదకెదిననుచు 
చనుదెంచి కీచక సంఘసంఘట్ర 
జనిత భీషణ దవ జ్వాలనూ bee 
శై లంబు నందుండి చనుదెంచి పెద్ద 
దూలంబువలె నిండి (తోవ కడ్డముగ 
పడియున్న యొక 'పెనుబాము దగ్గరికి 
నడుగిడ జూచి యొయ్యని నోరు దెరచి 
యబల పాదాలు రెండటు కబళించి! 
కబళించి యదీ యొక్క కడనుండి యువ్చి 
(మింగుచు రాగ్య నా మృగశాబనే త్రి 
యంగంబు ధళధళుక్కు.న ధర (వాలి, 
పొరలుచు పొరలుచు నొర సొచ్చు మరుని 
మెరుగువాలన, 'పెద్దమీను (మింగంగ 
మెదలుచుండెడు చిన్న మీను చందమున, 
కుదురొందు మహి డించుకొను తీగయనగ, 
క మ్మెచ్చున బిగించి కడకు రా దీవియు 
కమ్మ బంగరు శలాకనగ నంతంత 
నిగుడుచు మగుడి వెన్క_కు బార చూచి 


ఫొగులుచ్చు నొగులుచ్చు “భూమి! నీవై న 


షష్టా బ్వనము 


223 


పాయ యిగదవె? నా భర్త లేడిచటి 
“హా యపార కృపారసాంబు నిధాన ! 
హా నలరాజ! యీ యడవి దయ్యంబు 
మే నొక్క కడనుండి (మింగంగదొడగ 
వడి వచ్చి, యిట దీని (వక్కలు వాపి 
విడిపించు నన్ను యీ విపినాంతరమున 
శాపంబు విడ్కి నీవు సకల రాజ్యంణు 
(ప్రాపించిి మగుడ సీ పట్టణంబునకు 
చనియుండ నచ్చటి సౌఖ్యంబులెల్ల 
కనుగొన దివిరి వేడ్క_ల నున్న నన్ను 
ననపరాధ ననాథ నజగరం బొకటి 
తినసాగె విడిపించు దీనశరణ్య ! 

బాము గాదీది గాము పరతెంచి నాదు 
బాము లాగకయుండ పాలించుమయ్య !” 
అని మొరబెట్టంగ నట నొక్క. బోయ 
విని వేగసనర తెంచి వివిధాస్తములను 
భుజగర్వ మడర నా భుజగంబు చించి 
గజయాన వెడలించె కరుణ ళోభిల్ల ! 
సెలయేటి నీట నచ్చెలువ మేనెల్ల 
కలయంగ స్నానంబు గావింప సతియు . 
చిలువ గర్భములోని జిడెల్ల దొరగి 
పులుగడిగిన ముత్యమును బోలి మెరసె 
అల రాహువదన గహ్యరమున వెడలి 
కలక నొందని చందకళయన జెలగె | 


ఆక్వాసాంతను 


ఆని జాంబవి మనోహారాంగుని పేర 
సనకొదీ ముని మనస్పంగుని పేర 
తారకా నిభకీ ర్తి ధారుని పేర 

తారక మను కళాథధారుని పేరో 


రవి వంశ కలశ సీరధి చంద్రు పేర 


కువలయా భరణ సద్దుణ సాం్మదు చేర 
తపనియ నగవర్య చై ర్యుని ET 
తపనకోటి (ప్రభా ఖైర్యని పేర 
పసరమదయాడి శోభన గుణంబుఅను 
బిరగెడు శ్రీరామభ(చ్రుని పేర 

గద్య 
ఇదీ రామచంద్ర. మపొాత దయాసొం[వ 
విదిత సొహిత్య నవిన సాహిత్య 
చిన చెవ్వయాచ్యుత క్షీతిపాల తనయ 
వినయారి శుభగుణ విభవ సనాథ 
రఘునాథ భూపాల రమ్య వాగాల 
సుఘటిత నవరస స్ఫుట శబ్రసుహిమ 
దన రెడు నలచరిత్రమను (ప్రబంధ 


మున షస్టమాళశ్వాసము దగు సు శ్రీల. 
3 


షష్టాళ్వాస. పాొఠొంతరములు 


1. రాజాధిఠాజుల రాయబారులును 

2. యోడకుండినగాక యోడినయట్టి 

3 పో మొత్తునియె 

4, యీ వంక ముఖ వేఖ లెత్తి (వ్రాయించి 

5. గిర! యచ్చట పయోష్టి కిరవౌ సముద్ర 
గామిన్కి యిచట శృంగార అతాంగి ! 
భూమిని మితిలేక పొదలెడు బుషుల 

6. పరికించి కర్మవిపాకంబు సేయ 

7. నీ యనువ్రత సతి హిత శుభ్రచరిత 

కి. కారకదిహ్మ [సథా (ప్రభు పేర, 


. 


మలి అనో 
౨ సోమ! 


అ 


రాం 


న గుణస్తోమ 


ట్ల 
చం(దుండు' 


mn 
ర 


ము రా 
Yad 


aS 
పః 
జ 


రవి'వంశ కలశ వా 
ని 


ఆఅవథనిం' 


జారి 


౪ 


%3 
>» 
9 


x2 


నానందమున బలె. ; నా పుళిందుండు 


నందన నిటు 'పెసుబాము వలన 


ఇమ 


గి 
ళా 
(| 


న కొంత యా. 


లి దీర్చి 


వే 
ప్రి 


వ 


న్నీ 
© 


హార 


ల్‌ 
“ర 


సె 


9 


డగ 


ల వచ్చితివి 


(న్న 


ac) 
“09 
ల 


© 


“యిటి నటడవి కీ 
యే రాజుచేడియ? విడుముల బి 


సె 


గొ 
(06 


జస 
oN) 


ఫ్ర 


లో 


౨ టలు 


కో 


జ 
0 


? 


మి? నిక్క. 


pr 
రణ యి 


ed 


nets) 
ఆ 


హన 


ళీ 


2 నంతయుస్స 


ఏ పోలి 
| ట్‌ 
- చెప్పిన విని. వాడు శిరమింత యూచి 


bY 
rs 


* 
+ 


( చ్చిన యు 


జ్‌ 


క్ని 


యుసు 


పెండి 


నని్య 


ఖా 
ఇస 2 
ల నే 
ఎవి BE) 
yf స 
లలి స? 
2 33 
షం న్‌ 
కన 
“fp 
by "లిం 
lo: 
అ బా 
శ 4 3 


జూచి 


అ 
“A 


మని కళ్ల 
రు 


ద 
He 


atone 


i 


ange] 
ఏంపలు జూచి 


గొ 


nel 
ఇళ్ళ 
స్నో 


ఖో 
Ww 
‘ 


Ere 


ba 


జ 
a 5 
[a] 
మ 
సులీ 


he 


జో 
- 
= జ 
© 


CO 
ణా 


1 జాసై 
wr 


లా స్‌ 
టీ 


ం 
లగి 
ల నుండనేల 


లీ 


చూ? 


ఛం 


లతో 

ఉల. 
పజ 
న! 


గల ౧ 
"ES 


గ 
STIR 

wa 

బు 


ఇ 
ఆజ 


ఇ చన 


| 


జ 


క “క 
న్డ్‌ 


xX 


ఠి 


బిల. 


లు 
డతి ! యా యడఏలా 


శ నో 
ల 
«, 
గ్ల 
లోనో. 
ఖీ 


he . 


త 


ట్‌ భరి 


ని 


4 అ గ్‌ ఆం 


Cd 


ఇందు నిల్చి 


“ 


గు 


4 
ఉం 


Ms 

ఇత 
,అన్లో 
pura 


టు 
న 


ఇ 


టా 
ళ్‌ 


సంలని విగి గవి 
గా 


తొడ లరటుల 


ననా 
తీ 
ర 


ల్‌ సరా 
ణి చిట 


గ మూ 


ల 


GS 
థి, 


బప్పిన 
ద 


టో » ప 
OS జల TA 
awd ఈ 


స ప్రమాళ్యాసను 327 


అస ఉం ఆర 
స్‌ గట్టంగ రో OE! డలయాం అరు అహ 


లు నిండంగ కాగుచు నుండు 
! 


(|| 
లో 


మ 


యా యడవుల సీడెంబు “సీయ 


న 
im 


దళెన కమాని తమలపాజలును 
య a 
పచ్చి పోకలు చుటు వటనె యుండు 
ఉం aa) 
వచ్చి కసూరి తెప్పలుగాగ కలదు 
గ —0 గ 


కండ అర కన? కడు తియ్యనైన 


ప్పలిజున్ను గలదు మా పొలములయందు 
ఒప జ్‌ అల్లో 


మరి పొదు మగువ! సీ మగడున్న వడక 


(. 


తో ల్‌ న తీ లో | 
వగ బొండు నింత కబసురలుగాగ 


కనువెలుంగున నె యక్కడికి పోపుదము 


228. 


నలచర్నితను 


మరుమాయ బడి యాడు మాటలలోని 
కీ లెడుంగుచు, కన్ను[గేనల నెర 


తాలు గల్పించ. మంట గదుడుచుండ 
రిం” జ శ 


గ క వీ oe ఇన 
కలలోననె నన్కు కలువరించియుసు 
Caan | ఇ గ్‌ 


జో 


నలుని దక్కగ నన్యప్పరషుని వదీని 


అల జరీ జ +n వ 
తలప క యుంటి య 


పొలియుగాి ! కంచు గొబ్బున శపియించె 
గపియించ నవ్యన, చరుడు చిత్రముగ 
నపుడు వహ్ని. శాల కడరిన యట్టి 
శలభంబువలె నదృశ్యత నొందె నెందు 


సులభంచె నతుల నేచుటలు జూడంగ ? 


రెవంబ ! వీదు 
Q— 


సుగుచకోధిత సీమసుత యిట్లు వాని 
తెగజూచిి యవ్యల దీనభావమున 
“హా నలరాజ! యెందరిగితి ? వనుచు 
వేనలి ముడి వీడి వీపున బడగ 
నందంద చిదీపిరా లడుగుల నేత 
గంద్య నొలతుగ లతుకయు పోలె గోళ 
జ్‌ జ ప 

నెత్తురు (గమ్మంగ్క నిలక కన్నీరు 
ము త్తెపు పేట సొంపున కాత చుండ 


చనిచని కుక [కేవ నన 


గని యందు వెంట నొక్ళ_తె వెత నిక్కు. 


మహాగమనము 


గార్‌ అల్ల ఫు అద అ ae? కా 
ఓొపుదు నట. య్యగఘయుస గన జమ, 


(కోవ్కి మావియు, కానుగుసులేగ్యు గోగు 


ప్పరివిందు లౌడినింద, పుం బఇం|ద్రోలును 


229 


బలుసులు, సాలసుల్కా బందార్సీ యారె 


చేల గుమ్మడి, "తుమ్మ rs పాల 


వాం క్లో లట? గచ్చు లు "పేము, వేము 
కాండీ 


జ్‌ 


'అగ్గ: మాపెలగ' కో వెల, యూడ్య ఆ 


కరివె, 'యూడుగు,' కాడ్‌) కరక, పచ్చారి 


భు ల ఆఆ 3 

చేటు తుర్కు కణతుర్కు' వెదురు కల్‌ జవ్వి 
. ప నకి 

దెం లకర మూలుగు, ముడి మోదుగులును 
బిళ్ళ: ఉలిడ్య చిల చిక్కియా, అరా 
స ne) tS స 

Moa tay, భళి ౯ 
యల్లి నెల్లి యా, మిరియప్ప; స. తాండ్ర 

౧౧ 


గార కక తడ కడుములు, దేవ 


తతదల్నో చింతలు, దంతెలు, వెలమ 


పో న్‌ as శబా 
MTOM TS TENS 
ఆలీ 


'జొదఠటి వః సక. క దలు 


Wan వన 


యిన్సి రా సివడాంబు “బీంి డన సరుత 


బిల్లి, రొండలు నిండ [జాకునునుండ 
'ఇసుక జల్లిన రాల కిరులు (గ్రమ్ముచుసు 
జసుతు దారిచి యాకు' బలసి సందీక 

యొక వంక సిసువంక, లొంకదండ వొండ్‌ 
లొక వంక సల్లంబు, రొండులు గల్లి, 

కారు పోతులు కొవ్వు కావరం బిడర 
కోర కొమ్ములు (గుమ్మి గోరాడు చుండ 
యురమట్ట పుట్టల అగ సెదు ధూళి 
త జెట్ట మీదట గప్పుచుండ 
(na) 0 


చేర కొండల గారు చిచ్చులు సహొదల 
శః 


నలచరి|త్రము 
బగి* యుర్వియు నింగిబలె జేీయుచుండ 
కసునెన సతి భయంకరమైన సెక్కు 
కనుమలు గల మహా గహనంబు జూచి 
కడు భయంపడి ఛైమి గడగడ వడకి 
“కడ లేదు చూడ నీ గహన మింకేట్టు 
కడచెద ? నాల్లు వంకల సము[ద్రములు 
రణలుబ్సి ముంచిన కరణే జూనై 
నాఫాలి పాపంబు నను భర్త తోడ 
జాపె నింకిట మీద. బచరించ నేమి 
గావించ నున్న దో ? కంటికే యేమి 
గావించినను తల్లి. కడుప్త జొచ్చెదనె ? 
అని తలపోయుచు నా విదర్చేం(ద్ర 
తనయ యా గహన నుధ్యంబున జనుదు 


నొంటి నొక్కక చోట నోడులు బడిన 
కుంటకట్టల రావి గుంపులలోన 
మూతులు రెట్ట, కంపుల భృంగ థిల్లీ 
భూతంబు లివియన చొదలుచు గొంత 
విలముల పెద్ద గబ్బిలములు చేరి 
తల[క్రిందుగాగ నంతట ేలుచుండ, 
మరియొక ౫ పట్టున మర్కట పటల 
మరియురి సెనుమ్మకులందు నట్టిట్టు 
(గేడించి దాటుచు కిచకిచ మనుచు 
నూడల 'నుయా్యాళి లూగుచునుండ్‌, 
వేరొక్క దీక్యూన పయ్య్యాళు బొల్లి 
మోర యుల్యులు మొగంబులు (గుచ్చి (గుచ్చి 
పృట్ట జున్నులు మెక్కి. పోతరింపుచును 


సృట్ట చెండుల రీతి వటనులు దాట, 


231 


సు 


లో 


(ఇ 


3 


we 


ల 
న్నే 


భా 
లి 

జ 

శ 

అణ కానాల, గ 
వ 


9 


¢ 


టు 


ఇ 
జో 
ఇ 
| 
ల 

పల టట & (జ్‌ 


kL) 


సుండ, 
లాలి 
నటు 
ట్‌ 


ఆ, 


స్త 
న్‌. 


జ! 
అల్‌ పల 
జ, జ 
వెం 
ఖా 
హె 
జాణ 


తంముగాగ 
య్‌ బిగాగ 


తీ 


జి 0; 
వలె 


SE ఇర నా 
ఉఎచి 
(అకా 
(ళో 


pe 


5 నిసుల 


లో 


ం దాటు 


న్‌ కక 


అ 
క్‌ 


me 
© [మంగి 


a 
Jd 


లు 


¥ 


చి తోవల 


ఏ తొక లాడించు 


నే 
ఆరి ౮౮ 
౮ 


లే 
oa 


అ కిదు 
“బట పెన 


థం 


హ్‌: 
ఖి 


ఖో 


మేకల బి౮ 


హ్‌ 
వ 
13 


P 
» 


ట 
బా 


అం 


" 


బలు (కాటి మాకులు (బాకి 


యావలిం3 
సో త్వర 


అ 


ఇ” 


ba 
ఇళ 


బి 


తీ 


గల్పించుచు 


Ss) 


(ow 


* 


cn? 


( 


స నటు మరలి 


స్క 


)ల నాని” తెగ జస్ఫ్సరిం 


గి 


కిం 


గజ స్కాం 


yn స 
అం M0 


౧ఫ్పుచ 
గు లివి 
వళళ 


ధి 


ఈ 


ఘుర్జశి 

ఆప్‌ జై 

యిసు౦ 

గటి 

చెంగున వద 


rg 


232 


a 196 
3 ° 
3 83 
9g ఆ 
a 
వై 7 
(213 
టి 
ఇప్ప 
a2 ln 
9? 1 
Ya 
bh oOo 
న స్స 
త 
ళ్‌ 
౯౩ ర 
a 


oa 
ga శి 


ళు 
చె 


ల్క శరభ 


షి 


ల దంచు 


బాన 


3 
(ou 
అనో 


ag) 
మమియు భయమంద 


పు? 


గంపులనల నటు జూచి 


నామృ 
యే 


బ్బగ రా 


కె వలపు పాదం: నిలక 


ఎలో 
య 


«* 


స! 
ఎ 


దౌ 


[గొ 
రల బడుగు 


సు (న 


where] ఖే నీ 
నిగ నడ 5 


సు 


ww 


సు 


Fn 


(యొ 


ul 


క్ని 


సుసు 
౫౨ 


సా 


యే 


లో 
శి 


స 


వం 


ర 


లో 
ళు 


శ 


~ 
0 
తో 


వి 
రే DD 


నో 


బాపనటి పాపికి నిపొావర 


సలూజ క చంచ నౌ 
వలన నింసుక మేని వ 


2 


ఇం ఇల్లే 
wu 99 


~ 


చ్చితి నిచ్చట 
వక్‌ ప 


వ 


a 
ne 
(నరాక ౭ 


నల 


ర్నెటి 


క్ర 


తం ము 


ళ్‌ 


శ 
ఆ 


జ. 


తో 


తిర 


3 


శం 


233 


పొడసూపినటపన పోవక నిలిచి 
రచారలింగనముచియ హా సానున్‌ చాచు, 
i అణాల 


సలుగె త్రి పిలుచు “ప్రానశ ! రొమ్మనుచు, 
అలాల 

పలుకక యుండిన |భ్రమనొంది వగచ్చు 

కిలకిల" పులుగు పల్కిన నాలకించు, 

జననాథు నడుగుల శాడలు జూచు, 


ణ్‌ 


తమ దానె నిందీంచ్రు దైవంబ దూర్వు 


సనందన యిట్లు (ప్రియుని వఎదకుచును 


> 
లో 


నా 


గి 


ను దురమమెన పృథిఎధరం బం 
Cn Sa) 


దండ నొక్కెడ శిలాతలమున గూరు 


చుండి నల్యంకల భోరున దుముకు 


సిలయేటి చప్పున చెవుడు గొనంగ 
తలయూచి “యిచట నా ధవు డండెనేని 
వేమ నిలిచినా వినగరా దీంక 

నేమి సేయుదు ? నంచు నెద దట్టి కొనుచు 
అచటి శూన్యవసనం౫్క. లబ్బటి గుహల 


లీ 


అఆపటి ((ారమృగంమ అన్నిటి జూచి 


వానో ఓ త. అ ఫ్‌ థగ 
నటులు వినుకుచు చెల్ల చో !'యూాకి 

స ” ఇటో ఇ Wn స్తో ప 
రాతుందు నస్ను సర్వ నము | మింగకుండ 


జో 
ఇ 
గ్రా 


నలచరి తః 


234 


UL) 
వో 


చింతల 


బలాల ఇల 
4 2 
జై 


(= 


» 


శ 
రిచునాొ 


[3 


న్‌ 
fe 


కో గనని 


జ్యో 


ప్ప 


న్‌ 


అవి ౨ 
ORO 


లి త్‌ 


,ళ 


ల. 
hd ఎ 


G 


సె 


9 
me 


న! 
నం జ 


స్‌ 
ష్య 7 


ర ల 


పజ 
జో! 


రాసం 


ల్‌ 


+, జలములె (ద్రావి 


2 


శో 


అలం 


దభ 


స్‌ 9 
2 శ్‌ 
3 § 
“9 

ట్ర జి 
a 

g స 
Sg 
వ గీ 
గ ౫ 


సేథాదీ 


శ 


దకీణ లిచ్చి య 


జప 
లం 
0 


se 


జట 
టో, 


నంచనయున సత్యం 


సి; 


లి 
2 


లంక సుగువాంక ? 


p 


గ్య 


టిం 


a 


%9 
ళల 


సం 


లాకు 
చే 
_ ౪4 నా 
fa కట 
13 తీ 
3 3 
“3 క 
స్‌ 3 
శి ఈట్‌ 
«3 
ఇ, 
ర “తే 
%2 


ళ్‌ 
i 0 
[24 స 
వ 
“౮ లేం 
§ 3 


స్టా సక 
థి 


235 


ఖో టల క శ్‌ Te ww”, 
న్‌్‌ షల్‌ ల ray) 
యు 


శ 

Morn ఎ Tew మెలి దొ 
ఎటు అననం eC నట్స్‌ De నలల ఎ గు! 
ane ఇ ul min అన చో మ జ a ఆ 

లు రిపేంపచున" ది విపిసం:ఐసందు 


భయబభడ కుండగొంగ es రాదె y 


‘స పె ర 


ణి నార Ma, తోడ" ఖ్‌ 
గలు వయిరొ ఉం Brin sw టు 


wf జ 


ఇ ఆ నీ OG wh Wn" 
రెరంణజులందు గలు "యంచు కుహు 
bd 


[మ బిలిచి సస విరిచి [సాక 


ళ్‌ 
ఈ ఖః 


స ప ఇ EA 1 ప్‌ గో 
ఫల లే డ్రి Wa న్‌ు స అటి లః దరి “2d Dees య RIS 0 (| 


ళ్‌ పం ల్‌ జో ON జ 
లి రృకతంముగా eren Cui wa Ow 


న. 
Cl థీ (3 రాల అల్లో స్‌ో Yoru 
i లి! , tw word wey, st eka wet pre 


శ Cue) 


సున పపెలె చం టిం న 5 ల | 
ళల భి 


జం rr టు రోల అ 1 కలి 
tis 400 won న్యాయ PC 


శో er? ఖ అల్లో శ wan ౫ 
BDI సయం నమ అల త్‌ 


గ గ్‌ 4 న న్వ్‌ * జ ta 3 
hu © రా fw $49 | టం 0644, % we to Ow 


క 


se ఇ“ కల 
లీ ఈం dd sa We 


hw in Me gh, Moe, కీ 
221560 సర TaN Tou *! 


ot 


ne er అనై 4 Coa (7 గో 4 
వొపంగ ల న arr la తలే వ 6 } 


ధ్‌ న జగ ఖో wey we Ns ws ఆ 
we hs) oOo హవి గ * నివా ఖీ ఊం? gre 


Ch - 
సమద భా ssh సం;వోరంందిః 
ఆ 
సలన్మను డిచట సున్నా డిం న 
బముకంం బడలిక దాయ ఇవాన్‌ 


m= 
May nh tsar wR Nn rey 9 
అుమూారు బెల టి : iis 


236 


సలచరి[త్రము 
అని యిట్లు దమయంతి యంతింతగాని 
సుతా పభరము న. ము ఈత 


(గ 


తల శిలాతలమున దాకించుకొనుచు 
చలుమారు నచట బడి మూర్చ నొందీ 
తెలిసి యవ్వల నొ క్కు శె కెరువున జనుచు 


అను కనన సే 1 


గ్రారెడు నాలు కోరలు గనుపించ 

పరి యొండు చనుడేర్క పొడగాంచి “దీని 
దెలిసెద నిషరేం।దు' తెరిగంచు ఇర 

జని “యా యరణ్య రాజ [న లాపసీజు 
ఘసుని పుణ్యళ్లి కోకు గానవె ? డచట 
ఏను నా నలధారుణీశ్యట సతిని 

మ సం లి విదర్భ్శమండలేశ్వరుడు 
నాతండ్రి యీ కానన మున నాభ ర్త 
యేశేర్క నెమకంగ నేగుదెంచితి 


శారూల ! యారాజ శార్లూలు, వెళి 
థి రు 


చారు కి రి విసోతు సదుణాసహోటు 
అరి (se) 
నలరాజు జూపి పుణ్యము గట్టుకొమ్ము ! ! 


నలరాజు నిచట గానక యుండి ే తేని 
తనుదీనళోకంబు దలగంగ జేయు 

మని "పెక్కు. విధముల వ్యాషఘంబు జూచి 
పలికి యవ్వలి కేగి” ప్రవహించు నొక్క 
సలిలవాహినికి నంజలిజేసి నిలిచి 

“నలు నెరిగింప మో నదీ !-యిందు నతడు 


237 


ad ఆ se Sager | 9 
జలములు [ద్రావంగ జను దెంజనేని 


యని పల్కి. యావల నా నివ వేం(ధ్ర 
తనయ నానావర్శధాతు సంకీర్ష 
భునతర సార శృంగారంబు మిగుల 
గనిపించు నమ్మసహో గడాన సంహాలతికి 
చూడ శేతువువో తె తోణికి నెల్ల 
చూణామణియ బోలె సొంపులు నింపు 
నొక శై లమును గాంచి “యో శై లరాజ | 
సకలోన్నతుండ్య్క వచ్చుట నున్న సిక 
గనవచ్చు, బహుళ శృంగంబులు గలుగు 
కునుతడవు నలరాజు గానపే డచట ? 
(కమమ ప్ప విసుమునా కథ ల్ల నన్ను 
దమయంతి యందు, విదర్భరాణేం[ద 
తనయను, నలమహీధపుని యిల్లాల 
నసు నుగ నొక కారణంబున చాయ 
సమళ వచ్చితి ధారుణీధరవర్య ! 
నామనగసమ ధెత ర్యుడిందుకులుండు 
సింహ వికఠక్రము, డరి సేనా నికాయ 
సంహోరకుడ్కు నిత్య సత్య సంధుండు 
కంద ర్పానిభశుభాశారుండు, సునుడు 
సుంవరధీఠరుండ డు మఫఘరభాష "బదు 
కమలాయకాజో ండు గంఏర హృావయు 
డమలిన చాన్నతు డఠి పవ్నితుందు 
నలమసీధపుడు పుణ్యట్లు రేకు డిచట 
మెలగిన జూచి భూమీధరరాజ ! 
సాశచింగించి ప్పణ్యిము గట్టువొమ్ము ? 
నీకు పుథతిని అమ్ము ! నిక్క_౦బుగాకి 


నని 'పెళ్కువిధముల నా సగేంద్రం: 


38. 


నలచకి[త్రము 


రె 
వృతంసులార | గిరీం,దంబులారో ! 
పథలార ! షృుగాధి వతులార ! 
శేమాట మగని ననేశషింప్పదొ నుచు 
శేమలు దూరని కారడోవులను 
నీకర మృగములు వెంటాడు చుండ 
చు లు వెకొాసినీ చుట్టు ౩ కొండలను 


ఎక్కడ నెడలేని ని యేరులు గడచి 


వ్‌ ఈల ఆ ల 
“వోముణు సొన ఇరగ వచ్చు” ససుఘు 
శ 


(భమదొంది మూడహో రాత్రముల్‌ నడచి 
శోభన సౌభాగ్య సుగుబై క భూమి 


మునిపతె ! 
ae) 


యానై మీ యట చని య్యత్రివశిష్ష 


Ww 


pn] 


భృగుభరద్యాశాది బుసుల యీడన్న 
నగుచుండెడు ననేక తాససో త్రములు 
భోసీత (తిప్పం[డ్రముల్‌ సొాలఖాగముల 
పసనించ, కంఠసం బద్ర పంచముఖ 
ది[దాక్తముల కంఠసతులు విలసిల్లు 
స నో a J జు A 
ఖభ(ద్రాకృతులు నేత్ర పరం ష్ష్‌ నర్వ 
జటలు నల్లన గుచ్చ సని? భుచ్చాయ 
Cle 
నటియించ నుచికాసనంబుల' నుండి 
సొమ ఫఎదొంబులు చదివెడువాలు 
హోమముల్‌ (వేల్చుచు సుండెడువాద, 


యి 


ముకుళిత డాసులె ముగ్జేందుధరుని 


నొక మదీ జూచుచు సుండెడువారు, 


239 


Nol! 


స్‌ 


టో 


శ 
అ 


వ ౯ 
వన 
0, 


తో షా 
నంద 
వాష్‌ 


గా 


తంల నా 


n 
చి 
లీ 


ఇ 


Wore 


లీ 


cr 


ఎం 


a త 
అస 
Tore 


తీ 
« 


గ నర 


న్‌ 


య 
(©) కో 


శ: 


౬ 
నా 


a” 


వారలునయ్యి (బ 


వీత 


గా 


By) 
అ 


Pe 


అన 


న 


ల్‌ దాలి- 


న! 
ఖా 


ద? 
ఇయ 


oor 


tae] ల 
యు 


చే ఇ" ౧“ వ ఇ 
తన rere 


జు 
ఆ 


నో 
ళం పె 


దా 
fr 


జ ఇ 


తో 
a] 


గ 
6 గలుగు” 


(ag 
మ 
రతి 


లి 


జా 


os) 


ళ్‌ 


Pad 


నక 


గి. 
ఖో 


ల 
లి 


2 
© 


ల 
Den. 


wes] 


ల్‌ 


ర్‌ 
ఇ దము 
“ఎలి 
య సళ, 


విలోల 
ఇ 


యి 


p 
oa 


భన థో 
ఏ నగోచ 


a. 


ఇ 
PA 
ba ఫ్‌ 
గ్ని 
(1 


ఓ 


నలో 


ము 
7” 


(దౌ 
నింప 


జ 


లో 
+ 
కి 
wl 
[dl 


ఇ 
+ 


తో 


లు 


శో 


లంభావరవం బులు సేయ 
యూ 

మె 

అగ నేడు ప 


స 


a” 


రఃక్ట౦ సం దారిని గాంచి 
[a 


శ” 


ణో 
స 


స 


( 


తి 
శ 
4 


కొటి 
నుచు సవ్యునమున కరి 


న్‌ 


న 
త 


ఇ 
(అ) 


CU 


కష వల) 
చెలం (త 
తొలు 


మ్‌ అ 
అద 
9 
లలో ఇల 
ముం 
సస 


స 


(తమ అం 


yy 
ల యఎవవనంము 


గ 
(1 


నే 


లయ 


శి 


Ya 


స్‌ 


#7 


న్‌ 


ని 


వమేమ్‌ 


షల 


వి 


wa 


it 
(a 


చు బలొని తగినగి 
రర లర 


కర. 


న్‌ ఇ 

జత! 
ఈ 
6 


సు 


ఇ 


వో 
ల్సి, 


no 


he 


శ 
న 


గా నై 
wn 
మ 


జో 


రు 
టి 


4 


౦సులయందు నందంద మించు 


డు 
తార మీ శ్రి 


సా 


Me) 


* 


ల 
సు 


4 


న 
7 
లీ 

ఈగో, 


న 


పెన 
చ" 
రు 


జ 
కి 

నో 
o 


అ 
టి 


ళ్‌ 


తా 


స 
టీ 


న 


గ్‌ 

క 
ae 
( 


240 


నలచరిత్రము 


నరు ంటానతము స్వ్యాభ్యాయ ధర్మములు 
జ లీ చ Caner) : wD చా కా ధా ? 
శర్మ౦ంను రొరిది నిశ్చలముల్లై యున్న 
పుఖములు జరుగునె ? మిరి మీకు నెందు 


సుఖములు ఇందున ? సుృువతులార 13 
యని పల్కు య మ రు లచ్చెరు వడుచు 


“వనిత ! మా కిచట సర్వం: భద్రం: 


నుగొన a (os 
వింతయు చింతింప నేమిటి౩ ? కనిన 
శాంత వారల జూచి కరములు మొగిచి 
“యేను దేవతలలో నెవ్యతెగాను 
మానుషాంగన నే సు మౌనీందులార | 


విసతయః: ! మీఠ నా వృశాంత మెల 
ఛీ" 
5 ~~ ne) 


ఫనతర వసు (ప్రకాశ మై భూమి 
అజో (oan 
చి 
తేజరిల్లు విదర్భ దేశంబునందు 
Cc? ' 
రాజిల్లు భీము డా రాజున కేను 
నసుగు కూతురు దమయంతి నా "పేల 


బ్ర 
@ 
బ్రో 
0 
రో 
జ 
జ 
(| 
లో 
బ్ర 
ts 
ల 
ళీ 
వ్‌ 
నీ 
ర్ల 


టన రుండు, దీరుండు 
న య , డస్త వ్రు 6 వేది 


241 


మ 


3 వెల్వరింష 
౨ల కరిగి, 


కః 


చుండ 
ట వినక 
నలేక 


్ర 


Cad 


తారే 


త 
0 


అటో, 


దాం 


™ 


న జూడంగగలి గ” 


సం 


చాయుది మున 


» 


ముగ గ తరించి 


స్నా 
~ 
ఖా 


బండు నా 


లా 
ళు 


అట 
© 


కుర మి 


Lo) 
ny) 


రం 
ల ఛైమి యర్హ వస్తుంపు 


డతని 
ని నాపామి గను 


కడగి జూదములాడి' కలిగిన ధనము, 
ళు 


పుడమి నంతయు నోడ, 
నను గూడి ఘోరవనం. 
కడగి" నాకోక సగ 


నల 
సని 


ట్‌ 
రై 
అట ఒ ల 


సం? 


“ 


ఏ 


A 
అ 
ణు 
+ 
wa: 


0 
ఠి 
యా. 


డ 


లో 


తే 


దరు దారు 


tt 


శీ 


Oః 


అలో 


రాసందంబు గాంచెద్క ననుచు 


a 


యలు 
డ సుండెడు బుషులం 


ల! 


న 


శ 
య 


ఇ 
స్‌ 


ళీ 


ఫి 
= f 
కొమ్మ ! సీవతిలోడ గూడంగ గలప్వు 
ఇఒ Sd | న 9 ఇప Ps గొ £ 
dows ౯ A ees కంస ఆయి 


అని యిధ్ధు బుషులెల్ల నా వపుమింతి 
య 


సమయురజుననే (5వం౦చకిదు జరు 5 యు సుద 
కనిపి ౦చినట్లు గా రాసంగరాతో 
చని ; క. జూచి యాళ్చ్ళాత్యల బు Jon 
నలవాజ పత్ని “మంతటి మాయ గలది? 
కలగంటినో ? ముషువ్‌ గనిపించుపేమీ ? 
పూటలాడుటలేమి ? మంచి వినోద 
మాటలన్నియు జెప్పి పురి పోవుచేము ? 
నాటకము బన్ని తివిచిన యుట్ట 


తరణీ గి రద్భశ్య చిత సందటిఘు 


జ స క ౯ ధల అ a amy 
తిదివరముల బటి యురి డన యమునా ur 
అ be 

శక ఇం అడి జక గ ఇ? A: Fr en 
SY కం mI) Jt క 
| శర ది శాల షే యా గ ళో కో 
WS PTW! జ 

ట్‌ నో ది 
or) “7 ళు క్‌ ~ 
గట్టిగా ఇరెంచు గాంతు' వటంచు 
RN ణి 4"; 4 ఖా భి 2కి నా మో న 
బయిలు బల్కగి వింట్కు ముం హత్తి రసః స 
జ్‌ జే లే జ్‌ జి + mY} న్‌ 1 
య్బిజషతు గావంపు సుతి నింద నసుకు 


సివ్వనస్త్రలి నొటి యుప వి టో mm 


యన్య గలే: సత్ర Dees 7 
అలల మరా wii 


న. 


పదు సలువఎనల్‌ ఏ కదల = 
ఎ అలుఎంసెల a గ! టో 
ఖీ 


అ 


నో జ జే ఈ 
(పరం టీ మం మ్య లి భలే (చీ 


243 


కంబు మదని 


జ్‌ 


f» 


నేని సం 


Fy 


“9 


{3 


జంగ 


జీ 
థు 
Pal 
గుచు 
యు 
Oa Pn అలో, 
యా 
లో 
ర 


శో 
ఘసవ 
చేని. 
జో 
త్‌ 


పారి 


uy 


bl 


డగని య (తు 


జ్‌ 


జ్‌ 


వభ దగు (ద్రవిడ 
రుల 


'కేదల నా 
అలో 
J 
శ 
CAL 
ఇ) 
న్‌ 


వస శల శృంగను లు 
క 


co 
తాల బాల 


చిన 
ఇ 


అతి 


౨) 


అ 
hn. 


ర్త 


నే 


వనికాయచ్చాయ అలర 


క, 


(ow) 
చా 


ర్‌ 
~ 
జో 


Crd 


ని 


జం 


లి 
నం 


ఆ 


య 


రోమణీ 
డుగు 


ఏల 


౦బజింబుఅ స 


ఏ యః 


ఆఆీ, 


శ్రి 


వి 
ణా 


కో 
డు మరికొన్ని యడ పులు గడచి 


ద్ర 
శ 
ఇ, 

(గుం 


ల 


వో 


రులను బొాయజూడు; 
నిచన్కి ఐ 
fC 


యు 


చా 
న్‌ 


శ 


అం 


ఇ 

st 

గని 
గడచి, | 
దీదుగుచు 
వాలుగ 


అ 


శో 


a 


క 


గిరి నికి 
యచట 


వీ 
స్‌ 
లి 


244 


నలచరిత్రము 
(వాలుచు జివ్వున వడిమీర లేచు 
జలమధ్య వాసీర కాఖలు వరుణు 
ఇలక్నుల పసచ్చబక్కే_ములన 'దనర, 
తరగల తాకున దరులెల్ల విరిగి 
పొరిపొరి గుభులు గుభుల్ల ని పడగ, 


గజంబులనై న వసబడ దగుదు 


eh 


"ఫై 


వగంబు నిగుడంగ [వేల్‌ దెగ చాత 
నొక యెటిచెంత ఖరోష్ట్రగోఘో ట 

క కుల సంకులమయి (క్రందగు నర 
సొర్హంబు గని, యప డందుల కరిగి 
సార్ధవాహుల గూడి యప్ప డర వస్త్ర 
వరివృత గ్యాతిమై బాస్పముల్‌ మిగుల 
దొరుగ వివర్ణయై ధూళి ధూసరిత 

కుంత లయై రకలంగుచు సున్నయబ్టె 
కాంత చందనము జూచి కళవళపడచు 
అ“౦చదు జూడ కొంకుచు నేగి రపల, 
కొందరు నివ్వెరగున జూచుచుండ, 
కొందరు ఏతి మేళ్కొనగ బరచినను, 
కొందయ చింత చొక్కుచునుండి రెడల, 
నందుల కొంద “రోయమ్మ ! యిచ్చటికి 
నెందుండి వచ్చితివీవు రాక్షసివో ? 
యకిలో తటినీ వనాధిదేవతవో 
రక్షింస్ప 1 మము నంచు (ప్రణతులు జేసి 
పలికిరి ; కొందరు పకపక నగుచు 


(4 


సరభసాటబోవ సంచార మైనట్టి 


వ కం న 
౧ఎవశననసలి కల ఒ౧గసచెంచిలతివి ? 


245 


ఇప్వ రి దానవో ? దౌ:రిగింప్పు మనుచు 
పలికిరి ; రల చరికించి చూచి 
జలజల a  జడిగొనుచుండ 

రమణి హా రులార 1! జొహుిరు మీకు 
దమయ నా పేరు దై వవశమున 
నలుడు నా మగడు పుణ్యల్లోకు, డించు 
కొలు డిందు వచ్చె, కనొని నిక్కముగ 

- ny 

తెలుపుడు నా వ్యథ తీరంగి ననుచు 
కలుకంగి? శుచి నామ భాసితుడై న 


ఇ న భి చన్ను అధ 
యా నార విభుడు దయాదృష్టి ఎలయ 
& 


థే 
నో సాధ్వి |! యిట మనుష్యుల గాన మెందు 


నలు విశేషించి కా నము రౌ నశెల్ల 
కలకంఠి ! మదమ శ్ర కంఠీరదముల, 
పులులను జూతు చ్‌ (టె పొద్దు నిందులకు 


మయమలయక యిస్వుశా మాణే భదుండు 


య క్షకాజా (ప్రసన్నుడై గదుటిర 
సాకొత్క_రించి యిష్టము Ben |? 
యన విని వమయంతి 
నిను గానై తి కుందితి చాలి ననుచు 
నా సొర్ర వాహుల నందర జూచి 


నాథ ! యిందు 


“౦ i372 . హొర్దమందులశేగేడు య. ననిన 


'వినవన్యు ! యిదీ చేదీ విశుడౌ సుబాహు 
జననాథు నగరికి సాగెడు ననిన 


అ ప అట్‌ అవా ది 
వెలదీ యా సారంబు వెంటనె పొగ 
యు 


సార్థవాహుల పయనములు 


బలిజ సెట్టు లు నంత గదిలంజ గాగ 


నయ్యెదటు. దాటి గోపా సియూధముల 
ల్‌ ఇవాల 


నుయేరు నేలటు ముంచినట్లుండ 


246 


నలచరి [త సు 


చదలంబు గదలించి (చక్క నిక్రోవ 
యిట రోండు ! మనవారి నెడల నియ్యకుడు ! 
పగంబు గటిగా బటి తియ్యుండు | 

oy యు చ 
మొగ్గదు చామటి ముంగలికోడె 
మె త్రగాక్టది రాయి మెట్టక యుండ, 
క తెర యెద్దు చక్కనిత్రోవ దెండు ! 
జి (a) 
యెకిరింత యీ పుల్లయెద్దు దీని పయి 
సనో చిన్ని బుడతని నుంచంగ వలదుక 
(కెళ్లరిగడు గోరగి త్ర మాటికిని 


(| 


ఆల్లిక ముక్కుదాడు నాడించి పట్టు ! 
యన్నవళ్తులు శార నటునిటు దాటు 
చున్నదీ పొడకోడె. యొంట్‌ వోవిడక ! 
మట్టి బుంగకు గంత మెల జారే 
పెడ యీ పారి బాగుగా గట్టు! 
మె[రదోరదీ చాల యెగిరి దాపెడిని ! 
బిరుగోనె యొకింత జెళకంగనీకు ! 
గోడిగ శెదురెండ గొైడు విప్పు ! 
బాడిగ రూక ముప్పాతి'కె సుమ్ము ! 
లొటపిట వడి నీళ్లలో నిలి నిల్చి 
తటవట నడవదు తాడు తాటించు 
వేసడంబులనెల్ల వేగ రానిండు 
వేసటపడకుడు ! వెనుక చిక్క_కుడు ! 
ఓసరపోయిన దొక గోనె యెద్దు 

వాసికి నొక్క టవ్యల నిడ వలయు 
మొక్క_ళియేనుంగు మందర జనిన 
(తొక్కుడు బడక యెద్దులు సాగి నడచు 
కొల్లారు బండ్లు (గక్కున వచ్చు, మనము 
మెల్లన నిచ్చట మించి పోవుదము 


ఖత 


సువుల మిద నంతట న. 


చనిచసి బహూొవన కే శల సంఘములు 


a 


గడచి యుక్కెడ రెండు గడ క కొమ్ములందు 
ము ముడిగొన్న గతి నగంబులు మెరయంగ 
గలగల -నేరుల గతి నిరంతరము 
నలుగులు వారంగ, హె సంజు లెత్తి 
దరతి సంఘములు దొందడి జనవచ్చు 
దొంతర తూములందుల వందితలలు 
కలకాలము నొకింత కంతలే కెసగ 
బలు[తాటి (యూకుల పగిది "పె ప గదుర 
కుదురుకౌయ్య లొకింత గదు పతతి 
వదలక మానికె వాతులవెంట 

డిగు నీళ్ళ (క్రింద బండిన రాజనములె 
జగతికి నెల్లను జాలుచుసుండ, 119 
'తరగలతాకున దరలక కొండ 

కరణి మిన్నం కడు కట్ట జూపట్ట 


నడుచక్కి- శాటివొందలునా నక 


త్ర 


లో అష్‌ జీ యో ఎల ఊ్యూ 

నడి దిలియాడంగ్క వాలుగ గండ్కె 

' లలుగుల్కు నింగి లాయలు, రొయ్య మొయ్య, 
మలుగ్కు పాపెర్క జెల్ల మారుడాయలునుు 


ఇల ఇన 


ముచ్చంగి బెడిసములు బొమ్మడాయ్మ 


నలచరిత్ర ము 


248 


స్కీ 
శ 
శ 


శే 


ప్‌, 


eg 


ewe 


స్క 
హ్‌ 
న్య 
9 
జ్ర 
9-9 
re 3 


క్ష 
అనా ళ్‌ 


3 83 9 
& “6 


డి వాతసంగతుల 


హూ 
శ్రవ్యుల వాస 


సల 


నలు'దె 


యు 


టో 


నె 


శ 
ఛం 


అ 4 
వయ 


వ 


టో 
్మె 


ఠి 
| 


క్ర ఖభవ్రంబి నా 


ss సర 


గు 


ట్‌ 


టి . 


ఖో 


౨౦౨ 


న తటా 


ఘు 
i క ఇ 
న నెట్టి పు మ్యుండు 


షాని తున ఠీ 


తన 


జ్య 
జా! 


eal 


నివ్యనాంతర 


లీ 
ee 


౧ 


సువ నమ్యడవి 


ఇం 
యా 


అని యుంసు 


లే 
- 


క్రరు ఎరు, చిప్ప స గామంచ్చి గును 


వొగడయు, గురుగు, 


ra 
జే 
రు 


గా 
9 0 


మరయును గలుగు 


ఇరోం గి అల 
యెలఅ౦౧| 


౧౧ 


మరు 
నల 


స్ట్‌ 


యు 
వ్‌ 
౦ 


జా 


పొల 


తృణకాష్ట జలసమృద్ద్ధి జెలంగు మిగులి 
నని వణిజనులెల్ల నచో చట నిల్వ 
మనమున దలపోసి మంకెనల్‌ డించి 
సరకు౪ పె3కెలు సరగున ద్రొచ్చి 
పరుసగా నొడ్డ, యవ్వల చుట్టువార ' 
గొల్ల న లమరించి, గోఖరాశ్యముల 
నెల్ల మేయ విడిచి రినుడంత నవర 
గిరిశిఖరంబున కెంపురాగుంపు 
కరణి జూప నా గహన విహంగ 
కులములెల్ల ను తమ గూండ కు జేర 
పులులు సింగంబులు పొదరిండ్లు దూరే 
దీగిభగామినులెల్ల చేహంబులందు 
మృగమదంబును బూసి మెరసిరనంగ 
నిరులు ([గ్రమ్మగసాగె, నిందీవరములు 
సిరులు దొలంగే నబి ని మోము ముడిచె 
చందోదయము 
గగన సౌధమున స్వర్గమహిళ లిడిన 
జగదీపమన నంత చంద్రుండు బొడ మె 
నడవి నెల్లెడ నప్పు డతి ధవళంపు' 


మడుగులు బరచిన మాడ్కి-. వెన్న లలు 


చలువలు గురినె, వృశత6బుల మొదల 
చెలిమి వాటి౦పుదు చీకటుల్‌ వాసె 

కల్ల రి మరుడేసె కలువ తూపులను 

సల ల్ల లితవాఢి సంధిల్ల నపుడు 

నా సొర్టవాహులు నంత నందరును ' 
వేసవి వెన్నెలల్‌ వేడుకల్‌ సేయ 
చెకుముకిచే నగ్ని చేకూర్చివేగ. 
నొకకూర యన్నంబు నొయ్యన చారు"? 


249: 


నలచర్మీత ఘు 


చేసి భుజించి మై సేదలు నిగుడ 
నా సరోవర మారమంతయు నిండి 
క్‌ 


(se) 
పడుగు సేకయుగాగ పడి నిదజెందీ 
ఏనుగుల లొడ్కిసలాట ! 


రడవియేనుగు లంత నర్దభా[త్రమున 
కాటుక కొండవై ఖరి కారు[గ్రమ్ము 
గాటంప్పచీకటి గల సమయమున 

నీళ్ళ దాపగ పద్మీనీ మార్గమునస్తు 
మెల్లన చనుదెంచి మెదడులు వెడల 
ద్రొక్కె కొందరిని, చేతులు కాళ్ళ బిటి 
(వక్కలుగా చించి విచె గొందరిని, 

తెల్ల కోకలకు మత్తిల్లి కొందరిని 

చిల్లున నె త్తురుల్‌ చెదరంగ బొడిచ్చె 

వెస (దీస్పి కొందర విసరిసోవై చె 
ఇసుమ౦తిలయి కండలెల్లె డ నిండి, 
నప్పు డా సార్థంబునందు గొందరటు 
తప్పి మేల్కొని లేచి, తలలు వీడంగ 
నదరిపాటున బారి *యడవి దయ్యంబు 
లిదె వచ్చె ! నిక నీడ నేది దీక్కి నుచు 
దిబ్బరింపుచు చెట్టి పంచల జేరి 
నుబ్బసకుడుచుచు నుండెడువారు, 
కొపీనములతోడ కదలి దూరముగ 
చూపులు జెదరంగ ళశోకించువాద, 
పొదలు దూరుచు, దేహములమీద తీగ 
'మెదలిన నిదె పాయు మెడ జబ్టిననుచు:: , 
భ్రమయుచుండెడివారు, పల్ల౦బు మిట్టి 
గుమురు, పుట్టయు, తెట్టు, గుసలు ననళ' 
సవప్పలె శ్రైదివారు, బయలు చేసాచి 


 ప్రమాళ్యాసను 231 
సరకుసస్పటి లె త్త జనియెడువారు, 
“తోగెంబుగా వచ్చి: దొంగలు సొచ్చి 
పాశెంబు మీదట ఉడి” రనువారు 
నగుచు, వెరె త్తినయట్లు నల్లెసలు 
జెగడి పారికి యతిఖీతి గంపింప, 
వెండి యంత టి పోక విపినగజంబు 
లొందొండ చెలరేగి యబ్బుచ్కు మదము 
కుండల కొలదీగా గురియుచు నుండ 
నింయగోనియల నన్నిటి నొక్కసారె 
తుండంబులను జుట్ట దురుసుగా పుట్టి 
చెండ్లుల్లగళి మ్రిరిథి చెదరంగ జిమ్మి 
పెద్దగ్గుళ్రఠిమిల పెనుకాళ్ళ జమరి, 
యెద్దులకొమ్ముల నెత్తి పోపైచి, 
చిందరపందరజేసి యా చెరువు 
నందు నీరును |ద్రావి యన్నియు మగిడి 
యెప్పటి "బంకుల 'కేగె; సొర్ధంబు 
'కున్సలుపడ నేనుగులు (దొక్కె'ననుచు 
చాలంగ మొర బెద్దుచతదాన గారు 
కోటలు *కొక్కెరొకోొయని కూసె 
తూరుపు తెల్ల నె తోచె నంతంత 

చజేదిషప్పర [ప్రవేశము 
చేరువ నొక చెంత జేరి యా ఖైమి 
యుడగ సి దీంచి యయ్యెడ మేలుకాంచి 
పడి లేచి సొర్ణంబువంక గన్గొనుచు 
చప్పటిలయి తలల్‌ చదీస్తి మాంసంబు 
కుస్పలై మానిసి గ్మురమేనుంగు 
నొ౭డొరడ కలసి చేష్తాకకండ యగుచు 
సుండంగ జూచి “యయ్యో |! సార్థవరుల 


252 


కంత యాపద వచ్చె , 


-నలచరితము 


1 "నేయిందు వెంటి 


చింతించుకొనుచు వచ్చిన దోషమునను 
ఏిరలవెంట నే విభు గాంతు ననుచు ' 
కోరివచ్చితి, ని నిట్టి కొదువ రాదగునె ? 
ఇంకట నా పాన మెడల దెన్నింట 
వంతల బెట్టంగ వలచియున్నదీయొ ? 
కనుగొన వయ్యెనో ? కాని యేనుగులు 
తను ద్రొక్కెచేని చింతలు లేకపోవు 
బాలభావమున నే పాపంబు నెరోగ 
నేలాగు వచ్చెనో యీ పాస మిపుడు 
ఆని చాల పొగులుచు, హత శేషులగుచు 
చని యెడువారల చయ్యన గూడి 
చిరకాలమునకు నా చేదీనృపాలు. 

పురి జేర; చేరి యో భూపాల చంద ! 
ఆ దమయంతి సాయంసమయమున 

చే దీశుపురి . జొచ్చి చింత సేయుచును. 
కసమైన సగము కోకయు మేన గట్టి 
మసిపాత ముడిచిన మానికంబనగ 

గవ సెన వె చిన కమ్మ విల్కాని 
సవరని పుండ్రేకు చాపమో యనగ, 
కడుధూళి (బుంగి మొక్కటగ నన్నియును 
జడ గట్టియున్న కేశంబులు (వేల, 
చెక్కుల కన్నీరు జింద నంద౦ద. 
పొక్కు.చు పదపద్మముల దృష్టి నిలిపి 
చనుచుండ్క నప్పొర జనులు శుభాంగి 
గనుగొని “యెంతటి కష్టుండు (బ్రహ్మా ! 
ఇంత రూపమొనర్చి యీ కాంత కకట | 
యింత దై న్యమొనర్నె ] నిదీ యేమి ఫలము ?' 


"స ప్రమాశ్వానము 253 
అంటీ 


అని పల్కి, రంతట నచట శాబకులు 
వెనుకొని *“యిదె వచ్చె వెశ్రిదీ [ యనుచు 
చప్పట్లు చరిచి పార్శ్వంబుల నిలచి, 
కుప్పిగంతులు వైచి కోతులు బోలె 
పకపక నగుచు తప్పక కనుగొనుచు 
వికటి౦ంపు ష్టల వెక్కి-రింపుడును 


రాజమాత యాదరణ 


బడి జనుదేర సుబాహుని నగరి 

కడకేగె భైమ్కి యక్కడ రాజమాత 
మేడపై నుండి, యమ్మెలత యేశేర 
'చేడియ యిదీ, చూడ (శ్రీమహాలక్ష్మి 

వలె నున్న, దనుచు తప్పక చూచ్చి వెంట 
గలయంగ మూగిన (గ్రామ్య ప్ముతకుల 
తొలగ దోలింద్సి దాదుల బంచి వేగ 
లిపించి, తనయొద్ద (పేమ గూర్చండ 
సీ యిట్లనియె .న్‌ వో శీతాంశు వదన .! 


pe 


క; 


యే సీ అ కతత తక సతివి ? 
సేరేమి ? యూరేమి ? జెగడొందు మేని 
తీరు జూడ మెరుంగు తీగయు బోలె 
సొమ్ము లేకయె చాల సొబిగొందుచున్న 
దమ్మ ! మానుషినో ? గాకమర కామినివో ? 
అన విని దమయంతి యా రాజమాత 
గనుగొని పల్కె_ నో కల్యాణ చరిత |! 
యేను మానిసిగాని, యెవ్వతెగాను ... 

దీనత మై పుట్టు తెలుపంగ నేల? 

సైరంధ్రి జాతి పూజ్యత గొన్నడాన 
వైరణ గలదాన సత్యధర్హై -క 


254 


నలచరి త్రయః 


యుతుడు నా మగకు పృణ్యశోకుడమ్మ ! 
ఆతడు జూదమున దాయాదీకి నోడి 
పడమియు రాజకందు చోనాడి యొంటి 
నడవికి ననుగూడి యరిగి యొక్కెడను 
ఏ నిద్రజెంది మే నెరుగక యుండ 
“దీనికి నిక నెద్ది తెరగొకో !$? యనక 

నా యాస బోజేసి నను కాననమున 

నా యాస బిడబాస్తి యన్నియు రోసి 
నా కోక సగము గానకయుండ గోసి 
గైకొని యేగె నా ఘను ననవ్రతుని 
వెదుకంగ వళ్చితి విపిన మార్గమున 
నిదుర యెరుంగ కంటికి నెన్నియేని 
నిశలనుండియు, నేను నెల కొక్కసారి 
యకనయె యెకగ నీయాన కి యటంచు 
నుల్ల ౦బు శోక మహో (గ తాపసమున 
'పెల్ల గిల్లుచు నుండ పేరెలుంగడర 
జాలెత్తి కన్నీరు చాలె త్రీ గండ 

పొళి గప్పిన ధూళి పాలించుకొనుచు 
మెరుగు జన్ను మీద మిట్టించి మించి 
చిరు బొట్టుపె జుట్టు చిరు ము త్రియముల 
కరణ్‌ రాల్క నరాళ కచములు సగము 
కరముల విప్పి మొగంబు గస్పుచును 
“హానాథ !' యని యేడ్వ, నా రాజమాత 
“ఓ నీరజ దళాకిరో !' యింత చింత 
యేమిటి కమ్మ ? నీ విక్కడ నుండు 

మా మనుష్యులు పోయి మహియెల్ల దీరిగి 
సీ వల్ల భుని దెచ్చి నిను గూ రురమ్మ 1” 
నా విని దమయంతి “నా (కమమెల్ల 
వినుము |! స్వతంత్ర సద్య త్తి నుండుదును 


సను గోడవారి దండన చేయవలయు 
ఖ్‌ క్రి గల్లిన మైత్రి పచరింతు నొకటి 
భు ne భుజియింపజాల 
ఫలముల నాకును పర 

కఅమాన్న మాంనము¢é 
ఆడుగు ర లొత్రుటి యాది. న కష్టంబు 
లుడిగమురల్‌ జేయంగనోప నోయమ్మ ! 
యే నన్యపురుషుల నీక్షింపనెందు 
నానాథు సేమంబు నాశెరిగించు 
ద్వీజపుంగపుల ధర్మవిదుల సీకీింతు 
నిజమిది ! యటులై న నిలుతు సీ యొద్ద 
ఇటుగాక యుండిన నెప్పటివలెనె 
యడవుల నాభ గ్ర ర నరయంగ జనుదు 
నన మ యిట్ల నియె “సరం ధి ! 
మనమున కెట్లు సమ్మతమగు నట్లు 
ఇచ్చట వసియి౦ప్ప, మిచ్చటనున్న 
వచ్చు నీభ ర్హయు పశ్యంబుగాగ 
ఆంగన ! నిను జూచినప్పటిను౦డి 
పొంగుచున్నదీ మనంబున (పేమ నాకు 
నానందన సున౦దనా గలదిచట 
నానందమును బొందు డదయును సీపు” 


నని సునందను రగ స యో పుత్రి. | 


వినుము సైరంధ్రి యివ్వెలదీ నాతోడు ! 

ఆరనరబేని నెయ్యముతియ్య మమర 

నిరువురు నొనగూడుడీ, ! యని పలిశె 

నలరాజసతియు నంత సునందగూడి 

నిలిచె నెమ్మది నతిస్నేహంబు వెలయ 
నలునకు “దాహుక) రూపము 


ఆట నలుండను నె మి.నిటు పోవిడిచి 
కనా అ 


255 


256 


గ నలచరి[త్రము 


యటవులబడి పోయి యట నొక్క-చోటి 
వనమెల ను దదాంప వలగాని యొక్క 

న్‌, 
ఘనతర దావాగ్ని గనుగొన్కి యందు 
“నలరాజ ! రమ్ము పుణ్యళోకి " యనుదు 
పలుకరించగ, “భయపడకు” మటంచు 
నరిగి యయ్యగ్ని మధ్యమునందు శూల 
నారిగి పోవగలేక చుట్ట బెట్టుకొని 
యున్న నాగేంద్రంబు నొక్య్టాటి జూచె. 
ఆన్నా గ విభుడు నలావనీశునకు 
దండంబు జెటి “యీ దవపహ్నాచేతి 

ల 

గండంబు దప్పించు ! కరో్కో-టకుడను 
నాగంది కన్నుగానక తొల్లి యేను 
శ్రీగరంమున (బ్రహ్మార్షి మహాతపుని 


వంచించి యాతనివలన శావంబు 


యున్న వాడ నృపాల ! యొయ్యన బట్టి 
నన్ను దావాగ్ని యంటని చోట బెట్టు ! 
చెలికాడనై నీకు (శేయసన్సుచాల , 
గలుగంగ జేయుదు, కరముల బట్టి 
దులుక నయ్యెద నెంతో సులభంబుగాగ 
తలకకరమ్ము సత్వరముగి ననుచు. 
చితంబుగా నహి (శేష్టు డంగుష్ట 
మాత చేహుండై నృ మనుజ నాయకుడు 
కరముల నెత్తి చుల్కగ కారుచిచ్చు. 
వొరంవకుండెడుచోట పొందుగా నిలిపె, 
నిలిపి .మారంబుగా నిలిచిన జూచి 

నలుని కర్కోటక నాగబు బలి'ే 
“కొన్ని యడుగు లెన్నుకొని యిట రమ్ము ! 


సము 257 


నిన్ను శుభంబు బొందీంతు నేననిన 
సృథివీశ్వరుండును "పెంపు సంధిల్ల 
(ప్రథమ ద్వీతీయాదీ పదగణనంబు 
సేయుచు *దశ*ియంచు జేరిన నతని 
కాయంబు గరచె నా కర్కోోబకుండు 
కరచిన, నపుడె చక్కదనంబు పోయి 
కరుశక్కి. తనువు వికారంబునొంద, 
తనరూపు జూచి కొందలపడి నలుడు 
మునువోలె ఖీకరమూ క్రి _మోల 
నాలుకల్‌(గోయునా నాగేం [దు జూచి 
చాలంగ భయము విన్మయమును దొ ంద్క 
ననునయింపుచు బలె. నహి మహీవిభుని 
తనక! నిను జనులెరుగకయుండ 
దలచి నీ రూప మంతర్దా రానమొంద 
జలిపితి, ముందున చాల మేలొందు ' 

సీ వెవ్వనికతాన నికృతినొందితివొ 

నా విషంబున వాడు నలకువబొందు 
ననపరాథుడ వై నయట్టి నిన్నిట్లు. 
పొనుగజేసిన పాసపురుమనిమీదీ 
కోధంబుచేత గన్ల్గొస నెందు స్‌కు 

బాధ లేకుండ సీపై కృప యిడితి 

నా దంస్థ్ర లంగంబు నాటిన వనుమ 
వేదన పడకుము విషమెక్క చందు 

సీ వషంనును మేన నెప్పుడు విడిచి 
పోవ, నస్పుడె శాపమును బోవు నీకు 
విషనిమి శ్రమున దిగ్విజయంబు, క్రీ-ర్రి 
సుషన్కు య(ప్రతిమ ఏిస్ఫురణంబు గలుగు 


258 


నలచరీత్రము 


ఇటమీద విను మొక్క హొతము సాకేత 
పుటవేదనమునకును బోయి యచ్చోట 
నరనాథ ! 'బాహుకి నామధేయమున 
బరగు నసూతుడనంచు బలుకుచునుండి 
బుతుపర్జుకడ నశ్వహృదయ మిం సపెసగ, 
నతడు నీ కిచ్చును నక్షహృద నము 
నక్షహృదయము నీ కిచ్చిన వెనుక 
నికితి స్నామాజ్య మెల్ల చేకూడు 
సృతమ్మిత్ర కళతముల గూడి, పూర్వ 
ధాతి యేలెదవు సత్యముగాగ నమ్ము ! 
మెప్పుడు నిజరూప మిచ్చ గోరెదవొ 
ఆన్సుడు నను హృదయ౦బున దలచి 
యీ వస్త్రము ధరించు, మిది గప్పుకొనిస 
యీ వికారము మాని యెస్ఫటి రూప్ప 
(ప్రాపింతు” వనుచు వస్త్రయుగం దొసంగి 
యా సన్నగశేస్టు డంతర్జినొందె 


అయాధ్యలో అశ్వశికక పదవి ! 


ఒందినంతటి నిషధోర్వీధవుండు 

నందుండి పదీనాళ్ల కయ్యయోధ్యకుసు 
చని బుతుపర్ష రాజపతంసు గాంచి 
వినయంబు విలసిల్ల వినుతి గావించి 
“నాహుకుండను వాడ పావిసంబొప్న 
వాహన బుల దీద్దు వై ఖరినేర్తు 

తన్ను దా బొగడు టందను గాదు గాని, 
రసన్ని సంస్కార విద్యలు నాదు సొమ్ము 
ఇన్నియు నననేల ? యీ భువిగలుగు 
నన్ని శిల్పములు జేయగనే ద్రనయ్య | 
యేుబము నను నన్న, బుతున ర్థ భూని 


అ జర + . a 99 
స ప్రమాశ్వాసము 239 
పాలు డిట్ల నియె “నోజాహుక ! నాదు 
హయముల ₹ల్ల నధ్యకుండవగుచు 
(పియమెప్ప నుండు, 'వాన్టేయ జీవలులు 
ళు 
నిను గూడియుండంగ నేర్తురు, వారి 
ననుకూలముగ జూచునట్టయిన, నిలువు ! 
(పతిమాస మొకరూక పట్టు లేకుండ. 
శతని;శష్కములు నీకు సంబళంబిత్తు 
నా "ప్ప క్రీ ఘయానంటబె యిషంబు 
(oe) లు 
కి కొని యట చక్కని తురంగముల 
ye ణా 
రహిమీర దీద్దు స్‌ (పౌఢిమ వెలయ 
బహుమాన మొనరింతు బాహుక ! సీకి 
నని పల్కు నిషదేంద్రు డట్లకా ! కనుచు 
య 
నసునయిం పుచు నయోధ్యాపురియందు 
బుకుపర్దు గొలిచి, వార్డేయ జీవలుల 
(arn) 


జతగూడియుండె నీసరణి నన్నలుడు 

నా రాజపరుని లాయమునందు గలుగు 
పారశీక వనాయు బొహ్లీ కారట్ల 
హయముల దగు నుపాయములు సంధిలగ 
నయమొప్పు సర్వగుణావయవాది'ో 

లక్షణ మెరిగి, కాలము వేళ జూచి 
శికింపుచును, చాలచింతచే భీమ 

సుత నెడబాసిన సుద్దులు దలచి 

సతత౦బు నొకచాయ సాయాహ్న వేళ 

“నా కొంత క్షుత్సిపాసాకొంత యగుచు 
నేకాంతమున దన్ను నెనరైన చోట 
విడిచిన మందుని వేమారు దలచి 
యడలుచెందున్నదో ?' యను నర్జ్ణముగల 
భోకంటు పలుమారు లోలోన నొదలు 


260 


నలచరితము 


కోకరసంబు మిరిచుచునుండ జదువ 
నద యొక రాతి నొయ్యన జీనలుండు 
సదరక వినియాయి బాహుకో ! నీవు 


జీవలుని (పేశ్న 


యే తన్వి దలచెద ? వెరిగింపు నీకు 
నాకో'డటించు నానలు బెట్టి పెట్టి 
యడిగిననలుడప్పు డా మాట మాటి 
“జడుడొకడు గల డా జడునకు నొక్క 
రమజియు గలదు ఆ రమణిపై వాడు 
తమి గల్లియుండు, నా తరుణీయు వాని 
కలలోన బాయి దొక్క నిమి త్తమునను 
కలధన మె పోకడబెట్టి వాడు 
నగరంబు వెడలి కొనకు నేగి, వెంట 


దగుల నా దుఃఖ సంకాసంబుచేత 
నడలుచు పచ్చు నెయ్యంపు తొయ్యలిని 
విడిచి భూమెల్ల ను వెదకుచు నెందు 
నడపొడ గానక నాత్మలో చింత 
యడరంగ దీనము సాయంకాలవేళ 

నా కొమ్మను దలంచి యతిదై న్య మెసగ 
శ్లోకంబు జదువు నిద్లు (ప్రియంబు గను 
తొయ్యలి బాసిన దుర్చుద్ది కరయ 
నెయ్యెడ గలుగునె నిహసర సుఖము ? 
అని భైమి దలచుచు నా బుకుపర్దు 
జననాథునగర నజ్ఞాత వాసముగ 
ప్రయత్నములు 

నలుడు వసించె; నంతట నీమవిభుడు 
“నలదమయంతు లెంతయు చింతనొంద 
యెందు బోయిరొ ? యని హితులై న భూమి 


స స్రమాళ్యాసము 261 


బృందారకుల విల్చి (పియ మొప్ప బలిక ; 
“నలు దీక్కులకు నేగి నా కూతు, నలుని 
తెలిసి, యిద్దర బోడ తెచ్చిన మీకు 
న(గణాలార ! సమ్మగంబు గాగ 
నృగహారము, గోనహసం ఖు, ధనము, 
తొడవులు నిర్తుః నిందులకు వాగలసు 
దోడుకరాక పొందుగ వా] దెలిసి 

వచ్చిన జాలు కావలసిన ధనము 

లిచ్చెది మనిన మహీనురు అపుడు 
“మనకు దుర్గమమైన మాగ్గం౯ం గలదె? 
వన్‌ ధి పరీత భూపలయం౦బు నల 

తిరిగి యెట్లియిన సాొధింతి మటించు 
నరిగి [వ త్యేకంబ యంగ్క కళింగ 
వంగ, సుదేస్ట సాల్వ, విదర్భ యవన, 
బంగాళ, నేపాల, పొంవాఐ, గొళ 
మాళవ, సింహళ, మగధ, సౌవీర 
రోళాదీ చేశముల్‌ జొచ్చి, యచ్చోట 


గలిగిన నగర్వముల్‌ (గామముల్‌ చూచి 


నుదేవుని రార 


# 


తెరలియంగ్క నందు సుదేన్సడనంగ 
బరగెడు భూసుర (ప్రవరుండు చేదీ 
పురికి నేగి నుబావుభూపాలు నగర 
పుణ్యాహవాచనంబునకు (బాహ్మణ స్‌ 
'రేణ్యులు జనగ్క వారి దొసంగి కొనుచు 
ఆఅఆంత౭స్పరంబున కరిగి సునంద ' 
సంత చింత విలాసచేష్టలు మాని 
మాలిన్య దై న్యముల్‌ మల్ల డి గొనగ 
ధూళిధూసరితర్జు ధఢూమసంచ్చన్న 


262 


నలచరి[ఈము 


యగు శిఖి [సభయన, నభంబులోన 
నిగుడుచదుండెడ ౨గనధికాంతి యనగ, 
నజ్ఞాన కంచుక వ్యా ప్రమైనట్టి 

సుజ్ఞానకళ యన సాంవు దొరంగి 
తనువు గంగి వేదనబడు నింతి 
గనుగొనిి లక్షణా కారణంబులను 

నిది వైమియని నిశ్చయించి సుదేవు 
డెద బొంగి “నా కార్య మెల్ల ఫలించి! 
నని యెంచి వెండియ నకొ_మ్మ జూచి, 
మును భ రోగూడి సొంపులుగాంచునాడు 
మదీరాక్షి యిదీ చందమామతో గూడీ 
ముదమందు రోహిణి మోహినిబోలె, 
వల్ల భు నెడబాసి వనరెడు నేడు 

చెల్ల బో ! విధి యింత చేయంగ దగునె? 
ఘనుడు విద ర్భేం్యద్రు కడుపున బుట్టి, 
ననవిల్డు దెగడెడు నలుని చేపట్టి 

యింత నంతల నొంద నేమి కారణమొ ? 
వింత వింతలుగావె | విథిచేష్ట లరయ, 
పొలతుక బూడిద బుంగుడై చాల 
జలదంబు పొదీవిన శశిరేఖ కరణి, 
పంకంబు గప్పిన పద్మంబు బోలె 
పొంకఠంబు దప్పెపో | పుద్దుభోగముల 
కిరవై న రమణికా యిటువంటి పాటు ? 
బరువయ్యనో వీరి భాగ్యంబు విధికి క్‌ 
నని య[కువలు (గమ్మనకి గోళముల 
గనిపించనీయక (గక్కున నడచి 
యమ్మంద గమన కిట్ల నియె శేల్మొగిచి 


స 


ఫమాశ్వాసము 
న! 


“అమ్మ ! నన్ను సుదేవుడం డ్రు, మీయన్న 
మన్నన చెలికాడ్య మదీ వింతగాగ 
నన్నెగవలదిమ్మ 1 యేను మీ తండి 
నగరి యాశ్రితుడనె ! నలరాజు, నీవు 
వగబొంది యేగిన వార్తలు ముక) 

మది బొక్కుచు విదర్భ మసాపతి నన్ను 
వెదుక బొమ్మన పనివిని కుండినమన 
నుండి వచ్చితినమ్మ ! యువిద'! నిస్టూడ 
కుండిన సంతాప మొక్క టెగాని, 

మీ తల్లి దండ్రులు, మీ కుమారకులు 

మీ తో డబుట్టులు, మీ మరదండ్లు 

మీ మేనమామలేమియు కొద లేక 
తామరదంపరై తలకకున్నారు.” 

ఆన నాతిని సుదేపుడని నిశ్చయించి 
తన బంధుజనుల నందర వేరువేర 
నడుగుచు, కన్నీటి నకిగోళములు 
గడుగుచు నుండంగ్క, గాంచి సునంద 
సైరంధ్రి 'నరిగిన జనుడు రా దుఃఖ 
మోరువ కేడ్చుచునున్నది యనుచు 
జననికి జెప్పి పంచగ్క జననియును 
చనుదెంచి భూమి నిర్ణరవరు గాంచి 


రౌజసూత సం పశ్నము 


'యుచ్చటనుండి సీ విచటికి నేల 

వచ్చితివమ్యు ? యీ వనిత యే రాజు 

తనయ ? యే ఘను పత్ని? తన భర బంధు 
జనులను బాసి యీ సరణి వైన్యమున 

నెరి చడ గతమేమి ? నీవెట్టులు గురు 

తెరిగితి వీ యింతి ? నింతయు మాకు 


264 


నలచరీ తము 


తెలుప్కమటన్న సుదెవుడు కన్ను 
గొలకుల బావ్ఫముల్‌ దులకుల జింద 
మాటిమాటికి (గుక్కిం మచ వెతయింత 


సాటి యల్ల న రాజమాత కిట్టి నియ, 


అక నం స | 
పుట్టమచ్చ తీలతము 


“వినవమ్మ ! ! ఘనభుశొ వక్ర మోద్దా 
డనగ జాలుచు ee 
శ్రీమహోన్నతి నతిస్టి రమతి నేలు 
సీముని కీ భామ (పియప్పత్కి పేరు 
దమయంతి యండు కందర్పసమాను 
డమలుండు వీరసేనాత్మ సంభపుడు 
యలఘునిక్రము కు, పుణ్యల్లోకుడిందు 
కులుడు నలాఖ్యుడీ గుణవతీమణికి 


పతి యమ; ! యత డొక్క_పాససంగతిని 


మతి దక్కి, జూచందబు మరగి దాయాదీ 
వలన రాజ్యంబు సర్వంబు గోల్పోయి 
చలన మొందుచు, నాత్మసకియును దాను 
విపినం లకు నేగి వెనుక నీ సాధ్వి 
నెప్పుడు వాసెనా భర్త యెరుగమోయమ్మ ! 
ఈ కొంత సంతాప మెల్ల దీరంగ 

సీ కూతురింటిలో నిలిపిడి మేలు ! 
మీవంటి చుట్టమువ్‌ మెలతుకు గలం ? 
ఈవేళ దయజూచుపే చాలునమ్మ ! 
(తాణదేయి నలంగి తాప దప్పినను 
(వాణజంధువులై న భాషింస రెందు, 
ముదీత,స (భూమథ్యమున నొక్క తిలక 
నుదిత మె యుండు పద్మోసమంబగుచు, 
నా చిహ్మరేఖ నే నందంద యరసి 


స పమాళ్వాసము 965 
అలలో 


చూచి యా ఛై మియంచు నెటుంగుకొంటి = 
ఇదీ (బ్రహ్మానిర్మిత; మిందు వింబమున 
బొదలు నంకము పొంకమున గసుపట్టు 
పచ్చబొట్టును గాదు బాగైన పుట్టు 
మచ్చయే యిదీ ! మృగమద రేఖ జోక 
గనిపించు, పెంధూళి గప్పినకతన 
గనరాదొకింత, యక్కా౦6త యంగంబు 
మలిన మైయుండియు మంచి బంగారు 
కళదేరుచున్నదీ కనుగొను, మనిన 


సాలభాగము తడిపావడ దుడిచి 
బాళువొ పలక'పె శాతికొందణచకు 


సీలంబు చెక్కిన నిగ్గున మెరయు 
ఫాలచివ్నాము గాంచి (ప్రత్యయం 'బాత్మ 
నొనరుచుండ సునందయును, రాజమాత 
యును ఛైమి గౌగిటి నుంచి, లాలించి 
కన్నీరు దుడిచి యంగములెల్ల నిమిరి 
రాజమాత అనునయము 
మన్నించి, రా రాజమాత యవ్వేళ 
నీమనందన బిల్కె (ప్రియము సంధిల్ల 
లేమరో ! నాదు చెల్లెలి విడ్డ ప్‌వు 
| పేమబుట్టునె యొ క్క. (పేగు గాకున్న ? 
యే మున్ను నిను బుడ్జినింట జూచినదె 
నిటలచిహ్నము జూచి నేడెరింగితిని, 
కటకటా ! యెటుల యిక్కడ జేరితీవు ! 
కూతురా | నే (గుచ్చి (గుచ్చి నిన్నడుగ 
డాతుగా,యిట్టివట్ల ను నీదు పేరు ? 
మీయమ్మయును నేను మెలత దళార్హ 
నాయకుండుూ సుధామునకు16 పుత్రికలము 


వెశ్య 


"266 


నఅచరి(త ము 


నూ తండి మమ్ము సుమంబుగా బెంచి 
మీ తన్దిని విదర్భ మేదీని యేలు 
థమభూపరునకు పెండిలిజేసె 

భామరో ! నను వీరబాహున కిచ్చె 

నిను తల్లి పుట్టినింటికి వచ్చి కనియె 
కనుగొంటి నాడు వెన్క నెరుంగ నిన్ను 
సీ తండి యింటికం"టె విశేష మిచట 
నా తర్లికాన ! కానల కేగనేల ? 
మగడు వచ్చెడిదాక మా యమ్మ ! యీడ్‌ 
సగవకయుం౦డు మీ వై భపమెల్ల 
నీయద్కీయంచు వెండియు గౌొగిలించి 
డాయ గూదృండి మాటల గు స్తరించి 

ఏ స్తరించగరాని నెగులున మిగుల 
విస్తరించిన భొస్పవితతి పోదుడిచె 


దమయంతి సమాధానము 


దమయం౦తియును పెద్దతల్లి గా నెరిగి 

(భమ గొంత కొంత సుబాహునిరాణి 
సదపద్మములమీద బడి (మొక్కి బేచి 
మదీలోన వ్యధ కొంత మానె నోయమ్మ ! 
నిను జూచినప్పడె, కుండిన పృరియందు 
తనయు లున్నారు ఇద్దరు, వారు నన్ను 
గనుగొనలేక దుఃఖముచేతీ నెలత 
పొనుగుచునున్నారొ ? పుట్టినింటికిని 
పోయి దాలకులను పోషింపపలయు 
బాయరు తమ తండిపక్క_ బాలకులు 
తల్లి యు తండ్రి యిద్దరు నొద్ద లేక 
యులంబునం దెంత యొరలుచున్నారొ ? 


చముపగనిచభుప్పపె నాకింత సంతసము 


స్రమాశ్యాసము 267 


'నెఠపితీ ఏప్పుడు నిజముగా నన్ను 
తెలిసిన వెనుక వుశ్రికనౌట నాకు 
చెరిమియు బలిమియ జెవ్సంగ నేల ? 
ఇన్నాళ్ళ నీయొద్ద నిచ్చటినున్న 
నన్నాళ్ళు సౌఖ్యంబులడుగంగనేల || 
అటులై న శినవుల నరయంగ వలయు 
నెటులై న నను బుట్టినింటికి నంప 
వలెినన్న నమ్మహీవ లభు త్రి 
“నలినాక్షీ ! పట్ల నందసుల జూడంగ 
జనుమని పకి సాగించి వెంట 

కన యా ప్తజనుల కొందరి గూర్చి యనుప, 
నలరాజసతి కుండినంబున కేగి 
తల్లిదండ్రులను, తన తనయుల జూచి 
సకల బంధువు లువదారముల్‌ సేయ 
నకలంకమతి నతిప్యధ లేక భర్త 

రాక్ష గోరుచు మదీ రంజిలి చాల 
శ్రీకరంబుగ తండి గృహమున నుండె 
దమయంతి నిట్లు వెదకి తోడితెచ్చి 

న మహీసురో త్తమునకు సుదేవునకు 
ఫీమభూపతి చాల [పియమొన్నుచుండ 
(గామంబ్బు గోసహస్రము, సొమ్ము లొసంగి 
సంతో షమొనరి8చె జనులెల్ల “సత్య 
వంట డీ నృపుడని ప ర్థింపుదుండ 


ఆక్వాసాంతమను 
ఆని మర్దితాసురాహంకారు కం 
ననుపమఘన సద్గుణోదారు పేర 
సరసిజిమి[ త వంశ సవిత్రు "పేర 
మరకత శ్యాను కోమల గాత్రు "సీర 


268 


నలచరి[శ్ర 


శరనిధి గర్వ భంజన శరు పేర 
వరదానదక్ష భాస్వత్క_రు పేర 
నతజన రక్షణాన్నతభావు పేర 
నతిఘనస్వన కార్యుకారావు పేర 
సఠరమదయాదీ శోభన గుణంబులను 
బరగెడు (శ్రీరామభ్నదుని పేర 


ఇదీ రామచంద మహిత దయాసాం[ద 
విదీత సాహిత్య నవీన సాహిత్య 
చినచెవ్వయాచ్యుత కితిపాల తనయ 
వినయాదీ శుభగుణ విభవసనాథ 
రఘునాథ భూపాల రమ్యవాగ్గాల 
సుఘటిత నవరన స్ఫుటశబ్రమహిమ 
దన రెడు నలచరి్మితమను (ప్రబంధ 


మున స స్రమాళ్వాసము దగు సుశ్రీల. 


ము 269 


న ఫ్రమాళ్వాన పాఠాంతరములు 


.1 ' బెడగు పిక్కటిలెడు పిక్కలు జూచి 
2 యూడి తాటి 
3. ముణుకురు మొగులు ముల్‌ మోదు గీదులును 
4. జీళ్లు 
5. పోక 'తేకురు రావి 
6, నె త్తురుజల్లు 
గో కెలనను 
8: నొకకన్ను నేమరకుండు మాటికిని 
9, చారి 
10. పదసదమనుచును పదరకుమనుచు 
11. మచ్చలు కొరలు 
12. నొ(రని చారు 
13. బొనిగెడు పేదవిప్రల వెంటగూడె 
14. నయమొస్ప సత్యవర్ణ వయోగుణాదీ 
15. సుదామునకు 
16. 


అష వరా నాంసము 
యతి 


శ్రీ రంజితాకార ! |శ్రితజనాధార | 
సూరి సంస్తుతనామ ! సుమనో భిరామ ! 
సీలాంబువాషసన్నిభశుభదేహ ! 
పాలితలోక ! కృపాఘనాలోక | 
చాపవిద్యాచార్య ! శై లేం దభుర్య ! 
కోపధూత సము[ద ! గుణసమున్ని(ద | 
రవిచందధామ ! వారాన్ని ధిధామ ! 
అవధరింపును రామ ! యా బృహదశ్వ 
మౌనిచం[దుండు ధర్మతనూజకో డ 


నలా న్వేషణ -ఖైమి వ్యాజో క్తులు 


నానందమున బల్కె; నా దమయంతి 
ఈ రీతి తన పుట్టినింటికి జేరి 

వీరసేన కుమారు వేమారు దలచి, 
యుల్ల ౦బు తల్చ్పడ మొందుచునుండ 
తల్లి దగ్గరి శేగి తను (బితికింిచ 
దలచిన నో యమ్మ ! తడయక. నలుని 
దెలియంగబఠపు నల్పిక్కులి కనిన 

విని దేవి య్యశువుల్‌ వెల్లి గొనంగ 
కనుగవ మూసి సల్కకయున్న జూచి 
ఆంతఃపురమున హాహాకార మడర 
నింతులెల్ల ను గూడి “యిదీయేమి ? యమ్మ! 
యున్నట్ల యుండి 'పెల్లున మూర్చనొందు 
చున్నది” యనియేడ్చి రొండోరు బట్టి, 
అంత కొ౦త దెలిసి యగ్దెవి తనదు 


ఆస్టమాశ్వాసము 271 


కాంతుచెంతకు నేగి కఠములు మొగిచి 
పసివిడ్డ దమయంతి పతికొర కెంత 
సపడుచున్నదీ ధృతి మెల్ల జెదర 
కతిమాటి యొకనాడు పలుకంగ నోడు 
తి నేడు సిగల జారిపోవిడిచి 

ate) 


పలుకుచున్నదీ చాల (ప్రలపించ్చి నాకు 


రల 


ళో 


(as 


జచకు బు'కైడి దాని చందంబు జూడ 
ననఘు పుణ్యళ్లోకు నానలు వెదక 
ననుపుడు ! తడవుచేయక యాప జనులి 
నన “నట్ల కొకని యస్పుడు ఫీమ 
జననాయకుడు నిష్టధజనముల నొసగ 
“నీర సేనకుమారు వెతకితె'మ్మనుచు 
ధారుణీసుతుల కొందర నంప. వారు 
దమయంతి కరిగింపృ దమయంతి వినయ 
మమర భఖూసురులతో ననియె కెర్మొగిచి 
ఒక్క కార్యముగల దో విప్రలార |! 
ఆక్కడక్క-డ మీర లకిగి వేర్వేర 
“సతికోకలోవల సగము కోసికొని 

కితవ ! యెచ్చోట డాగితి ? విదీగాక, 
యడవిలో నిద్రీంచు నా [ప్రాణసఖిని 
విడిచిపోయితివి యా వెలదీ ఛై ర్యంబు 
డిగ్క గంటకంట పుష్ణైడు సళ్ళ జార 
నెగులొందుచున్నద నీ రాక గోరి” 

యని పల్కు డందరు నాత్మలో నన్ను 
మనుసంగ దలచిన, మరియును నొక్క 
పల్కు. దిల్కు_డు నీవు పరమ పుణ్యుడవు 
కులశీలరూప సద్దుణ 'శోభితుడవు 
దయగల్లు ఘనుడు వి త్తరి నాకు జూడ 
ధయలేని వాని చెంధమున దోచెధవు 


2/2 


నలచర్మితమ 


పురుషుడే నలకువ బొందీన భార్య 
భరియింస రక్షింప బాడి! యా రెండు 
సీ యందె లేక యుండిన దదియేమొ ? 
నా యదృష్టంబె పండగజేసె నిట్లు 

దీన మొక్క_యుగమునై తెగదు కాలరిబు 
నను కృపజూడు మింతటనై ని ననుడు 
నెవ్వ డు త్తరమిచ్చు నదీవిని, వాని 
యవ్వాక్య పద్దతి యంతయు నెరిగి, 
(గ్రక్కున బల్కు. డీ గతి బల్కునతడు 
ఎక్కడ నున్నవా ? డెటువంటివాడొ ? 
ధనవంతుడో ? కొక ధనహినుశొకొ, ? 
కనిరంి”డటంచు వేగమె భూమిసురుల 
ననిపె, వారలు నేగి యథిల దేశములు 
కనుగొని యక్కడక్కడ (గామ నగర 
పుర జనపద ఘోషములు సంచరించి 
యరస్క యందు కొకింతరైునను నలుని 
యడ పొడగానక యందరు మగుడి 

వడి నేగుదెంచిరి వై దర్చిపురికి, 


బాహుకుని సమాధానో కులు 


వర్ణిత చారిత్ర ! వారిలోపలను 
పర్జాదుశనియెడు (బాహ్మణుం డొకడు 
(గ్రమ్మరి యాభీమకన్యక గాంచి 
“యమ్మ! మీ పలికిన యట్ల యే నేగి 
విషమదుర్గ నివేశ వివిధ దేళయులు 
నిషధ :సాపాలు నన్వేషించి కొనుచు 
వాగొప్బగ మహిళ బాహ్మ్నుప్రతాన 


“తిం 
యాగంబుచే మీరుచుండు నయోధ్య. 
దరిసిర్సి యచ్చట నృపవాస్టానంబు న౦మ 
సరవి బల్కితి స్‌డ్టు సకలంబు వినియు 
బుతువరవిభుడుండె నేమియు ననక్క 
నతని దగ్గరివారు నదియిది యనక 
యారకయుండి రంచొక్క డా రాజి 
సారథి యశ్వశితజవిచతణుడు 
పొట్టిచేతులవాడు, భోజనకళల 
గట్టవా డంగవికారం బునొడు 
వావముకుండ నువాొడు పడతి ! ' నా పలుకు 
మోహించి విని బాష్పములు శారులుకొనగ 
నిశ్శ్వాసములు చాల నిగుడించి నన్ను 
విశ్వాసమున జేరి వినయంబు మరయ 
నా సేమమడిగి వేడ్కను బల్కె. నిట్లు; 
“వేసటి నొందియు విభునిపె తప్పు 

పలుకక, యాత్మగ్లోవన మొనరించు 
కులసతుల్‌ స్వర్షంబు కొల్ల గా గొండు 

పరమ తి సతల్‌ సతుల బాసియును 
వరగుణ చారిత్ర వర్మమ్ముల్‌ దొడిగి 
(త్రాణ నెమ్మనముల దనరుచునుండ 
(పాణముల్‌ ధరిబించి పరగుదు రెందు | 

షయస్టుడ గుచు వివేకంబులేక 


పులయందు విడిచిపోయినసు 


ర్ట 
ర్త 
fi» 


అగును దీ వ్యరు ఠి 
పెకోక వ పతులపాలయి పోవ 
సగముకోకయు గట్టి జడియుచు నడవి 


పొగులుచునుండెడు పురుషుని జూచి 
యలుగంగదగదు తొయ్యలి కాత్మసుఖము 
కలిగిన లేకున్న, కలలోననయిన !” 
యని బిల్క. విని నేను నతివేగమడర 
చనుదెంచితి విదర్భజననాథతనయ ! 
ఉల్ల తబునకు నిది యొనగూడెనేని 
తల్లికి నెరిగించు తడయకి” యనిన 
పర్ణాదుడాడిన పలుకులు మొదట 
కర్ణామృుతంబులై కనిపించి వెనుక 
తనుతావభరము జెందగజేయ, ఛెమి 
కనుగవ బాష్పాంబుకణములు దొరుగ 
సరుగున వచ్చి “యో జనని ! వర్ణాదు 
డరుదెంచె నతని పోక్యం౦ంబులు వినిన 
నలుడుండుటకు (ప్రమాణము గానుపించె 
తెలుపంగవలయు నిద విదర్శపతికి 
నమ్మరో ! నాకు (పియమ్ముసేయంగ 
నెన్ముడీ దలచితేనియు, జనకుండు 
నామత మెరుగకుండక బల్క్టావలయు . 
దీమంతుడై న సుదేవుండు మున్ను 
నసు సురక్షీతజేసి, నయమొప్ప తోడు 
కెనితెచ్చి మిమ్ముల గూర్చె నాతండు 
ఆతిశఘమున నయోధ్యకు నేగి యచట 
బుకుపర్జుదగ్గర రూఢిగా నుండు 

నలు దోడితేర సెంతయు తగుినంచు 
సలికి, వాకీటనున్న సర్జ్హాదు నిలిచి 

బొల బూభింది యిష్టధనంబు లొనగి 
మేలు నీ పంటి నమ్మినవాడు గలడ + 


ఇరీయకా దీటనీద నే నాథ గూడి 


నలచరితము 


a7 


ముద మొందునపుడు సొమ్ములు, ధనంబులును 
బహుళంబుగా నిత్తు పదరకు'మనుచు 
బహుమాన మొనరించి పర్జాదు ననిపి, 

యల సుదేవు నొయ్యన విల్వనంపి 

తల్లి దగ్గర బల్కె. “ధరణీసుపర్వ ! 


పునస్వ్యయంపర (పకటన 


సీ కామగమన మెన్నికశెక్కనేడు 
సాకేతప్కరి కేగి సత్యసంపూర్దు 
బుతుపర్జు గని సల్కు రూఢిగా “ఏమ 
సుత దమయంతి మెచ్చుల మేలుజింతి 
నలు గాన కిపడు పునస్ప్వయంవ రము 
తలసెట్టియున్నద్‌, ధరణీశులెల్ల 
చనుచున్న వారలు సొకేతప్పరికి 

జగనాథ ! నీవు నచ్చటి కేగరాదె ? 
నికట ముహూర్ధంబు నిశ్చితంబయ్యి 
నొకటిగా రేపు సూరోకదయ వేళ 
రెండవళర్హ వరింపుచున్న యది 
కుండిసవిభు ముద్దుకూతురి మొగుడు 
పడిపోయెనో, లేక |బతికియున్నాడొ ? 
అడపొడ గానరాదడీ నిజం బరయి' 
నని పల్కు.”మని పంప నా సుదేవుండు 
చని యట్లు బుతుపర్జ జననాథు గాంచి 
యా మానిని పునస్స్వ్వయంవర వార్త 
(ప్రేమబుట్టంగ దెల్పిన మదీ నుబ్బి 
భాగస్వరియు వేగ బాహుకు బిలిచి 

సీ గట్టితన మెల్ల నేడు జూడంగ 
లయు  మికి స్వయంవరమటఓ [1 ఈష 


టై 


4, 


బాహుకుని సమాధానము 


వాహ౧బు లివి కృళ త్యము బొందీయున్న 
నుండనీ ! యివి యేడగు నొక నాటిలోనె 
కుండినమునకు నిక్కుపము నొ వలుకు ! 
కండలు బెరిగి మై కదలింగ లేక 
కొండలవలె నుండు గు|రంబులేల 2 
పంచకంబులు నన్న బారిన వెల్ల 

కొంచక యేగునె [కోశమాళకంబు ? 
బక్క- చిక్కి నసమి ? బలసిననేమి ? 
ఉక్క-ళంబుగ మనస్సుండంగ పలయు 
వేటులు బడక్క బల్విడి జగ్గికొనక 
కాటుచూపక యసంగంబుగా జనక 
బిమ్మక కరసంజ్ఞచేతనె మదికి 
సమ్మతంబుగ మహాజవమున మెలగు 
హయిరెల్న కుల నేలునట్టి రాజులకు 
జయము గల్లుటకు సంశయమును గలదీ ? 
“కడు చిక్కి యున్నవిగాి! యని, మరచి 
వడి నెక్కియాడంగ వశ మె యశ్వముల ? 
పచ్చికు[రలు గావె ? పచరించి వాని 
యిచ్చ యెరింగియె యెక్కాడవలయు 
ఇవి సింధుభవములై , యిన్నియు సత్య 
జవ సంయుతములు, వై జయిక వోొహముళు 
ఎంతదూరంబై న=నివి యేగగలవు. 
సంత౦6బు లిపుడేల పార్థివతిలక ? 
నావుడు బుతుపర్జ నాథు డిట్టి నియె : 

ఈ వెరింగినపాటి యేమెరుంగుదుమె ? 
శాలిహో|తునియబ్ల సకలాశ్వకశాస్త్ర' 


RES 

Fn 
డన్న 
ల్‌ 


లచరిళతమ్సు 


277. 


శాలివి, సీనెట్లు సమ్మతవట్ల 

యీ తురుంగంబుల నిన్నిటి గూర్చి 

వే తెమ్ము ! రథమన న్న విని బాహకుండు 
నా కృకాశ్వకుానె యరదంబునందు 


బుతుపరుని నియమము 


జర్‌ 


యున్న సవేంశగి జ. ర్వీశచం[ద | 
యవ్వాడు మొగముల యశ్వం ౦బులొల్త 
రివ్యలు వికిగ్సి సారెకు తల దీరిగి 
మాకరిందుకొని మోములు ధర యాన 
సేకరించక, | చెప్పల నిగె_డల 
గడగడ వణకుచు కాడి (క్రిందటను 
వడియుండ జూచి రసప్వా ర్లివో త్రముడు 
ఈః చేరిగుజ్లంబు లెక్కుడి గలిగి? 

లేవె లాయమున బల్మి జవంబు గలుగు 
పవన్నెల గువాలు వేర్వేర లక్ష ? 

ఈవేళ నీతని నమనవచ్చు ? 

సయన౦బు నిటు కుంటుబడియె *నిందులకు 
జాయ నుల సహూర్చుీ? క్‌. భీ ని చింత డగ 


కనుగొని నలుడు క మముగ వార్షేయు 


వెనుక నెక్కించి తా వేడుక వెలయ 
కంం0దరి నొగల నిమ్ముగ గూరుచుండి 
యందంద సగ్గం బుల న్ని యు నొకటి 
గుదిగూడ బిట్టి, యా ఘోటకంబులను 
కదలించి యె గ చక్కగ జమాయించి 
గురిజూచి పార్వవడో ము ఫాంగముల 
తరటుచేకొని యొక్కతరిని యన్నింటి 


278 


నటించ నపడేనీ రోనగ నెమ్మేని 
యంటు వాయిచు లేచి యాతేజులపుడు 
సెసరపిండియు నెయ్యి బెల్ల ౦బు దినము 
మెసవినయవిబోలె మేను బ్బుచుండ 

మొక మెతి జయశంఖములు (మోసినట్లు 
సకీలించి, యంగముల్‌ యూడించి, చెవులు 
రిక్కి0చ్చి ముంగాళ్ళు రెండును హుడిచి 
చక్కగా వాలహ స్తములు నిక్కి.0చి 


సటలింత నటియింధ, సారెక్లు ముక్కు 
పుటములు చలియింప బుసకొట్టుకొనుచు 
గళముల బింగారుగజ్జెల "పేర్లు 

గళగళ మొరయంగ, కట్టాజి(కొ త్త 
ము త్తియ౦ంబుల 'మొగముట్టుల శాలు 
హత్తి వెన్నెలగాయ, నగ్రధ్వజంబు 
కదలకయుండ, చుల్కగ తేరు బూని 
చదలంటి తొల్లి ౦టి శాపంబు విడిచి 
(కమ్మరి వేడ్క. రెక్కలు వచ్చెననగ, 
(కమ్మినదప్పి* మేఘజలంబు (గోల 
నరిగెడునన, యంబుజా పుని హరుల 
సరిబట్టి గె దివంగ జరిగెడుననగ, 
సపన౦బు తురగరూపంబులు దాల్చి 
జవమున నిటు (కీడ సలి'పెడుననగ 
నతి వేగభరమున నరుగంగసాగె 
బుతుపర్ద విభు డప్పు డెద మెక్చుకొనుచు 
“వాజుదేదుచునుంతు వాజిసంఘం౦బు 
కేజంబుచే మించి కేరు వహించి 
కదలంగసాగె నెక్కడ నింత.యశ్వ 
హృదయజ్ఞుడైన సాహిణి లేడటంచు 


క రిత్ర ము 279 


కుండినపురి కేగుకో ర్కె యున్నదీంు 
ఒండొండ పరికించి యు త్ర త మాశ్యముల 
పూనిచి రథము గొబ్బున దెమ్ము ! ! నవ్వి, 
ధానం౦ంబు దగ హయత త్రఃజ్ఞి యనిన 
నలుని తలపోత 
నలరాజు మనసు భగ్నముగాక రోసి 
తలపోసి తలపోసి తనలోనె తాను 
పరియాచకము గాదె “భె నై మి యొండొకని 
పరియించుిననిన, నవ్వరె ! నీలివా ర్ల 
గడియించిరిట్టులు, గాక నాకొరకు 
బడలిక వచ్చు నుపాయ మీ పగిది 
గావించి రొక్కా ! యెక్కడ వద్ది? ప్రీ స్వ 
భావంబు లెరుగంగబడునె ? నే నొంటి 
విడిచిపోయినయ ట్టి వెత మదీ దలచి 
జడిసి లోకములోని సడివైన నోర్చి 
యిటుమించి సేయునో యేను దుర్చుద్ది 
నటవుల తను చాసినందులకేమీ 
జేసిన నుచితంబు ! శివ! శిన ! ఛైమి 
గాసిదొందీవ పోందుగాక ! యొండొకరి 
కోరునె ? యిదిగాక కొతుకులతల్లి 
మేరయె నేనుండ ? వైమియ నిట్టి 
మేర దస్పినసు, భూమిని పతిసతల 
పేరు గూర్చీగనేల ? పియభామలనుచు 
యడినమ్మనేల ? ధర్మంబు న. 
సదలదు సై మి, సర్వ్వంబు. భ దన నుగ 
hs నేను. నీ: బుత్తువట్టి 


పితుదన నే సగ్గి యీ,_సృథిపీశవద్య 
కౌర్యంబు దలప నా .కార్యమె !' యనుచు 


280 


అ a డి: 
ఛై ర్యంణు బూని యా ధరణీ సణేరి 


“యుకుపల నరపాల ! యే! సీ (ప్రతిజ్ఞ 
oa) చు 

వితథంబు గాకుండ్క అగంబె యొక్క. 
బూర అ నేగను కుంది వ దగిన 

మాటకంబుల నొనగూర్చె ద జూడు 
మని, యూ మహ్‌ చు నాని యానశి బూని 
చని తురంగసులున్న శాలలు జూచి 
యందునందును దృష్టి నారసి కురుచ 

wl అర 


'౧దముత్‌ గలవాని కడు తూలి చిక్కి 


వరుగులవల సుండువాన్తి నంది 


అథి 


శ్‌ శ ణే 


పరగుణ లతనొప 


FE 
3 be 


రని 
పన ఆడువోని, పెద్ద దమొగాల పెలిడి 
గనుపిరిచు కసు గుత్త గలిగినవాని 
నతికీవగతిచేత నలరెడువాని 
పతిమనో రథము వెంబడి జనువానీ 
బంధురహే బాషితార్భటి గలవాని 
సింపజంబులగు తేజీల సే oh 
తెచ్చి ముందర నిల్పి చేవ! నా మనసు 
వచ్చిన పై వారువము"లని పలుక 


ad 


బుతుపర్దుని యాగ్రహము 


బుకుసర్ద విభు డా్యాగహించి, మేత్‌ మేలు ! 
Ss నిన్ను మన్న నజేసి 
గినందుల కిరు నునా వ్రస్పదముగ 
wre “జూవగ పాడియగునె ? 
Sas చాల దూలంగ 
)-నవివి చూడ జేదనె యొక్క 
నొగిసె యా కుండినషమునకు ? నేటి 
ని 


మూటలు ? చాలించుమా ఏ య 


షమాళ్వాసము '281 
టి 


చెలగుదుసుండె; వార్షేయండు మీగుల 
వ 
వాాయుని భావన 

| నలఠి యా వాహుకు హయసం[గ్రహాణము 
నా రిథఘొషంబు నారసి చూచి 
యౌర ! యీతడు హరిహయసూతుడై న 
మాతలియో ? హయమర్మ విజ్ఞాన 
చాతురి గల యల శాలిహో(తుండె ? 
యరిప్పరంజయుడై న యా నలభూమి 
వరుడె యీ (క్రమమున వచ్చియున్నాడొ, లి 
సలమహీధవువలన సమ స్పృతురగ 
కులవిద్య యీ బాహుకుడు నేర్చెనాత్కా ? 
ఇతనివిద్యయు నిషధేశునివిద్య 
మతి దలంపగ నొక్కమాడ్కి సున్న తుది 
నలునికి నితనికెన్న పయస్సు నొక్క. 
కొలదీ యంగవికారగుణ మీంశేగాని, 
నలుడీతడై న సౌందర్యరేఖకును 
వెలితిగా సీ యంగవికృతి యెట్లొదవె ? 
నలుడుగాడు నిజంబు ! నలవిద్యయెల్ల 
కలిగిన వేరొక్క ఘనుడు గావలయు 
నురలు |నచ్చన్న వేషులగుచు నిట్లు 
చరియింతు రవని నిచ్చావివోరముగ 
నలునకె బాహుకొనామంబు గలవా ? 
కలిగిన నిన్నాళ్ల గనువడకున్నె ? 
కమలభవుండు చొక్కపువిద్య గలుగు 
విమలాత్యులకె యంగ వికృతి గల్సించు' 
నని పెక్కువిధముల నోతని విద్య 
యనవద్యతకు మెచ్చి యచ్చెరువందె 
బుతుసర్హ విభుడు వార్రేయుతో గూడి 


ణు 


282 


నలచరి(తము 


నుతీయించె నతడు వేనోళ్ల నందంద 
నంత నా రథము నత్యంత వేగమున 

రొంచారములు, పద్మకాసారములసు 

నదుల్కు నదులు దాటి నలచ్‌ చోదతాశ్వ 
సదగతి వేగసంపద జనుచుండ 


బుతుపర్జుని గణితకౌశలము 


న త్తరి ను త్తరీయము జారిపడిన 
త త్తరింపుచు నయోధ్యాసతి యపుడు 
'గాహుక ! యిపుడు నా పైకోక బడియె 
వాహనంబులను నిల్చు వార్షేయుడిపుడు 

ఇ 
ఇచ్చోట డిగ్గి బిహిర్యసనంబు 
తెచ్చిడి నందాక తేరు పోకుండ” 
నన నవ్వి నై షధుండినిమె రాజేంద్ర ! 
చనుదంచె రథమిప్ప చాల దూరం౦బు 
ఎక్కడి యంశుకం నీక ? బిరాబిరిగ 
నొక్క. యోజనమాత్ర మున్నదీ యిటికు 
సనిన భాగస్వరి యనతీసంతో ష 
మున నేగుచు వనోశతమున నటయేదుట 
ఫలభరాన(మమై బహుళళాఖి కల 
వెలయు విధీతకవృక్షందు గాంచి 
“నూత ! జాహుక ! నన్ను చూడు సంక్యాస 
చాతుర్యమున దీవ్యశ క్రి చూపెదను"' 
ంబు నెరిగిన జనుడు లేడెందు 
సజ్జాడె న యీశ్వరుడు దక్కంగ 
కనిక్‌ నొకవిద్య యొద్దీకై యుండు 
కనీకీ సార్వజ్ఞ్య మొనగూడ దెచటి, 
ఫలములు దళము లీ పాదపంబునను . 
గ్గల లెక్క వినును | సృకంబవసున్న:. 


%» 


ts 


a జ బు £ 


ఫలప ర్హృములకం సి, పతితంబులైన 
ఫలసర్ద ములజోన పరికించి చూడ 
నొక్క-ఫళరబును నొక్కపర్మ ౦2 
నెక్కు.డై గనుపిఇచు, నిదీగాక గొప్ప 
కొమ్మలు రెండును గోసవై చిన ఫ 
లమ్ములు కోటి చిల్ల రకొమ్మలందు 
మరి రెండువేలుతొంబదీమైదు నున్న 
వెరిగికొ”మ్మన నిషధేశుండు సరగ 
హరుల వాగెలు నొగలందు గీలించి 
యారదోరిబు డిగ్లి యయ్యధిపుతో దిలికేః 
'నరనాథ ! గణితమంతయు జూడ నీకు 
కఠతలానులక మీగతి సరోక్షంబు 
(పత్యతముగ జూప |బహ్మకు వళమే ? 
సత్యంబు నా మదీ సరిదాక తా౦(డ్రి 
కొమ్మలు, ఫలములు గొబ్బున నెన్ని 
కమ్మర వళ్తు నిక్క_ముగ్క నండాక 
నుండెడువార్డేయు డొకయింత సేపు 
నిండువేగంబున నిలువని హరుల 
కదలశయు౦డ సగ్గములంటి” యనిన 
“నిదీ వేశగాదు నీ వింకొక్కసారి 
పర్ణ ఫలపరీక్ష షరిక్షింతుగాని 
తూర్ణ బుగా తేరు. దోలిమటన్న 
నలుడు ఐక్కె “నృపాల ! నాకొర కిచటి 
నిల డొకగడీయకే నే పత్తువేగ 
చనుమింక నిక్కడ చక్కని (తోవ. 
యనువ్వగా వార్తేయ డరదంబు నడుష్ప 
వ 


చ వృక్షఫలములనెన్ని వే కూడ 
గా వళ్తు నిన భాగస్వరి బలి; 


284 


నలచరి(త్రము 


“జగతిలో నీవంటి సారధి. గలడె ? 
బెగడించెదేల ? నీ పియమొనర్వెదను 
ఇంత దూరము వచ్చి యింతలో మదీని 
చింత సంధిల తామసింసంగదగున ? 

సీ హయజ్ఞానెక నిపుణత మెరయ 

బాహుక ! రేపు [పభాతంబునందే 

నను కుండినము జేర్చిస ముదంబు హెచ్చు 
నిను మెచ్చి నీ కోర్కె. నిండింతు నేను 
అని విని “యటులై న నా ఫలసంఖ్య 

కని రాకమాన నిక్కముగా నటన్న 
“యప్పెకానిమ్మని యా బుతుపర్దు 
డెట్టకేలకు నంప నేగి యా నలుడు 

నల విధీతక శాఖలందున గలుగు 

ఫలముల నెన్ని తప్పకయున్న జూచి 
తలయూచి క నన్ఫుతము బొంద్కీ మగుడి 
యిలరేనికడ కేగి యా వన్నయట్ల 
ఫలముల అక్కు తస్పకయున్నవందు 
భళి ! యిట్లు సంఖ్యాన బల మెందుగలదు ? 
ఓ సత్యపచన ! నా యుల్ల ముప్పొంగె ! 
ఈ సిద్ద విద్య సీకెబ్లొన గూడె ? 

వినిపింపు విన నాకు వేడుకొచున్ని 

దనిని భాగస్వరి యతని కిబ్బనియు. 
“ఇదీయెకా దెవ్వరు నెరుగని యక్ష 
హృదయ విద్యయు నాకు నెక్కు_డై యు౦డు 
నౌ యకహృదయ విద్యామహ త్త్యంబు 
నాయందె యభివర్దనము నొందో ననగ 
ఏన్కి నలనృపతి “యవ్విద్యాద్యయంబు 

తన కొసంగుము, చాల దయమించ నీకు, 


అ'ష్టమాక్వాసము 28 


నే నశ్వహృదయం బు నిచ్చెది ననిస 
“కొని మ్మని చెలంగి కొర్యగొ రవము 
కతన నశ్వజశ్ఞానమఘన లోభమునను 
బుతుపర్దు శా నల నృపతిని జూచి 
“నీయందె యెప్పుడు నిఠ్షేపషమగుచు 
సీ యశ్వహృదయంబు నిట్టుండనిమ్ము 
అని యక్షహృదయవిద్యాకీలకమ ను 
ఘనత రథ్యతి లక్షాహలి a 


కలి నిష్కమణ 


నిచ్చిన నయ్యక్ష హృదయంబు మహిమ 
కచ్చెరోవంది యో యవనీశచం[ద ! 

యా నిషధాధీన నంగంబులందు 

నూనిన కలి తాళియుండంగ లేక 
కర్కశంబుగ ముఖ గబా కారంణబునను 
కరో్క్కటటకవిషాగ్ని [గక్కుచు వెడ 
వెడలినయంత నన్వీరసేనజుని 

యొడలి తానము బోయె నొక్కింత లేక 

కలి యిట్లు నిష ధియ్యదు కాయంబు వెడలి 

చలి బుంను రక్త కేశంబులతోడ 

గడగడ వణజకుచ్చు కాలిన కొరడు 

వడువున నటు నిల్వ, వాని నీఓంచి 

వీరసేన సుతుండు వెడవెడ నవ్వి 

“ఓరి ! యెక్కడ డాగి యంటిరా ? యనుచు 
శపియింసజూడొ నంజలిజేసి కలియు 
తపియించి * నిషధేం[ద ! దయజూడవయ్యా 1) 
నను నింద సేనజనని స పియించె 

మును నీవు విడిచిన ముమ్మరంబునను 
అదిమొద లా శాపహలి ధృతి చెదరి 


286 నలచరి త్రము 


కీసి కరో అకకుననిషజ్వాల 
యనుదీనంబు దూంవనధిప ! నీ యంగ 
మున వసియించి యిప్పుడు వెలువడితి 
నీ యక్షహృదయ మీ వెదగుటకతన 
నీయందు నాకిక నిలువంగరాదు 

జననాథ ! నను శపిందక యుంటివేని 
ఘనముగా నొకకీ ర్తి గలిగింతు సీక్రు 
నలరాజ ! నిను కీ రనముసేయువొరి 
కలలోన బొరయదు కలుషలేశంబు 
నావలని భయమంటదు నిన్ను దలచి 
శీనించువారలి సిద్దం బుగాగి 

అని విని నలుడు సృణ్యళ్లోకు డాత్మ 
నొనరిన కృప కోప ముపసంహరించి 
కాచి *పొ 1! మ్మనిన నక్క-లి సమీసమున 
కాచియున్న విసీతకము నా్రయించె 
కలిసం శ్రయంబున 'కలినృతిమనగ 
వెలసె విఖతకవృక్షంబు, నంత 
విగతజ్యరుండయి వీరసేనజుడు 

మగుడి కేరెక్కి. యమ్మావుల తరటు 
ముట్టించి “ధేయని ముందరికి లివ 
పుట్టించి ధట్టించి సరైనా పట్టు 
పగ్గముల్‌ సక్లించిపట్టుచు వేగ 
మగ్గలతబుగ దో లెనయ్యరద౦బు 
చక్కాజేర విదర్శజనపదంబులకు = 
(గక్కున సాగ నక్కలి యంత నలుడు 
దూరంబు పోజూచి తొల్లింటి నెలవు 
చేరె మెల్లన నిట్లు చిరకాలమునకు 


కలివల గలిగిన ఘనదుఃఖ మెల. 
(oe) ag) 


అఆష్టమాళ్వాసము 287 


తలగి శరీరమా(తవిపర్యయమున 
(గహణసంపర్క- దుర్గతి బాసినట్టి 
తుహినాంశుడన నై షధుడు పంత దీరి 
కుండిన (ప్రవేశము - రథ ఘోషము 
సంతసమందె; కోసలధరావిభుడు 
నంత సంధ్యారాగ మరదంబునందు 
తనయందు సారథిద్వయమునయందు 
కనకవర్మముల సంగతి చెంగలింప 
నా రాజధాని సాయంకాల వేళ 
చేరి తా నేగుదెంచిన వార్త జనులు 
ధీమున కెఠిగింస [పియపూర్వకముగ 
నామహీపతి పిల్వన6పె, నింపెసగ 
స్యందనచ[క ఘో షము దశదిశల 
నందంగ నిగుడంగ నా కుండినంబు 
తగ (ప్రవేశించ తద్రథఘోష మచట 
మొగమె త్తి విని హర్షమున నలాశ్యములు 
పతి మోల జలెను నవంభమత హేషించె, 
(పతిసౌధ సత్యటడ్చ ర్లిణ గణము 
ఘన ఘోషమనుచు కేకలు వెచ్సి మోద 
నున హెచ్చి మాటికి పురి విచ్చి యాడె 
తేద్రథనేమి శబ్దము లాలకి౦చి 
భ ద్రదంతావళ (పశకరంబు లచటి 
డిండిమధ్వనిబోలె డిగి గండయుగళి 
నిండి ముదంబుం దిన్నింపుదునుండ 
బృంహితఠబులు సేసె బెంచిన యేణ. 
సంహతి యాలించి చాల మేపుడిగె 
తచ్చ కచారు చీత్కార్గముల్‌ వినుచు 
నచ్చటి మణీసంజరాంతర పడి 


నలచరి త్రము 


288 
ముల ల జెలంగి కొలకొల బలిశె 
కుల: లల్లి థి 1 
a a న్‌ 3, 
పలుకు తెమిటికి తత్సట్టణ సు 
కలయంత తచ్చతాంగ నినాదకలన 
కలకలంనొదవె నొక్కట నన్నిచోర్ల, 
ఇమి భావనలు 
(ame) 


అ 


నా రథధథ్యని విని యా ఫీమసుతయు 
“నార! యీ రథఘొషగ మా నిషభం[దు 
నరదంబు నినద౦బునప్ల నా మదీకి 
వరమ సంతోషంబు వచరింపసాగె 
నలుశౌ యీ నృపుని స్యందన మెత్క నజ 
నలుడు మూ నృపతి స్యందన మెక్కి నేడు 
నలుడు సహాస కందళుడు రాకున్న 
నిలదు తాపము నాకు, నేడు నా విభుని 
నీహారసితసోర నిర్మలంబయిన 
బాహాంకరంబున బవళింతునేని 

నిలుచు చేజాము నాక్కు నేడు ప్రభుని 
సొలపు నిద్దపుచూపు సోకకయున్న 

నిలదు తాపము నాకు, నేడు వేడుకలు 
చెలగు పుణ్యళ్లోకు చెంగట పసిడి 
కొలుకుల గద్దెపె గూర్చుంటినేని 

నిలుచు దేహము నాకు నేడు భూలోక 
చక్రవ రిని గూడి సరస సంభాష 
ణక్రీకంపంబుల లాలనల జఊొక్కనున్న 
నిలదు శాసము నాకు, నేడపశ్యంబు 
తొలుళటి వసిడి వీథుల మేడలో 
లోకుల మదీ కొల్ల లుగ నాథు గూడి 

యే కగతుసామాజ్య మేలితినేని 

నిలుచు దేహము నాకు నిక్క !' మటంచు 


'మాళ్యాసము 289 


పలుదెరంగుల ఖై మి (పాజళుకొ రకు 
విలపి౦చి విలపించి “వీర సేనజుని 
'తెలియజూచెదినంచు తెరవ నొకరు 
శైదండగొని యొక్క ఘనమైన మేడ. 
మీద నెక్కీ ఘనా (మి శితదృష్టి 


b 


బుతుపర్జు జూచె వార్టేయ బాహుకుల 
జత గూడిరా ఘనన్యందనం బునను 
అంతట నట కుండినాధిపునగరి 
చెంత బాహాకుడు వార్థేయుండు మున్ను 
రోథ౦బు గట్టిగ నిల్పి హతఠతుల 
పగముల్‌ బట్టిన, భాగస్వరియిును 
జతసనమె డి Mess గాంచె 
ఫీమరాజు సత్కారము 
నతడును బహుదూరో మాక స్మిక్రముగ 
నచ్చిన కోసలవసు ఫేళు గాంచి 
యచ్చెరువందీ యయ్యనఘుండు తనదు 
సుత వఠియించ వచ్చుట యెరుంగకయు 
నతనికి నర ర్ల కసాద్యాదీసద్వీధులు 
సలిపి “స్వాగత ! మేమి జననాథి? యనుచు 
పలికిన నా బుతుపర్మ భూవిభుడు 
నొ నృపుస పుసభ వింశయో న్‌ నొక్క_రాజు 
వైన రాజకుమారునై నను గనక 
యొక దీక్కు.న స్వయంవరో తృవమునకు 
(ప్రకటిత మైన యారంభంబుగనుక 
యొకయి౦త మది చింత వదలిన యాత్మ 
“'నకటి! నే నిష్ణుల యరుగుదెంచితిని ? 
కరము నిర త్వభిగమన, మసనృచ్చ 


290 


నలచరితము 


పరిభాషణయు పరిభవనహెతువం|డు 

ఇదీ యిన్నలేనైతి నిక నేమి ? యసుబు 
మదీ నడంపుచు సంభ్రమమున విదర్భ 
విభుతోడ ననియె *నుర్వీనాథ ! నీదు 
జభవ ర్రనంబును, సుస్టిరంబయిన 
విభిపంబు గనుగొని వేడుక నీకు 
నధివాదనము సేయ నరుగు దెంచితిని” 
ఆన విని “శతయోజనాయతాధ్వంబు 
చనుదెంచె బహుదెశ జనపద్యగ్రామ 
సనగిరి కాంతార వాహిసుల్‌ గడచి 
శనుగొన నిత డల్పకార్యంబుకొరకు 
చనుచేర మన కేల చర్చింస ? ననుచు 
మనసున దలచి సన్మానంబు వెలయ 
నతని గనుంగొని యా ధనునృ్భపసతి 
“యతిదూర మరుదెంచి యలసితి! రనుచు 
నుడుగరలిచ్చి (ప్రియో కులు నడపి 
విడిదీకి నంప నవ్విభుడు నొన్హాయ 
సహితుడై యధికారిజనవినిర్దిష్ట 
గృహము (వ వేశించె; బుశుపర్దు డిట్లు 
తనకొనర్చిన నికేతనమున శేగ, 
నొనరంగ నంత వాహుకుడును ఠథము 
గొని ధిమురథళాలకును నేగి యచట 
తనుప్పుల సేదబో త(ద్రథ బద్ద 
నె౦ధవ౦బుల నప సరగున విడిచి 
కంధర లెగనె త్తి కశ్లేల గట్టి 

(శమమార నంగనుర్రనము గావించి 
(కనుమొస్ప నొక్కుటొక్కూటిగాగ చుంచు. 
పట్టి విడిచి రండుప్రక్కల బోడ 
సెట్టి, లేచినయట్టిపిదప నన్నిటిని 


నూళశ్యాసము 294 


తిరుగ సీడలగట్టి తేరు దగ్గరనె 
మరుదంకురముల' |శ్రమంబు ఫో జేయ 


దమయంతి చింత 


నుండె భైమియును సౌధోన్నతశళిఖర 
మండలంబున నట్టు మరుగున నిలిచి 
యతివినిశ్చలదృష్టి యందంద నిగుడ 
బుమతవ్రి ర విభుని ఖ్‌ బొహుకులి 


ముప్వుర జూచి. యా ముష్వురిలోన 
నెవ్వరివలనిడో యీ రథస్వనము ? 
నలు రథస్వనముచందమున నున్నయదీ 
నలుగాన, వార్చేయున్తకు నిట్టి విద్య 


(7) 


ఫలియించెనో ? బుతుపర్జ భూవిభుడు 
నలునట్ల రథ నిస్వనము చూపగలదో ? 
నలు రథ ఘోషంబె నా కర్ణ రం|ధ 

ముల నిండియున్నదీ మోహమో యురుగ 1 
ననుచు నా నలుగాన కా రథస్వనము 
మనము గలంచంగ, మాటికి సొక్కి 
చెక్కిట చెయ్యిడి చింత నామేడ 
చక్కి. నొ క్కడ మణి స్తంభంబు జేరి 
సొరిగి శోస్నేరు బల్‌సోనలై నిలక 
పెరిగి కర్ణ ములందు బెట్టుగా ద్‌ వొట్టి 
యెడపని | ధారలై యరువంక వరి 
మడుగులు గట్టంగ 'మే ఏ దేలవై చి 
“రమణ ! నమ్మితిగద ! రథఘననిస్వ 
నవజ కర్ణ న ముల విందు నలుడందు నేను 
ఈ నినాదము వెంటనే మృదునుధుర 
మైన సల్కాక్కాటి యానతీవై తి” 
వని చాల విల్లపింధి, యతిరహస్యముగ 


292 


నలచరి (త్‌? 


తనకు [పాణమనంగ దగు నొక్కదూతి 
చేరంగ దిలిది “కేశిని ! పోయినీవు . 
యా రథవాహకుం డత డెవ్వరొక్కొా 2 
ఆ శేరికడ నున్న (ప్రస్వబాహువుల 
యాతడెవ్వడొ ? చూడు మన్నియు తెలియ 
నా పుణ్య మెబట్లొ ? కానగరాదు గాని 
౪ పొట్టిచేతులయాతనియందు 
నొక్కి౦త. సందేహమున్నదీ నా 
నిక్క. మీతడె నలనృపతి గాబొ ఖై 
సంతరంగమున౦దు నట్టయిన నాకు 
సంతో షమొదవెడు సత్యంబుగాగ 
చేడియ |! మొదల భాషించి, పర్జాదు 


డాడిన వొక్యంబు లతనితో బలుకు ! ' 


వలికి యందుల కల్ల (ప్రళ్యు త్తరములు 
తెల్తిసిరోమ్యన నున నూతీక నంపి తాను 
నా శేభిగ గృహసీమ నటు చూచునుందె 


కేశిని. 


ఆ కేశినియ 'నేగి యల్హ బాహుకుని 
కనుగొని “పురుషశేఖర ! స్వాగతంవె ! 
నిను సేమమడిగెద నిక్క_ంబుగాగ 
నిది ఛై మిపల్కుగా నెరుగు నీ వెప్పడు 


(| కదలివచ్చితివి రాకకు నిమి త్త౦బు 


వీనిపించు ! దమయంతి వినగోరుచున్ని . 
దనిన బాహుకు డిట్టులనియె 'కేశినికి 


బాహుకుడు 


“నలు నెందు గనక పృనఃస్వయంవరము 
తలిపెట్టియన్నదీ దమయంతి యనగ 


తగ 


మా.ళాసము 293 


“ఈ 


విని, బుతుపర్దుభూ హూవిభు డొక్కనాడె 
చనుదెంచి నూరుయోజనములు నడుచు 
తురగో త్రమంబులతోడ జూపట్టు 
నరదంబు నెక్కి. నే తని సారథిని 
కేశిని 
అనిన కేశిని “వీ రరైతి తి లిద్దఠును 
ననఘ ! వెండియ నొక్కనరు ౭వ్వడతడు 1 


బాహుకుడు 
ఆన విని బాహుకుండనిదు *వాచేయు 


అ 
డనువా డతండు ప్ర pot 
నలరాజుసారథ్సి నగరంబు వెడలి 
నలు డడవులకు జన్న వెనుక నితడు 
బుతువర్దకడ జేరె రూఢిగా నేను 
ణుతుపట్టు గొలుతు నిరద్దంబు, నతడు 
సా రధ్యమునకు, భి ఫోజనకృత త్యముసకు 
నారసి నన్ను నధ్యథ్షుని జెసి 

కేశిని 
నావుడు “వార్లేయనకు కొంత దెలియు 

జ్ర 

నే ? వీరసేనజు డెటు బోయెనొకొ_ ? 

వినిన కన్గానిగ తెల్విగ బల్కు మయ్య 1 
బాహుకుడు 

యనిన బాహుకు డిట్టులనె “నిటు [క్రిత మె 

లలన ! యాతండు నలక్షితిపాల 

తిలకుపుతుల తోడితెచ్చి యిచ్చోట 

నిలిపె త నెచటికేనియ వోయె, నితడు 

నలుగాన డితడొకండననేల ? యొరులు 

ఎరుగరెవ్వరు నిషధేందు, నాతంగు 

మరి యెందు గనరాక మారువేసమున 


£)4 


నలచరి(త్రము 


మూథునిగతి జరింప్తచు నున్నవాడు 

గూఢుడౌ నలరాజుగులుతు లెస్పగను 
దమయంతి యెరుగు, నాతని యాత్మ యెరుగు 
(భ్రమ యబింతె కొని యుపాయ చిహ్నముల 


శేశిని 


తెలియరాిదనిన న శ్తెరన వెండియును 
పలికె బాహుకు జూచి “ ప్రధమంబునం౦దు 
ఛై మిపంకృన మున్ను వర్జాదుడనెడ్సు 
భూమిసురు డయోధ్య పోయి యచ్నోటి 
“'నతికోకలోపల సగము గోసికొని 

కితవ ! యెచ్చోట డాగితి ? వదీగాక 
ఆడవిలో ని[దీంచు (పాణనాయికను 
విడిచిపోయతివి ! యా వెలదీ ధైర్యంబు 
డిగ, క౦టి కంటప్పుశైడు నీళ్లు దొరుగ 
నెగులొందుచున్న కీ తీరాక గోరి 
పలికి బొంకనియట్లి పరమపుణ్యుడవు ! 
కులశీలరూపసద్గుణళోభితుడవు 

దయగల్లు ఘనుడ వి త్రరి నాకు జూడ 
దయ లేనివానిచందమున దో చెదథ 
పురుషుడు నలకువబొందీన భార్య 
భరియింస, రక్షింన పొడి! యా .రెండు 
నీయందు లేకయుండిన విదీ యేమొ ? 
నా యదృష్టంబె వండుగజేసె నిట్లు 

దీన మొక్కయుగమమ్ము, తెగదు కాలంబు 
నను కృపజూడు' నింతటనై ని ననుచు 
పలుక న_దులేల్ల (పత్యు త్రరనులు" 
సలికితివట. నీవు బాహుక ! యిపుడు 
నప్పల్కులన్నియు నానుపూర్విగను. 


ఆస్ట మా ళా సము 295 

చెప్పుమటన్న శేశినిమోను జూచి 
బాహుకుడు 

కన్నీరు (గుక్క. గద్దదకంటడగుచు 
మున్ను పల్కిన వాక్యములు మది వలచి 
(శ్రీసేగినొంది దార్మిద్యదుఃఖకమున 
వేసటి నొందీయు విభునిపై తప్పు 
పలుకక యాత్మగోవన మొనరించు 
కులసతుల్‌ స్వర్గంబు కొల్ల గా గొండ్రు ! 
పరమసతి[వతల్‌ సతుల దాసియును 
నరగుణచారి[తవర్మముల్‌ దొడగి 
త్రాణ నెమ్మేనుల దనరుచునుండ 
(పాణముల్‌ ధరియించి పరుగుదు రెందు ! 
విషమస్టుడగుచు వివేకంబు లేక 
విషమాటివులరవిందు విడిచిపోయినను 
సతుల నేరములెన్న పొడిగా దెందు 
సతులక్కు సకలరాజ్యంబు దొరంగి 
యేకొకి యగుచ్చు దీక్కేదియు లేక 
పై కోక పతులపాలయి పోవ 
సగము కోకయె గట్టి జడియుచు నడవి 
పొగులుచునుందెడు పుడుమని జూచి 
యలుగంగదగదు ! తొయ్యలి కాత్మసుఖము 
గలిగన లేకున్న కలలోననయిని 
నని పల్కుచునె వేడియ్య శువుల్‌ జాలు 
కొని హాసి క తెరకును దూరరాని 
బివిరిగడ్డముమీద జడి మీట్టివడగ 
గవరనకన్నులు కడు" నెర్రవార 
తలవంచి యొక కేల తలపబ్టి కొనుచు 


గళము గద్లదీక నగలముగా 'దగ్గు 
“Ye. mm 


296 


నలచరి (త .ము 


1, రస్వరము నొక్కట మష్కటముగ 
శోకమున నె త్తిలి యేచ్చె నంత 
సు గని వేగ నలిగి కేశినియు 
సంత సంబున దమస్వసతోడ జెప్పె 
చెప్పిన తద్వచఃస్టితి వివారించి 
తప్పదు నిషథభూధవ డాతిడనుము 


గ నెమ్మనమున హళ్త నమ్మ త్ర 


జాహాుకుని యద్భుత చర్యలు | 


కాళిని “కేశిని ! (క్రమ్మర నీవ 

యేగి వొహుకు దండ నేమియు ననక 
మూగయుబలె నుండి ముదీత ! యతండు 
(గుమ్మవనప్పుడు గూ రృ్చుండునపుడు 
నెమ్మెయి నేవేళ నే చేష్ట జేయు 

నా చేష్టలన్నియు నారసి పచ్చి 
సూచింపుమనిన నా సువతియు నట్ల 
యరిగి బాహుకు నొద్ద నటునిటు నిలిచి 
యరసి యాతని చేస్టలన్నియ నెరిగి 
(కమ్మర జని విదర్శతనూజ గాంచి 
యమ్మ ! యేమనియందు ? నాతనియందు 
నతిదీస్యమానుషంబటై న చర్మిత 

మతిచి తమైయున్న దా చేష్ట భూమి 
కన్నవిన్నదగాదు, కాంళ! యే వోయి 
యున్న తో బాపుకు డొక కొంచె మున 
వాకిటి నసంగం౦ంమ వంచక జి జొచ్చి 
యాక౭ వెలువడ నతి హ్రస్యమయిన 
ద్వారం: పెరిగి నాతని పొడవుననే |! 
ఆ బముకుపర రాశాక్టంమి దెచ్చి 


[| 


(మోలి బెట్టిన మాంసమ్ముల నతడొక్కు 


అష్షమాళ్వ్యాసము 297 
య 


వాలు జూచిన నెన్ని వగలయి వెలయు 
నానారుచుల భోజనంబున కొనరె ! 
నా నృపాలునకె తోయము దేర నొక్క 
కలశ౦బు దెచ్చిన, కడళంట జూడ 
సలిలపూర్ణ బయ క్రణములోపలనే | 
పాకకృత్యం౦ంబు సల్పగగోరి యతడు 
గై కొని తృణముష్టి కరముల | దీవ్ప 
గనగన మండె నింగల మదీ యెల్ల 
కని విన్నవించంగ కడగి పచ్చితిని 
వెండి యచ్చెరువొండు వినవమ్మ ! వేగ 
మండుచుండెడు నగ్నిమంట వాడట 
కోమలంబు బిట్టినకరణీ తత్కరము 
కమలదయ్యు నొకింత కరమద్భుత ముగ ! 
జలపూర్ణ ఘటము హ స్తంబుల బట్టి 
తల్మక్రిందుగా.పంచ దరలక యొక్క. 
జలకణంటనియు జారక నిలిచె! 
జలజాస్య ! మరియు నాశ్చర్యంబు పనుము ! 
ఆలరులిసరు లాతడదిమి హా స్పముల 
నలచివై చిన సుగంధము రీవి మెరసి 
విలసిల్లై నవి ! (క్రొ త్త వికసించినట్లు 
చెలునంద నిటుపంటి చిత్ర౦బులెల్ల 
తెలిసి వచ్చితినన్న ధృతి నెమ్మనముస 
నలవడుచుండ,. వుణ్యల్లోకుడై న 
యతని చేష్టిళములే యౌనివి !' నలుడు 
కృతకవేషముతోడ నేతెంచినాడు. 
అని భర్ధగుణశంక నకలంకసరణి 
మనమున నంకురింపగను శేశినికి 

38] 


298 నలచరి(తము 
నలపౌకపు రుచులు - భమి కస్నిలు! 


ననియె వెండియు “కొమ్మ ! యచటికి నీవు 
చని బాహుకునిసాకశాలలో నున్న 
వండిన మాంసంబువగ నొక్కచట్టి 
నిండ దెమ్మిటి నాతనిని గానకుండి 

నన “నబ్లగాకిని యా సుకేశినియు 

చని బాహకుని మహానసమున నున్న 
పొలసులు జూచి గొబ్బున నేమరించి 
కలప కూరలు మంచి కన్ముగూరలును 
చక్కెర గెరలెడు సన్నగూరలును 
కిక్కెర శైదుల కండ వేపుడులు 
[క్రొవ్విన మేటలగుండె యూర్సులును 
పుపష్వులనలె నుండు బొరుగుల వగలు 
సుడిగోళ్ల, నుడుపనంజుటితా ₹దములు 
పొడినల్ల లును, (కొవ్వుపారలుమండిగలు 
యొ క్ర చట్టిలోపల నొనరించి పెట్టి 
(పకట౦బు గాకుండ బట్టి, పె పైట 
కొంగు చక్కగ మూసికొని దమయకితి 
ముంగల బెట్టిన, ముదీతయు నపుడు 
నని నన్నియును చేత నందీ యొండొండ 
చవి జూచి నలపాక నంశుద్దీ జిహ్య 
దవిలియున్నది గాన తనలోన తాను 
“ఆపునిదీ నలువంట 1” యని చాల మెచి 
“పలలపాకములు చెప్పడియున్నయప్పడె 
నలలక్షణంబులున్న వి సూతునందు !”. 
ననుచు నా నలరాజుహ స్పసంస్సర్శ' 
మున నొసంగడు మాంసములు చూచిజూచి 


é + “గ గొ 
మరచితె ? హా నాథ! మంచిసొకీఇషు 


సము £99 


నిరవ౦ద భుజియించ కిడుమల దిగథీ 
కలమాంసఫేటముల్‌ కలమాన్నముతును 
కలిపి కమ్మునినెయ్యి కలయంగ జిలికీ 
డిచేసి చేసి నా కరముల నీవు 
నిడుచు పొత్తుల భుజియించుట లెల్ల 
నేనెట్లు మరచెద నెద పంచదార 
పానక్షంబు క్రడానిపసిడిచేగిండి 
నాకిచ్చి న (దావ న నావెన్క- ఫ్‌ఫ 
గై కొని శ్రాపుట కలలోననైన ? 
హోనల ! నీవు మహానసళాల 
కేసు వచ్చిన జూచి యీ యిందుముఖికి] 
పొగవచ్చునని యగ్ని పొయిలోన నిడక 
సొగప్పకూర లొనఢ్బ పొందీక దలప 
పోగులుచున్నదీ మనంబున, నీకు నన్ను 
సగచేయు "పెరుగ పావపుదైవ మిఠిత |! 
యని యశ్రువులు వామహ స్తంబు (వేలి 
కొనగోర మీటుచు కుడికేల మాంస 
కబిశంబు గొని సారె గని రచిగొనుచు 
నివిడమై మరియు కన్నీరు మున్నీరు 
కరణి జుట్టును (గమ్మ కన్మలేణిగురు 
గొరుకుచు పంచముకులమెల్ల (గొచ్చు ' 
కోక్సిలాంగన తెరంగున నేడ్చి యేడ్చి 
తేకువన కేశి (పొర్టింపుచునుండ 
హ స్తంబులను వార్చి “యానిషధేం[ద్రు 
వాస్తప మెరుగంగవలెనంచు మరియు 


నుతుల జూచి శోకించిన బాహుకుడు 


సుతుల కేశిని వెంట జోడుగా గూర్చి 
యతనితగ్గర ర్ల ప్కె నంపిన నతడు 


300... 


నలచర6 [తమ 


సొం[దానురాగ మించగ. నిందసేన, 
నింద్రసేనుని జూచి యెదురేగుదెంచి 
ఇద్దరి తొడలపై నిడికొ ని, చెక్కు 
ముద్దాడి, శిరముల మూర్కొనివాల 
నాకలిదీరంగ నన్నంబు బెట్టి 

కూకటి దువ్వి యక్కున నొ త్తీకొనుచు 
వారిపై గాకుండ పదన మొక్కి-౦త 
యోరగా (దీప్పి తయో ! సతి బాసి 
యుండంగజేసితె యోవిధి !' యనుచు 
నొండొండబాస్పంబు లురులుచునుండ 
నా సుశేశిని జూచి “యంగన ! వీరు 
నా సుతులట్ల “యుండగ విచారించి 
కోకందబు మదిలోన జుట్టి, నోర్వంగ 
లేక యేడ్చితినిట్లు లేమరో ! వినుము"! 
స్‌ విట్లు చమన, నెరుగక జనులు 
భావంబునందు చేపగిదీ నెన్నుదురొ ? 
పలుమారు వచ్చుట పాడిగా దేము 
లలనరో ! పరదేశులము మాకు నీకు 
సనియేమి ? పొ 1 మ్మని పలి౩, కేశినియు 
చని బొహుకుని చేష్ట సకలంబు వెలువ 
విని ఛైమి “కేశిని ! వెండియ బాహు 
కుని చేషితేము లెరుంగుటకు బొిమ్మనుచు 


రు 


భీముని పనుపున బాహుకుని రాక. 


తానును తల్లి చెంతకు నేగి “యమ్మ ! 
నేనును శంకచే నెన్నెన్ని మార్లు. 
బాహుకుదెలియంగ బంపితి, నతని 
దేహవికార మితిరకాని, చూడ 
నన్ని గుజంబులు నా నలునంధు 


ఆషమాళ్యా సము 301 


యు 


నున్నట్ల యున్నవి యొచ్చెంబు లేక్ర 
ఏను జూచినగాని హృదయనిశ్చయము 
గానేర; దతని నిక్కడకు రప్పించు 
టిక్కు లేక నన్నక్కడకు బంప్పుటకును 
నా కన్నతండ్రి కింతయు దెల్బు” మనిన 
నాదేవి విభుతోడ నట్లనే తెలుప 
వై దర్భుడును దమస్వస భావ మెరిగి 
వాహుకు విలువంగబంపె కమారి 
హసీమకు కంచుకీజనముచేత 
భరతవంశవతంస ! బాహుక వేష 
ధరుడు నై షథడట్టు తనగేసామునకు 
నరుగుదెంచిన గాంచి యా దమయంతి 
కురులెల్ల మాసి చిక్కుచు నెరి చెదరి 
జడగట్టి పేడిన సవరంపుగ్రాళ్ళ్ల 
వడిపున మెలిగొల్సి పదలుగా మున్ను 
ముడిచిన ట్ల 3 రెండు మూప్పబు నిండి 
మెడపెని గదలంగ, మేను కాషాయ 
వసనార్హము ధరించి వాడి శృంగార 
రసమి[శమగు శాంతరసమె యీరీతి 
సిలిచెనాగ్య తపస్వినీ వేష మమర 


ఛి, 


మంటని 0గియయి్య్య నిర్మలరూపభఖంగి 


కనిపింప నతనిదగ్గ శేగుదెంచి 
(ప్రశ్న 


వినయంబు భయమును వెలయ “ధర్మజ్ఞ | 
యెచటినై నను వింటివే ? ధర్మపత్ని 
సుచరిత సతి సాధ్వి సుుపత బాసి 
పోయిన పురుషుని భూలోకమునను 
నేయెడనైై న నీ విటువంటివిధము 


నలచరి [త్రము 


కలలోననై నను కసుగొంటివయ్య ? 

నలమహీధవుడు పుణ్యళ్లై రోకు డెకడు 

దక్క_ంగ కాంత కాంతారమధ్యమున 

(పక్కలోపల నిద్ర బడియు౦డ విడిచి 

ఫోయినవాని నా పుష్ట్వె్యక నిధికి 

నే యపరాధంబు నే జేసి యెరుగ ! 

అ నిషదేం[దు నే నభిలదేవతల 

మాని పరించితి, మదీ చాల నమ్మి 

నటువంటి నను జాయ నర్ష మే యనుచు 

కటకటబడుచు గద్గధభా షణకులి 
నిషథేందుని యు త్తరము 

బిలికిన నలుడు బాష్పాంబువుల్‌ కన్ను 

కొలకుల రాలంగ “కోమలి ! నిన్ను 

విడుతునే ? కలి నన్ను వ్యథలు బెట్టించి 

పుడమిరాజ్యము గోలుపోపంగజేసి 

వెడబాపే కలి యయో ! [పియురాల ! నిన్ను 

కడగి నాపై (వతీకారంబుచేత 

కలి యిట్లు ననుజేరి గారింపకున్న 

కలికి నిన్విడుతునే కలలోననైన ? 

కలి యిన్ని నాళ్లు నాకాయంబునందు: 

నిలిచి నన్నెడబాప్పె నింతి ! నన్విడీచి 

వెడలె నిప్పుడు, వాడు పడలినకతన 
నలుని ప్రశ్న 

పదతిరో ! యేసు నిష్పాపుండనగుచ్చు. 

వచ్చితి నిటక్కు నివలె os 

లెచ్చట నాకింక. నిందీవరాడీ 


అతివ ! వింటివె ? “చాల. ననుర క్రుడైన. 
పతి మాని మానిని భర్త వేరొకని. 


8న 
ర్త 
లో 


సము 303 


వరియించునను వొర్త వసుధతో నిపుడు ? 
ధరణీసురుల బంస, “దమయంతి నిషధ 
నరపాలు విడిచి యన్యపురుషు నొకని 
వరియించుటకు స్వయంసరము చాటించె” 

నన, నినుగొనగ నొయ్యన బుకుో ర్ల 

జనపతి వచ్చెను శతయోజనములు 

నొక దీనంబుననె ! యయ్యా ! యిట్టి” పలుకు 
ళుశ్రవాణీ ! చెవలలో శూలంబువోలె 
మెరయుచున్నదీ నాదు మేనెల్ల పడక 
తెరవలయందు ని తైరగులెందై న 

కని యరుంగుదువి ? యో కమలాడి [ యనిన 


దమయంతి నమాధానము 


విని భైమీ నెమ్మోము వెలవెలబార 
కనుగవ బొష్పాంబుకణములు జార. 
కనికర మంతరంగమునందు బెరియ 
అంగంబు వడికంగ, హ స్టముల్‌ మొగిచి 
యంగన నిషధనాయ్మక్సు జగాటి పని; 
“పావలేశంబు నాపొల.- తేదనుగు 
ఖూపాలవర ! మనథబున నమ్ముసుయ్యు .! 
ఈ వెడుంగవె నిషధేశ ? యింధదాది. 
దేవతలసు హాన్ని, ధృతిబూని నేను 
నిన్నె వరించుట్క నీపున్నచోటు 

సన్నుగా దెలియ నే బలుకుమటన్న 
సలుకులె విప్రులు పార్టిపసభల 
సలుకుచుండెడ్కు నందు వర్జాదుడనెడు 
ధరణీసురుం డయోధ్యకు, వచ్చి యదట 
గరిమమై బుతువర్జకడ పాతవృత్తి 
తురగ సంఘములకు దొరనై న "నిన్ను 


304 


నలచరిత్రము 


పరికించి చూచి నే బలుకుమన్నట్లు 
సలిక్కి సీవోడిన (ప్రత్యు త్తరములు 
తెలిసి నాకెరిగింప్క తెన్సున నేను 
నలుడున్న వాడని నాథ ! సీరాక 

తలచి యిపాయ మాత్మ యొకండు వొదమ 
“నలుడు దక్కంగ నన్యధూధినాథ 
కులుడు ఘోటకము3 గోని యొక్కనాతె 
కతయోజనము లేగజాలిడదటించు 
మతినెన్ని బు వపర్ద మనుసేసనొద్ద 
“నలరాజా విడిచి పునస్స్యయంపరము 
తల పెట్టియున్నది దమయంతి యసుమ 
పలుకునున్నదె గాని పరప్పరు షేచ్చ 
తలకొని పానంబు దలచీతినేని. 
సకలభాతాంత రస్థాయిభావ౦బు 
(ప్రకటించు నల జగశ్చాణుండు తనదు 
పాజంబులసు హత్తి బ౭ధింనుగాక ! 
(పాజేశ 1 సీ పదభ క్రి బోవిడిచి 
సరదృస్టి నాయాత్మ |బాపించెనేని 
సరసిశా ప్పుడు లోకసాక్షి సూర్యుండు: 
తన లో చనస్ఫూ రి దలగించుగాక ! 
జననాథ ! నీకు వంచనశేసి నేసు 
కలలోననై నను కలుష కేశంబు 
తలచితినేని భూతమయుండు నిఖిల 
జనహ్మదంతరప రీ చంద్రుడు గనలి 
తనజీవికంబుపై దయ దస్పుగాక ! 
'నలరాణచంద్ర ! పుఖ్య్లోక ! యనెడు 
పలుకొ౨డ్కె నికర మే పట్టుననై న 
నిచ్చలోన దలచి యే సలుక్తైన 


స ము 505" 


నుదారిందచితినేని యో |పాణనాథ 1! 
ల 


సుఖము దుఃఖము పరి;మ్యా నిమిష. ఎట 


tts 
నభిలభాతా(క్రో స్ట మొగాక ! వణాప్రుయు 

ఇశవాణి పలుకులు - పుష్పుప్వ్న 
అని పల్క._ నంకటి సాకాౌశవాణి. 
“యనఘ + యీ దమమంతి ౧ంనువసుచఏత 
పరమపత్సివత పాన వేశం ము 
వొరయ దీసతియంను సృ “కతా ! 
నలుడు దక్కంగ నన్యనృవాతవిల్కం, 


ర్‌ జ mi 


డిలలోవలసు- నూటయేపదామడ మి. 


నకలంకగతులనశ్యారూఢ మరయు 
(ప్రకటించి మొకనాడె రాజాఅడనుషు 


యి 


యుపాయము జేసె, నింతయణగా8 
యే యఘంబును నంది గీ సాధ్మియందు 
దమ నుంతికిని సీపు తగుదుపు సికు 
దమయంతి తగు నీవి తధ్యంబు సుమ్ము 
ఈ వె మికోగూడి యొల భోగములు 

(wn ng) 
వె వె భవంబులు బొందు పసుధాధి నాధ [7 


యను పల్కు) వెంటనె టూ సలు వెంటి 


వినుఏధి & ఖం నపున్చనవృ సం 


DRO 
ఘు 


పది స 


యం మ నో, 
ys త Ye brid జీ 


సురదుందుభుల నా 


శక రదందు[మముఘులు లాస్య[మి సల్ఫీ రంక 

అసుహల గంధవొహాం:లు విస పె 

తనుపు వబ్బుసు, మెల్ల దనపజ సంభిబ్ల 
వుని నిజరూపము 

న త్తరి నలుడు నయ; 

మి  శ్రముల్‌ గనుగ్గొని సిలీచ యూ పటు 


ఆంద నఘరంక య వంత 


Gh 
CG: 


నలచరిత్రమను 


డెందాన నిండి సండిన సంతసమున 
నరజస్క మై, సూక్షుమై, ధాతమైన 
పరిధాన మట విచ్చి పై గప్పుకొసుచు 
తలచె కరో్కోటకదర్వీక రేం్యద్రు 

తలచిన కడు నద్భుతముగ నా క్షణము 
మసుశేయద్ర ! చందనింబసుబోలు ముఖము 
కనకంబు దెగడు నంగము, రంగులీసు 
కందళితఠబై న గండయుగంబు 

నందమై మెరయు నింబాధరరేఖ 
మోహన నవ కుంద ముకుళ దంతములు 
బావోంతరోజ్ఞ్వల సరిణాహ మహిమ 
ఆయణాంబుజంబుల నగలింస జాలు 
కరచరణంబులు గలిగి తొర్గి ౦టి 
నిజరూప మొదప నా నృప్పనకు 'నట్లు 


పుణ్యదంపతి సమాగమము 


నిజరూవము ధరించి నిలిచిన భర్త 
తప్పక జూచి యా దమయంతి మిగుల 
ముప్పిరిగొను మోహమున నిల్వ లేక 
(గ్రక్కున పె జడి కొగలింపుచును 
నక్కుున మొగమిట్టునట్టును నలమి 
యానందబాష్పాళి నతనిపై వలపు 
నానంగచేసి “హా నాథ! నీ రూప్ప 
గసుగొంటి మంటి నింక పభంబు గంటి. 
తసువందు నంటిన కాసంబు గంటి. 
తొల్లి ంటి దుఃఖముల్‌ తొలగ, సీవటి 
పల్ల భుడును గల్లు సనితకు పభము 
కొల్లలుగా ౩0దు కొదువనయు గలదె ? 


X¥ nf నకు 9 గ 4 ళు, జ ౪ 
ఠల్ల లాదిథనొ ? నికు పల్కధనొ క 


మూశ్వాసము 307 
చ 


సాకీ యిందులశెల్ల సకలభూతములు 
రకించితివి నన్ను రమణ!” యటంచు 
విడుజక 'పేనగె నవ్విభుడు నప్పడతి 
కడుమోహమున (గుచ్చి కౌగిట జేర్చి 
గండదర్పణములు కరముల బట్టి 
యొుందొండ నార్ధిమె నురమున నొ త్తి 
నిట్టూర్చు నిగుడించి నిటిలంబు దుడీచి 
నెట్టన మూర్చిల్లి నెలతయు దాను! 
కొంతవడికి. చేచీ కొడుకుల జూచి 
సంతోష బొస్నముల్‌ జడిగొనుచుండ 
నిద్దర “ఠిమ్మని యిరుగేల బట్టి 
ముద్దాడి కొగిలింపచు నింపు బొరయ 
నాదకిిరిపుచు నట్ట ! నలుడుండుటయును, 
వై దర్భియును నాత్మ వాంఛలు వెలయ 
(పేమసుండగ్య నంత భీమభూపాలు 
భామ యంతయు తనభ ర్హకు దెలిపె 
“నలనుహీ విభుడు పుణ్యల్లోకు డనుదు 
దలచె చాల విదర్భ ధారుణీవతియు 
నంతట నా రాతి నపరంజిమేడ 
యంతరంబున దమయంతియు నలుడు 
నడపుల తొల్లి తా రటునిటు బడిన 
యిడుముల చాలగా నెరుగ జెప్సుదును 
మదన కేశిని దేలి మరియును మరియు 
బొదలుచు నొండొరు బోనీక యెనసి 
యఖిల దుఃభోప సంహారకతిబయిన 
సుఖనిద్ర జెందీరి సురత్మశమమున 
నాశీకబంధు డంతట సుదయించె 


నాలపదయేట నౌ నలుడట్లు భెమి 


"౩౦08 


(ప్రేమతో గూడి సంభృత సౌభు గడల 
థై మియయు నలుగూడి (వమ మదం బునొందె, | 
ఆంతట నా థ్‌ము డల్లుడు కూతు 


రెంతయు సంతసండజెసగ 6గ గూడి 
సకలమణివిభూ వ కములు చాటి 


జే 
! 


p 


నికటంబుసకు వచ్చి నిలిచిన జూచి 
యుఖా సంగ్‌ వెండియు సగుతిర్‌ రత్న భూష 
లిప్పించె పురజనులెల్ల హర్షమున 
యూషిరిచి యా స్రీ జ క హం స అని 


చి ళా, “న చ్‌ ళ్‌ ఏస్‌ ఆర్మీ ఆల "4 a Me 
భూ అరల అదియు రో | సం కిటి ౦ 


బుతుపర్హుని వినయో క్రి 


అంత నా బుతు క ణా నలుడు దమ. 
ww ౯ 
తలి 


గి # 
తి జేశిన EE యు విసుచు 


అల Jot fh భు ళీ 
నిషధేశుకడశేగి స ] 


౧ 


wo mr ర్ట ॥ 
విషమవేళల షర ల శొచ్చి 


ర. నసుంరటివి మ నిస్సు సరు 


హ్‌ 


"కే యసచా రంబులేమి జేః సితివె న. 


చేయము ? యని యోర్సి.చి | చి త్తంబునందు. 


శో 


న యపనరాధం బు గ నెంచకుమ ఏయి న్‌ 


టు భాగం 


పా N 


యనపుడు నలుడః “నానయ్య 1 సీవంటి 

ఘనుడు బంధుపును గబచె మా కరయ . 
మాయింటిక(6"పె సం్యకను మొప చుండ 
నీ యింటి (ప్రమ నుండితి, నందువలన 
శాశ్వతై శ్వరకింబు 'సమకూణే నాకు! 
నశ్వహృదయ వ ము నారో అదె యున్న యద్‌. 


ఆదీ యెన్ని క. ESE సనా మమ్‌ 


3 


బుతుపర్శ విఘనకు నిచ్చి పూజించె 


బుతుపర్జుడును నిషడెన వ్‌ గ్రానుచు 


సాకేతనగం సౌరధథి నొకని 
కార్చుకొని యేగె చెలగుచు వడు. 

te నా రీమనందన గూడి 

లలిత గా(తుల పృతుజసు గసుగొనుచు 

మామయింబనె నొక్కు సం ౫ నిలిచి 

ఛైమీ నక్క_డనుంచి నరమ సంతోష 

భరికాంత రంగుడె వకోగ విద 


£ 


ర్చ 
తము నిమి తము నలుని పిలుపు 


టే ని అం గ్ర 
ధరజీసతో ఇ ప్పి, తన రథం చెక్కి 
సదీయారుగజము, లేబదీ హయ =*బులును 


ఇర ఆని ఇర 
వధికు లారూ ఎదు వెంబడి జసుదెర 


రథవ[కనేమి శీ తిన నన గంటి 


థం 

పృథివి గంపింపంగ విరుదథ్యజములు 
సటియింష తహటాభథనాదం బు స్‌టిపా 
లటహ శబ్దము దీక్కుఅనుముంచి పష చ 

సరగున నిషధిదేళము (బనేశించి 
సరుష దండనమున. be లేపగింస 

' a - ఆ 
ష్కర మునందుగో కన్ను గనని 
పుష్కరుదండకు వోయి వెండియును 


ధనము దెచ్చితి వన్నిదమునకు చాల 


మనము జూదంబు [క్రమ్మర నాడపలయు 


ఇలయైన ధనమైన నేక పణమున 
గెలిచిన దక్కదు, కితవధర్మంబు 
[పతిసణంబున గెల్పు వడసిస దక్కు 
(పతినణమొనరింప రమ్ము ! జూదమ్ము 
నాడనోపక యున్ననని సేయ నడుము 


ఏ 


310 నలచరిత్రము 


వేడుకచెల్ల ౧గ 2ెళికాస్ర్రనుల 

నొకటి నిశ్చయముగ నోడు, మిన్నాళ్ళు 
వికట బుద్దుల కివి వేళలు గావు 
ఇదీయును నదీయుగా కిలదశ్కె ననుచు 
మదీ నెంచికేనియు మరి యటమీద 
నేమి వచ్చునా నేవ యెరుగుదు, విచట 
పామర [భామకోపాయముల్‌ తగవు” 


పుష్కరుని గర్వో క్షులు 


అనిన పుష్కరుడు రాజ్యమదంబుచేత 
తనకె యెప్పుడు గెల్ప తస్పిదటంచు. 
తలచి యా నిషధ భూధవు మోము జూచి 
పలికె నుబ్బు చెలంగ పకపక నగుచు 
“జననాథ ! పుణ్యవశమున నీ కనిన 
ధనమె ల్ల మరి పన్నిదమునకు నయ్యె 
భళిభళీ ! నన్ను లాభంబు బొందీంచ 
నలిగి పునర్జ్యూతమని పల్కె_దీవు 

ఛైమి జేసినయట్టి భాగ్యమెవ్యారు 
భూమి చేయరు నేడుపో ! సుదీనంబు | 
నీ చేత గెలిచిన నేటి సామ్మె ల్ల 

పూచిన తంగేటి పొలుపున దాల్చి 

ఆ యింద నగరిలో నల శచిబోలె 

నా యంతిపురములోనను దమయంతి 
పాయకయుండు కోభనమబ్బె నాకు 

సీ యర్దమెవుడు నా హృదయంబునందు 
కోరుదు, నేడె చేకూరే పునర్లూ కత 
కారణంబున నింక కలహంబు లేల? 


అఆష్టమాళ్వాసము 311 


వైషధుని యూగహము, కృపామహిమ 
అనిన నై షధు డాగ్రహంబున లేచి 
కనుగవ హృదయ నిర్గత రోషరసము 
చిప్పిల నుమేంపు చిప్పల కరణి 
ద్రీప్పుచు “కత్తిమిత్తికి బు త్తి గలుగ 
తెలియక చాల మ త్తిలియున్న పని 
తల గత్తరించ యాతల వై తిననుచు 
తలచి వెండియు కొంత తాళి పుష్కరుని 
కలయంగ జూచి వింకము మీర బలికె. ; 
“పలువ ! యేటికి నసం బద్ద |పతావ 
నులు (పేలి ? దెరుగవు ముందరిపాటు 
కలిదయచే నీవు కడ తేరటాయు 
కలిబోయె నుట్లవంకను జూచెదేల ? 
పాచికలందు ద్వాపరమున్నదనుచు 
సూచెన్క తొల్లింటి సూటి పాటించి, 
కచట మెన్నటికి పొంకముగాదు చూడ, 
నెపుడు సత్యమె గెల్బు నెన్నాళ్ళకయిన ! 
సీతి దప్పని మేదీనీపతి కెనయు 
వాతి వై భవములు నఖిలసంపదలు 
దురితముల్‌ దొలగు, బంధువులు గూడుదురు 
పరమకల్యాణ మేసట్ల రాణించు” 
నన పుష్కరుడు నిజ పాణముల్‌ గూడ 
ధనము రాజ్యమునంత యును నొడ్డ్‌, నలుడు 
అక్షముల్‌ చేబూని యడటున వై చి 
యాక్షణంబున రాజ్యమంతయు మరల ' 
గెలిచి కైకొని *యోరి  కితవ.! మున్నిస్ను 
కలి గెలిపించె నెక్కడనై న నీవు 
“గెలిచితినిన్నన గెఠప్క నాలుళయి 


312. 


నల చరిత 


బలిమి గోయింకు, ఏ ప్రాణము మున్ను 
పన్నిద మిడితి లి (బ్రపకన కలుగ, 
చ లొ స “Yeo స సు. pe 1 
మన్నించితిని పాణమ [త్‌ మెన్బంటి 
యుంబళి తోవల నుండుము, హెచ్చు 


సంబళం నీ పాజసంజక్షణం నె 


పుష్కర ! పినఠం్నడ్రి పుతుతవగుఐ 


దుష్క_రంబిగు నీదు (చోహాంబులెల్లి 
క్ని ఉం 

ధి శో బలో ట్టి 
ప. న. 


ధి 


బహి ! వొడసుుు బల్క [ప్రాణంబు గాచి 
మహీ పల్వరి౦చె; నమ్ము శేం చచందు 
నుహిత నిర్మల కృపామవూను ఏక్షించి 
ఘనతర సంతోచకలన వేలుపులు 
వినువీధి గురిసిరి ఏరిసోన అప్పడు 

ఫొరపొంి సురదుందుభుకబు గుభుల్‌కొనిము 
పరిపరిగతుల విభ్రమములు నెరపు' 

తెరువు గట్టిరి వేల్పుతెరవ అ త్తరిని 


ధర మెల్ల శుభనిమి తములు గన్నించె. 


(ప్రజల Bhai 1! మః పనలు lu 


| 
సు 


50 Bi దీ 


త ly ప్ర 

జనుల అ నవ్వు ణాళ్ళర్యా 

ఘసుచె స నలరాజు గరప మెంచి 
Come 


“యితడు పుణ్యగోకు డితడు కృపాళు 
గ ల 
వ డౌెరణబింధు డతడె థన్యుండు 
ఇతడు సత్యవతుం౦ డితడు పవిత్ర 
డిళడు వజ వరెఃయ్య డిశడు పుడు 
డు 


౭ bh 


ఈ రా£) మారాండు డిచటికీి 


చేరంగ, నందరి లికట్లు బాసె 
ఘనుడీక డా కళంకనులెల్ల దాసి 


మాశ్వాసము 313 


మన భాగ్యమునజేసి మగుడ రాజయ్య ! 
ఆమితంబుగా మన కఖిలసంపదలు 
సమకూడ్కె జగతి రాజన్వతి యయ్య 
ఇన్ని దీనంబుల కింతియు దాను 
బన్నంబులెల్ల ను దాసి క్రమ్మరగ 
వెలసె సౌఖ్యంబు, లీ విభునకు అభము 
గలుగుట మనశెల్ల గలిగినట్టమ్యు [1 
ననుచు మందరమథికాంభోధి ఘోష 
మునుబొలె ఘోష ముప్పొంగుచునుండె 
వినుతించి వినుతించి వేడుక మించి 
తనువులు పులకించి తమ నుదీ నుంచి 
తమతమ యిండ్ల నందరు మహోత్సపము 
లమరించి తగ నుపాయనము లర్చించి 
నృపు గాంచి; రంతలో నెరి నలనతియు 
నపరిమితో త్సాహ మతిశయిల్ల oN 
తన జయవార్హ యంతయు విదర్భాధి 
పున కెరిగింస బింపుదయుు, నా వార్త 
విని దమయంతియు వేడ్క నుప్పాంగ 
మనసు రంజిల నటి మంతిపుంగ వులు 
పురి యలంకరణము 

. “కడువేగ పురిని శృంగారింప్లి ! డసుదు 
బడిబడి బసుప్య నప్పనుల వారలును 
పట్టాంబరముల డంబరమొస్ప మేలా 
కద్దులు గట్టి, బంగరురంగు చెలగు_ 
ఖ త్తి భాగంబుల పెండి కట్టడల 
చిత్తరువులు (వాసి, చికిలియుద్దముల 
(గుచ్చి యెల్లైడ నెత్తి, కొలువు కూటములు 
పచ్చి కస్తురి నల్కి, పరివరివగల 


344 


pe} 


నసలచరితము 


నిగులు చదరంగ నిజకన్వ్పురంపు 
గె 


డా 


(ముగుళలు ఘటియించ్చి ముంగిళ్ల గలయ 
పన్నీరు జిలికించి పగడంపుటంచు 
పన్నెలతిన్నెల వారిళ్ల నెల్ల 

బంగరు టరటి కంబము లొనరించి, 
నింగి ముట్టిన సొధనికరంబులందు 
చేనాంచుక ధ్వజ(శేణి గీలించి, 
నానాదీశల భూమి నభములు మెరయ 
కోటాన కోటులు కురుజులు వైచ్చి, 
చూటిమీరగ నన్నిచోట్ల దట్టముగ 
సోటికదండ౦బు లంబరంచొరయి 

నాట్సి పల్లవ తోరణ౦బులు గట్టి, 
యందపు చుట్టు [ప్రహరి గోడలందు 
గంధంప్ప ప”టైలు కడకురా దీర్చి, 
రవ్వతు మ్మాదలు పురంబులు దాట 
పువ్వుల చప్పరంబులు సంఘటించి, 
(పతి గృహద్వారంబు బంగారుకీలు 
(ప్రతిమల ణబుల యారతులు నమర్చి, 
సంచలఠిన్నియల శోభనములు మించ 
స౦చపల్ల వ నికుంభము లుంచ్చి పూర్ణ 
కుంభంబు లమరించి, శ త్తగ సకల 


సంభారముల నించి సాం[వ్రాబిధూవ 


వొసనల్‌ దీశల బర్వగజేస్సి రంత 


మి యాగమనము 


జో 


ణి జ ల కన నే శా తడు 
వాసన (పతిముండు వి రసనియసు 


కౌంచనరత్న సంఘటితంణు లయిన 


యంచలపల్లి కులంపి, వెన్వెంట 


శస మూలదిలను సదలు (ప్రథాసులుసు 
ఇ ఇ య 


జి 315 


చనుదేర నా ఖైమి సరగ రప్పించి 
నగరోపకంద వనంబున నిలిపి, 


మగువయు దాను సంభ్రమ మొస్పృుచుండ 
తొల్లిటి రతనంప్ప తొడవులు దాల్చి 
పల్ల కినెక్కి. యుభంన భాగములను 
చతురంగ బలములు సరవికో గొల్వ 
సుకుల మున్నిడికొని నుభముహూర్హమున 
పురము (ప్రవేశించి పూదోంద్దు సౌథ 
సరశిని నిల్చి లాజలు చల్లుచుండ, 
పొంగుచు తూర్యమనుల్‌ భోరుకలంగ 
మంగళ దవ్య సంభార సంపూర్ణ 
కుంభముల్‌ కరముల గొని యిరుగడల 
కుంభద్యయంబు నెక్కొాని నిక్కు. చెలగ 
నప్పుడు యధిషేక మమరింస, నలరి 
యొప్పుగా శుభముల నొందును మించి, 
శ్రీమహాలక్షులు చెలగు వాకిళ్ళ 
సామంతనృప్పలు హస్తముల మృగేం[ద 
గతుల మెబ్రనె చని కనక పేటికల 
నతుల శోభనలీల లలరంగ నంగ 
వంగ కళింగ సాళ్వ విదర్భ చోళ 
బంగాళ గౌళ నేపాళ భూపతులు 
కట్టిన యుల్పాలు కనుగొంచ్చు నూత్న 
పట్టాంకుక వికాన బంధురందిబున 
నిజనుందరము సొచ్చి నృపుల నందరను 
నిజనివాసంబుల నిలువంగ ననిచి, 
సారంగనయన లుతృప మొప్ప (దీపు 


నారకుల్‌ గనుగొని యవని చేపతలు. 


136 


నలచర్మితము 


ఆశీర్వదీంచి శాల్యకతలొసగ 
వేశిరంబుల దాల్చి, వృద్దులెనట్టి 

షి దడి ౫ 
యెదువుల్‌ పుష్సమాల్యములు నొసంగ 
మోదం౦బుదగ కంఠమున ధరియించి, 


వొరల*ల సదంసువ లిచ్చి 
(a) ల్‌ ల్ని 


నలుని రాజ్యము = నిత్య కల్యాణము | 
(పజానంకేమము - పచ్చతోరణము !! 


(శ్రీరంజిలేడు రత్న సింహాసనమున 
దమయంతి దాను కొంతవడి గూర్చుండి 
రమణులు వింజామరం౦ంబులు పీవ 
నంతఃపురంబున కరిగి యంతంత 
కాంతయు దాను భోగముల రంజిలుచు 
దామరదంపరై తనయులతోడ 

భైమియు 2:౨ సన్బటికంశు నధిక 
విభపంబు వెలయ నుర్వీరాజ్యమె ల్ల 
ప్రభుశ క్రి మెరయంగ పాలించుకొనుచు 
నారూఢి నిత్యకల్యాణంబు పచ్చ 
తోరణం౦దులు గల్లి దొరలు మన్నీలు 
నయభయంబుల గొల్చి నడువంగ (ప్రజలు 
జయవెట్ట నలుడు రాజ్యము సేయుచుండ 


ఫలశుతి 


నానాఖినవళోభన నిధానమైన 

యీ నలోపాఖ్యాన మెన్వరు భ క్షి 
వినిన [వాసిన చదీవిన వారలెల్ల 
ఘనతరారో గ్యభాగ్యము లుల్ల సిల్ల 6 
ప్యత్రమ్మత కళత్రపూథ్దలై యెపుడు 
ధాత్రి'పై యశము (వతాపసంపదభ'" 


అష్టమాశ్వానము 317 


చేత్ర వర్షిల్లుచు, సరవి నెల్లెడలక 
పాలుపొంగినభంగి బిహుళభో గనుల 
వెలయుదు, రిదీ విన్న వెనుక సద్భ క్రి 
దలచి కర్కోటటకు దమయంతి నలుని. 
బుకుపర్ణ విభుని కీ ర్రింపంగవలయు. 
సతతంబు [పాజ్యరాజ్యము గోరునతడు 
దాయాదులను గెల్వదలచినయతడు 
పాయక యీ కావ్యపఠనంబు సేయ 
సకల దాయాదుల క్షణమె జయించి 
యకలంక ముగ ఖూమియెల్లను నేలు ! 
ఇడీయగా దీ కావ్య మెవ్వడే చాల 
పదీలంబుగా జూచి (వతిపదార్థంబు 
తెలుసికొన్న సరస్వత్మీపసాదంబు 
కలిగి, యథిల కావ్యక ర్హయౌ నతడు 
ఈకృతి యెవ్యాని యింటిలో మెరయు 
శ్రీకాంత వానింట చెలగుచునుండు 


ఆభ్వాసాంతము 


అని ప జ్లిరథకుమారాగ్రణి పేర 
ఘనధనుర్వేదవిద్దాామణి పేర 
జనకజా హృదయవా స్తవ్యుని పేర 
శరముఖ విదళితాశమ నీరు పేర 
ధరణి సా_మాజ్య నిత్య విహారు పేర 
సతత శోభన జయసంగతు పేర 

నత జనసంరక్షణ [వతు పేర 

పరమ దయాదిళోభన గుణంబులను 
సరగెడు (శ్రీరామభ్మదుని పేర 


318 నలచరిత్రము 


609 


ఇదీ రానముచంద మహిత దయాసాం[ద్ర 

విదిత సాహిళ్య నవీనసాహిత్య 

చిన చెవ్వయాచు కత కీతిపాల తనయ. 

వినయాది చభగుణ విభవ సనాథ 

రఘు వాథ భూపాల రమ్యువాగ్దాల 

సుఘటిత నవరస స్ఫుటశ బిమహిమ 

తనరెడు నలచరిత్ర 
స 


లో 


ముస (పదింధ 
మున ఆష్టమా సము దగు సు శ్రీల 


అష్టమాశ్వాన పొళాంతరమసులు 


1. కరమనాహూతావిగమున మపృచ్చ 


£2 


“హే యిందువదన !’ 
నిలిచి నీ శాపమగ్నియుదోలె వేచ 
గట్టిగా మరియును కౌగిట జేర్చి 


జు 


నటియింన దుత్తుంగ నాద౦బు 


వ 


అ క న తై 
ఘనతర భోగభాగ్యము లుల్ల సిల్ల 


ధాతిపై నాచం[ద తొరార్కము గమ 


co ఎ «య ™ 


| పూలచేరె త్రిన వొలుపమరంగ 


ఎ 
a orl 
Nc న్యా 
Hiram శ 
“gre ర 
గ. తో ఖో వ ల్‌ 
ళం. ఎ నావ 
/] A 4 టో! ట్‌ UG 
i Gi సల 
శ Be స లచ ఆనీ స 
న tee 
ir, ణా pa: 
(| / ర Sa 
ye PR కా గ | 
Er, ry _ ~~ he శ ల్‌ wide | 
Weg rp ba | 
Ee he | “i 
లే rm స భ్‌ SF ‘ 
| . స 
అధ య ళల, 
( ra ల 
a HF ff 
+, ఇ ఇ కలల cE వి Ww 
ల్‌ ఒప్ప స్త అ బల ళ్‌ 
త్‌ స్త 
స్‌ సర్గ గ్‌ 1 స +. F 
( శ జ 
ow =a Trg = 
న ea 
hs a మో 


